భాగవత సుధాలహరి 


ద్వితియుసంపుటము 


వ్యాఖ్యాత: 
సరస్వతీపుత్ర 
డా, వుట్ట వ రి నారాయణాచార్యులు 


రి 
అవా 





[ప్రచురణ ; 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 
1089' 


తథా | L II 
ON THE SHELF 





Com ep 


Saraswathiputra Dr. Puttaparthi 


Edited by: 


Mudivarthi Kondamacharyulu 


గ T. 0. Religious Series No, 341 


ళా శీ 


లెంక - 5,000, 
లే లి 2 3 


2 
Hs: 
Published by: 

Sri CH. VENKATAPATI RAJU, 1. A.S., 


sree Of 1౬4 | 


CENT DoristfAtain ర 


EARCH CENTRE, 
ha 1, 


i Ace. Mo. భీ (క £12. 


Date 










TH PATH 


Printed at: 


Tirumala Tirupati Devasthanams Press 
Tirupati-517507. . 


వంంందంవరాటి 


వేదములు, పురాణములు ఇతిహాసములు భారతీయసంస్క తికి మూలా 
ధారములు, లోకహితకాంక్షకో వేదరాశిని విభజించియు, వేదార్థములను భారతము 
నందు (ప్రపంచించియు తృప్పిలేక సరస్వతీ నదీతటమున దుఃభితుడ్జె ఉన్న 
(శ్రీ వేదవ్యాసమహర్షి నారద 'పేరితుడై భగవద్గుణకర్మ నామములను కీ ర్రించు 


శ్రీమద్భాగవతపురాణమును రచించి సంతుష్టుడై తన కుమారుడగు ళుకయోగిచే 
చడివించెను. 


అష్టాదళపురాణములలో (శ్రీమద్భాగవతమున కున్న వ్యాప్తి మటే పురాణ 
మునకు లేదు. ఇందు శాస్త్ర వేదాంతొది విషయములు, మోక్షమున. కనువై.న 


భక్త్యాదియోగములు, భాగవతుల కథలు, భగవల్లీ లలు, భగవానుని భ కృరక్షణ 
పరాయణత్వము ఇట్టివెన్నో పర్షితములై సవి. 
ట్‌ ఇ షష 


శృంగి కాపముచే మృత్యుముఖమున పడనున్న పరీక్షిన్మహారాజు దగ్గరకు 
శుకయోగీం[దుడు వచ్చి భాగవతపురాణమును వినిపించెను, పరీక్షిత్తు భాగవత 
కథానుధను ఆస్వాదించి అమృతత్త్వ మందెను. ఒక్క ఫరీకిత్తున'కే కాక జనన 
మరణరూవ సంసొరసాగరమున కూలి దరిగానక వరితపించు మానవులికెల్లి 
శ్రీమద్భాగవత పురాణము సంతరణనొక ఆయినది, 


భాగవతము మోక్షశాస్త్రము, కర్మ భక్తి జ్ఞానమార్గములు మోక్షప్రాపికి ' 
, హేతువులు. ఈ మూడింటిలో భక్తి మార్గము ఆంతే శావహము కాదు. అట్టి 
భక్తితత్స మును భాగవతము చక్కగా |ప్రబోధించుచున్నది. (వ్రహ్లాదాందిరీషా 
దుల చరితలు భక్తి [పాశస్త్యమునకు దృష్టాంతములు. భాగవతము విన్నను, 
చదివినను ముక్తి సమకూడును, 


క్రీ. శ. వదునై దవ శశాద్దిలో పరమభక్తుడు, సహజపాండిత్యుడు, కారణ 
జన్ముడై న బమ్మెర పోతనామాత్యులు శ్రీమద్భాగవత పురాణమును తేనిగించిరి. 


4 
లలీతసంస్క త సమాసములతో, తేటతెనుగు నుడికొరముతో, కోబ్దార్థాలిం! 


శోభితమైన పోతనగారి భాగవతము ఆం|ధపాఠక లోకమున బహుళ వ్యాప్తి 
నున్నది. 


మహాభాగవత పురాజములోని ల్లోకములకు |ప్రతినదార్థ తాత్పర్య వి' 
వివరణములకో పోతనగారి పద్యగద్యములను కూడ జతపరచి డా॥ పుట్టిః 
నారాయణొచార్యులవారు “సుధాలహరి” అను పేరుతో సురుచిర వ్యాఖ్యాన స 
టములను సిద్ధపజచియున్నారు. ఇది * సుధాలహరి ' లోని రెండవ తరంగ! 
ఈ ద్వితీయ సంపుటములో భాగవత (పథమస్మంంధములోని థమ ద్వితీ 
ధ్యాయములకు విపులమగు వ్యాఖ్యాన మున్నది, 


డొ॥ పుట్టపర్తి నారాయణ చార్యులవారు పండిత పకాండులు, ముహాకవ 
వారు శ్రీధరీయాదులై న |శీమద్భాగవత వ్యాఖ్యానముల నెన్నింటినో పరిశీళి 
_ భాషాంతరములలోని భాగవత విషయములను గూడ ఇందు క త రందికన్లా 
వారికి మా కృతజ్ఞతలు, 


తిరుమల తిరుపతి దేవస్థానమువారు ధర్మప్రచార సాధనముగా ధా! 
(గంథ్యప్రకటనము సముత్సాహముతో చేపట్టి ఇప్పటి కెన్నో ఉత్తమ |గంథన 
వెలువరించి యున్నారు. ఈ |గంథము రసజ్ఞాలైన అం|ధపాఠకులకు అ మోద 
గూర్చుగఅదని మా విశ్వాసము. 


తిరుపతి సిహెచ్‌, వేంఠటవతిరొజు 


10=5.69 కార్యనిర్వహణాధికారి, 
కిరుమల తిరువతి దేవస్థా నములు, తిరువ 


హారిక ఓమ్‌ 
ఓం నమో భగవతే వాసుదేవాయ 


భాగవతసంధాలహరి 
(శ్రీమద్భాగవత పాఠవిధిః 


* * * 


స్నానముచేసి శుచియై, పొణాయామము చేసి, ముమ్మారు 
అచమించి నుంగళాచరణ పూర్వకముగా భగవంతుని నమస్కరించ 
వలెను. సంచితసామ గిదేత పోడశోపచారములతోను మానసికము 
గను వ్యాసుని శుకుసీ వాసుదేవుని శ్రీమద్భాగసతమును శ్రద్ధగా 
సవినయముగను భకి పూర్వకముగ పూజింపవలెను. పాఠారంభము 
నకు ముందుగా “ఓం నమో భగవతే వాసుదేవాయ” యను 
వ్యాదళాక్షరమంతమును “ఓం శ్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజన 
వల్ల భాయ స్వాహా” యను గోపాలమం[తమును అష్టోత్తరశతము 
ఇప మొనర్చ వలెను, తర్వాత_ 


వినియోగము: ఓం అస్య త్రీ శ్రీమద్భాగవ తాఖ్యస్తోత 
మం్యతస్య నారదబుషిః, బృహతీఛందః, శ్రీకృష్ణః పరమాత్మా 
దేీవతా,బహబీజం, భకి 8 శకి ౪, జ్ఞానవైరా గ్యేకీలకం, మమ శ్రీమద్భ 

లి అం Dp మ 
కవ్యత్పసాద సిద్యర్రే పాఠే వినియోగః. 

ధరీథ 

బుమోదిన్యానః! నారదర్షయే నమః శిరసి, బృహతీఛందసే 
నమః ముఖే, శ్రీకృష్ణపరమాత్మ దేవతాయినమః హృది, బ్రహ్మబీజాయ 
నమః గు హ్యే, భక్తిశక్తయే నమః పాదయోః, జ్ఞూనవైరాగ్యకీలకాయ 
నమః నాభౌ, శ్రీమద్భగవ్యత్పసాద సిద్ధ్యర్థక పాఠవినియోగాయ నమః 
సర్వాంగే, ద్యాదశాక్షరమం్యలేణ ప్యాదయాద్యంగన్యాసం చ కుర్యాత్‌. 
అథవా అధోంకితరీత్యా అంగన్యాసకరన్యానా ఏదధ్యాత్‌ . 


2 భాగవత సుధాలహరి 

అంగన్యాసః ౩ ఓం క్రీం శిరసే స్వాహా, ఓం క్లూం శిఖాయై 
వషట్‌, ఓం 'కెం కవచాయ హుం, ఓం క్షం నేతతయాయవొషట్‌ 
ఓం క్లః అసాయ ఫట్‌. : 

౧ wy 
కరన్యాసః ౩ ఓం కాం అంగుష్టాభ్యాం నమక ఓం శకీం 
౧ © a ౧ 

తర్జనీభ్యాం నమక, ఓం కూం మధ్యమాభ్యాం నమః, ఓం క్రైం అనా 
మికాభ్యాం నమః, ఓం క్షం కనిష్టికాభ్యాం నమః, ఓం రక్తః కరతల 
కరపృష్థా భ్యాం నమః. 
ధ్యానమ్‌ : 

కస్తూరీతిలకం లలాటఫల కే వక్షఃస్థలే కౌస్తుభం 

నాస్కాగే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణమీ, 

సర్వాంగే హరిచందనం చ కలయన్‌ కంఠే చ ముక్తావళీ 

గోపస్త్రీపరి వేష్టితో విజయతే గోపాలచూడామణీః, 

2 జిల A 5 వి అగ ఆటీ న 

అస్తి స్వస్తరుణీ కర్మాగవిగల త్కల్చ మాలా కం 

వస్తు |పస్తుత వేణునాదలహరీ నిర్వాణ నిర్వ్యాకులమ్‌, 

జి Aw గ ర, 

(సస్త్మసస్త నిబద్ధ నీవి విలస ద్లోపిసహ్మసావృతం 

హస్త న్యస్త నతాపవర్గ మఖిలోదారం కిశోరాకృతిమ్‌, 


అని ధ్యానించి పాఠ మారంభింప వలెను. 


భా గవతసుధాలహరి 
(పథవం స్కంధవంం 


రసి 


జన్మాద్యస్యయతో ఒన్వయా దితరత 
శ్చార్థే ష్వభిజ్ఞ స్స్యరాట్‌ 

తేనే (బబహ్మహృదా య అదికవయే 
ముహ్యంతి య త్యూరయః, 

తేజోవారిమృదాం యథా వినిమయో 
యత (తిసర్లోమృషా 

ధామ్నా స్వేన తదా నిరస్త కుహకం 
సత్యం పరం ధీమహి, 


అర్థము ; అస్య _ ఈ (పపంచముయొక్క, జన్మా ది. ఉత్పత్తి [పళ 
యము మొదలై నవి, అన్వయాత్‌ అన్వయము 'హేతువుగను, ఇత రత వ్యతి 
'రేకము హేతుపుగను, యతః=ఎవనినుండి (భవంతిఎఅగుచున్న వో), యః 
ఎవ(డు, అర్జేషుజకార్యములందు, అభిజ్ఞః =సర్వదా సర్వత సర్వ వేత్యయై నవా(డో 
యః ఏవ (డు, స్వరాట్‌ = ఇత రా పేక్షలేక స్వయముగనే (పకాళించువాండో, 
యత్‌__ఏ శబ్ద బహ్మయందు, సూరయఃఇవిద్వాంసులును, _ ముహ్యాంతి= భమ 
చెందెదరో, (్రైహ్మ ఆఅట్టి చేదమును, హృదాజస్వసంకల్సిశకి చేత నే, అదికవ 
యేఎ(బ్రహ్మకొటకు, 'తేనేఒవిస్సరించెనో, తేజోవారిమృదాంజఅగ్ని, జలము, 
మన్ను వీనికి, వినిమయః యథాజసరస్సర భ్రాంతి యేర్పడినట్లుగా;  య్యత్ర= 
ఎనో ఎవనియందు, (తిసర్గః=(తిగుణాత్మక మైన సృష్టి, మృషాజఅసత్యమో, స్వేన 
._ ధామ్నా=తన మాహాత్మ్యముచేతనే, సదా=ఎప్పుడును, నిర స్తకుహకం=పో గొట్ట 
బడిన అజ్ఞాసముగల, సత్యం =నాశములేనివాండై న, పరంజపర మేశ్వరుని గూర్చి, 
ధీమహి_ధ్యానింతుము, 


4 భాగవత సుధాలహరి 


తాత్పర్యము: ఈ లోకముయొక్క ఉత్పత్తి, స్థితి లయము 
అను నీ మూడును అన్వయవ్యతిరేక "'హీతువులచే ఎవనినుండి 
యేర్చడు చున్నవో, ఎవడు కటాక్షమాాతము చేతనే సకలమును 
సృష్టించి రక్షించి పళయకాలమునందు తనయందే లీన మొనర్చు 
కొనునో, సకల భూతములందును ఎవండు సత్తారూపు(డై యుం 
డునో, అన్యా పేక్ష లేక స్వయముగా (పకాళించు వాడెవడో, జాగ 
త్స్వప్నసుషువ్పు లను మూ డవస్థలను గడచి సదా జ్ఞానన్వరూవు(డై 
యెవడు |పకాశించునో, పరుడైన అట్టివానిని భ్యానింతుము. 
[బ్రహ్మకు స్వశక్తిచేత వేదములను (బసాదించినవాండు వాండే, 
వానిని( దెలిసికొనలేక విద్వాంసులు గూడ |భమింతురు. తేజస్సు 
నందు నీరను భమ, కాబాదులం దగ్ని యనెడు భమ, భూ వికార 
మం దొకొక్కసారి జల మనెడు (భమ. ఈ | భమ లున్నట్లు సత్య 
మైన యెవని స్వరూపము నాశ్రయించి యీ (తగుణనృష్టి సత్యము 
వలెనే గన్పీంచునో వానికి నమస్కారము. స్వ్మపకాశమహిమచేత 
చిజ్జడరూపమైన నర్వము నళ్మికమించీ కాల్బతయమునందును నాశము 
లేక పకాశించుచుండువా(డు వాడే, సర్వకారణస్వరూపము వాడే. 
వానికి నమస్కారము. 

వ్యాఖ్య: భాగవత వ్యాఖ్యాత లనేకులు, వంళీధరు(డు 
కొందరు వ్యాఖ్యాతల సిట్లు సపేర్కొన్నా(డు. “ వాసనాభాష్యసంబం 
ధో క్రి విద్యత్కామధథేను, హనుమద్భాష్య, తత్త ఎఖావార్థదీపికా, 
పరమహంన, పియా, శుకహార్దమనోహరా, తోషిణీ, సందర్భి శ్యాదయః 
టీకాాగంథాః*. వీరే కాక చిత్సుఖా చార్యు(డు గౌడాచార్యుండు వల్ల 
భుండు శంకరాచార్య విజయధ్వజాదు లున్నారు. విశిష్టైద్వైతవ్యాఖ్య 
వీరరాఘవీయము (పసిద్ధము. జీవగోస్వామి మటియొక వ్యాఖ్యా 
కారుండు. మధుసూదన సరస్వతి మహాపండితుడు, మనస్వి విశ్వనాథ. 
చక్రవర్తి, తర్కవాచస్పతి గోస్వామి, పురుషో త్రమచరణ గిరిధరాదులు 
(పసిద్ధులే, పండిత పచారములో నీల్లోకమున్నది. 


(1పథమస్కంధము 5 


ధనంజయే హాటక సంసరీక 

మహాహవే యోధ సుసంపరీజ, 

విపత్తికాలే గృహిణీపరీజె 

విద్యానతాం భాగవశే పరీకా. 

అదైషతవ్యాఖ్యాత శ్రీధరుండు వాఖ్యాతృచకవ ర్తి. అతండు 
పండితులలో నిట్లు |పసిద్దు(డు. 

౧ ధి 

వ్యాసోవేత్తి శుకోవేత్తి శేషమై[త్రేయ నారదాక 

పరాశరోద్భవో వాయప్ప తశ్లైైవ బృహస్పతిః, 

ఏతేషాం విఖిలా శ్శిష్యాః శ్రీమద్భాగవతం విదుః, 

(శ్రీధర స్పర్వధా వేత్తి శ్రీ (శ్రీన్సృసింహ్మ పసాదత 8. 


శ్రీధరుండు గొప్పనృసింహోపాసకుండు. భాగవతళ్లోకమునకు 
శ్రీధరు(డు పీఠికాభాగము నీ ట్రారంభించినాండు.. 


“త్ర భవాన్‌ వేదవ్యాసః నానాపురాణ శౌస్ర్ర్యప్రబంధై * చి త్త| ప్రశ మమలభ 
మానః తత్ర తత అఫరితుష్యన్‌ నారదోపదేశతః (శ్రీభగవ భు ణానువర్ణన 
ప్రధానం భాగనత శాస్త్రం [పారిప్పుః త త్పత్వ్యూహ నివృత్యాది సిద్ధయే త త్చతి 
పాద్య పరదేవతా అనుస్మరణరూప మంగళ నూచరతి.” 

పై యవతారికలో “శాస్త్ర పబంధైః” అనుచోటనున్న 1పబంధ 
శబ్దమునకు *“రచనలచేత* అని యర్థము, నారదోపదేశత = నారద 
మహర్షి యుపదేశమువలన; భగవంతుని యొక్క గుణము లనలా 
ట్‌. వానిని |ప్రథానముగా వర్ణించు భాగవతశాస్త్రమును, [పారి 
ప్సుః=ప్రారంభింప నిచ్చించినవా(డై ఆ శాస్త్రవర్ణనమందు ఏ |పత్యూ 
హములు అన(గా విఘ్నము లున్న వో వానిని నివ ర్లించికొనుటకొజకు 
భాగవతశాస్త్ర పతిపాద్యు.డ్రైన భగవంతుని యనుస్మరణ మనంగా 
మాటిమాటికి స్మరించుట; అదే లక్షణముగా స్వరూపముగా గలిగిన 
మంగళమును చేయుచున్నాండు, 


6 భాగవత సుధాలహరి 


ఇక్కడ పూర్వపక్షము; భాగవతము శాస్త్ర మెప్లైనది ? ఉన్న 
వాటుశాస్ర్రములు, 


కపిలస్య కణాదస్య గౌతమస్య పతంజలేః, 

హ్యాసన్య జై మినేళ్చాపి శాస్త్రాణి షడ్విదు రృుధాః 

సర్వధర్మములకం కొను పరమపురుషార్థమైన మోక్షమునిధి పతి 
పాదించుట( జేసియు వ్యాస పణీత మగుటచేతను అ యాటు శాస్త్రము 
లలో నిదియు నంతర్భూత మనియును భావించుకొనవలెను, 

“జన్లాద్యస్య యతః” ఇది వేదాంతసూూ తము, దాని నట్లు 
వ్యాసభగవానుడు వాడినాండు. జన్నాది= జన్మ ఆదిః యేషాం తే 
జన్మాదయః అని విగ్రహము. స్థితిలయనులు అన్యపదార్థములు. జన్మ 
గూడ దీనితో జేరినది కనుక ఉత్పత్తి స్థితి లయములని పిండితార్థము. 
సాధారణముగా బహు వీపొలో అన్యపదార్థమే (ప్రధానము. వి్యిగహ 
వాక్యములోనున్న పదములకు [పాధాన్యము లేదు. కాని యిక్కొడ 
స్థితిలయములతో జన్మను గూడ( జేర్చి లెక్కించుచున్నాండు. దీనికే 
రేద్గుణ సంవిజ్ఞాన బహు[వీహి యని పేరు, “లంబకిర్ల మానయ ” 
| వేలాడుచున్న చెవులు గలవా(డు.రాము(డను కొందము,. రాము 

డన్యపదార్థము. లంబకర్తుండ్రైన రాముని, బిలిచికొనిరము అన్నప్పుడు 

వాని చెవులు |పక్కకునెట్టి రాముని మాతము పిలిచికొని పోలేము 
గదా ! లంబకర్ణములతోపాటు పిలిచికొని పోదుము. అటులే ఇక్కడ 
వి గవాములో నున్న జన్మను గూడ జేర్సి కొన్నాము. జన్మ స్థితి 
లయము లనుట పిండితార్థము. “దీమహీ”_ఇది ఛాందస పయోగము. 
భాగవతము వేదముతో సమాన మై దని తోపింపంజీయుటకై యీ 
(ప్రయోగ మొనర్చుచున్నాండు, పరం=పర మేశ్వరుని పరమేశ్వరు. 
డెట్టివాండు? నిర్ణుణు(డా? సగుణుండా? ఇక్షడ పరమేశ్వరు(.డనలా 
బింబభూతు.6 డగు నీశ్వరుండని యర్థము; ఇట్లు చెప్పుటతో మాయా 


(పథమస్మ౦ధము 7 


(పతిబింబితేశ్వరుండు గాడని దెప్పినట్లగును, ఇక్కడ రెండురీతులుగా 
ప్రక్రియ యున్నది. మొదటిప్ర క్రియ అవిద్యాపతిబింబము జీవు(డు. 
మాయా[పకిబింబ మోశ్వరుండు, వాని యుపాధిభూతమైన మాయ 
(తిగుణాత్మకము. అందుచే నా యా గణములచేత( గూడికొన్న 
మాయా పతిబింబభేదము శో (బ్రహ్మ విష్ణు శివస్వరూపములుగాం గను 
పించుచున్నా (డు. బివంబభూతు,డైన పరమేశ్వరుండు నిరుపాధికమైన 
(బహ్మయే, వాండు నారాయణుడు, కృష్ణుండు...ఇత్యాది పదములే 
వ్యవహారింప(బడును. శై వపురాణములందు శివాది పదములచేతను; 
వా(డు తన యంశమైన మాయయందు (పతిబింబితు, డైన యీశ్వ 
రుని ధర్శములైన సృష్ట్యాది క ర్భృత్వములతో నభిలిప్తండుగాండు, ఇక 
రెండవ |హ్మక్రియః అవీద్య మాయ..యీరెండును నొక్కే. అవిద్యా 
విష్ణుండు లేక నూయా విష్ణుడైనవాండు జీవుండే. బింబభూతచె చై తన్య 
మైన ఈశ్వరుడు నిరుపోధికుండు. బింబత్వ [ పకిబింబములచేత 
నాకమింవీలుడని శుద్ధ చైతన్యమే పరబ్రహ్మ. ఈ శాస్త్రమునకు పరమ 
తాత్సర్యమైన బింబభూత పరమేశ్వరుడు నిర్దణ్య బహ్మయే. వాని. 
యందు దోంచు గుణములు చిన్మయములు. (పకృతి పరిణామభూత 
ములు గావు, అతడే యనుచున్నా (డు. 


మాం భజంతి గుణా స్సర్వే నిర్గుణం నిర పేక్షకమ్‌, 

సుహృదం [పియ మాత్మానం సామ్యా సంగాదయోగుణాః, 

“జన్లాద్యస్యయ తః” అనుధానితో పరమేశ్వరుని తటస్థలక్షణము 
చెప్పుచున్నాండు, అ్మృపత్యకమైన పదార్థమును బోధపజచుటకు ఒక 
లక్షణము చెప్పవలెను. అది రెండు రీతులు, స్వరూపలక్షణము, తటస్థ 
లక్షణము, తటస్థ లక్షణ మనగా నేమి? అది స్వరూ పాొంతర్గతమై 
యుండదు. ఒకప్పుడుండి మజియొకప్పుడు లేకుండును. దీనికి 
తార్కికు లిట్లు పరిష్కారము చెప్పిరి. 


స్వ(ప్రతియోగికప్రతియోగి వై యధికరిణ్యా వచ్చిన్న అభావా భావవత్వమ 


8 భాగవత సుధాలహరి 

ఇది తర్కశాస్ర్రపరిజ్ఞానము లేనిదే యర్థము గాదు. సామాన్య 
ముగా తటస్థలశ్షణమన(గా నొకప్పుడుండి మజియొకప్పుడు లేకుం 
డుట. “కాకవ ద్రేవద త్త గృహమ్‌”_ఒకండు మరియొకనిని దేవదత్తుని 
యిళ్లేది? అని యడిగెను. “అదిగో! ఆకాకి కూర్చున్నద "న వాడు 
బదులు చెప్పినాండు. వాడు చెప్ప నిముసమం దా కాకి కూర్చొని 
యుండి మరు నిముసమున లేచిపోవచ్చును అ'క్రై స సృష్టిస్థితిలయములు 
పరమేశ్వరు. డెప్పుడును చేయుచునే కట. క. & 
గొడవ లుండవు గదా! “సత్యం పరం ధీమహి అనుచో నున్న సత్యం 
అను మాట స్వరూపలక్షణమునకు సంబంధించినది. స్వరూపలక్షణ 
మనంగా సర్వావస్థలయం దుండుట బ్రహ్‌ సత్యస్వరూపుం. డన్నమాట, 
సత్యస్వరూపు( డె క్తైనాండు? అనుదానిని “యత్ర (తిసర్లో మృషా” అను 
దానితో సమర్గించుచున్నా(డు. వాని మాయాగుణములు | తిగుణములు. 
తమోగుణముతో నాకాశాది భూతపంచకసృష్టి, రజోగుణముతో కర్మేం 
, (దియ పంచకము ప్రాణపంచకము వీనినృష్టి జ్ఞానేం ద్రియపంచకము, 
సత్యసృష్టి, జ్ఞానేం దియపంచకము, అంత$క రణచతుష్టయము అయా 
యిందియాధిఫ్టూ తృ దేవతలని విభాగము. (తిగుణాత్మకమైన యో 
సృష్టి యెనని సత్యముచే నత్యమువలె భాసించుచున్న దో అని యర్థము 
నిజమునకు సమ స్తసృష్టియు మిథ్య కాని అధిష్థూనస త్తయైన అహము 
చేత మిథ్యాభూతమైన సమస్త సృష్టియు సత్యమువలెనే భాసించుచు 
న్నది. ఇక్కడ శంకరుల వేదాంత ప క్రియను కొంత మన మర్థము 
చేసికొనవలెను. శంకరాచార్యుల కారిక యిట్లున్నది. 

స్వచ్చేంత॥ కరణే౭ళని [ప్రసృమరే నేశ్రాది మార్గోద్గశే 

త త్ర ద్నాహ్యచయాత్మనా పరిణతే వింబీభవంతీ చితికి 

ఏకావ్యర్థమనో విశేషక వళా ద్వైతం |ప్రపన్నాహర 

త్యజ్ఞానం |ప్రకటీకరోతి విషయాన్‌ జ్ఞాతం మయేదం త్వితి, 


(వథమస్కంధము 9 


ఘట్కపత్యక్షము మనకు గలుగుచున్నది. ఎట్టు గలుగుచున్న ది? 
దానిని శంకరులు వివరించు చున్నారు. మెఅవుయొక్క |వకాశము 
నిమిషములో సర్వత వ్యాపించునట్టు స్వచ్చమైన యంతఃకరణము 
న్మేతాదుల ద్వారా బయటపడి ఘటాత్మనా పరీణమించుచున్న ది. 
ఎట్టు పరిణమించుచున్న ది 7? జ్ఞాత్భ చైతన్యము దానియందు |పతిబిం 
బించుచున్న దీ. జ్ఞాతృ చైతన్య మన;గానేమి? తెలిసికొనువాని చైతన్య 
మన్నమాట, అధిష్టానచైతన్యము అనంగా [బహ్మదచైతన్యము. దీని 
[ప్రభావము వలన బాతృ చైతన్యము ఘటజ్ఞానమును పొందుచున్నది. 
వాస్తవమునకు రెండు చైతన్యము లున్న వా! నేవు. “అర్ధమనోవి శేషక 
వళాత్‌ * అర్థమన(గా ఘటము, మనస్సు ఈ రెంటికిని వశమై యధి 
మాన చైతన్యమే రెండు తెటి(గులుగా గనుపించుచున్న ది. వొస్తవ 
మున కధిష్టాన చైతన్య మొక్కకు యున్నది. జ్ఞాళ్ళ అధిష్టాన చైత 
న్యము లొక "కె _బహ్మదైతన్యమే మిగిలినప్పుడు నా కిది తెలిసినది 
అను జ్ఞానము నున శేర్చడును. కనుక (పకృతమందు అధిష్థూనచైతన్య 
(పభాపమువలన మిథ్యాభూతమైన సర్గము సత్యమువలె భాసించుచున్న 
దని తాత్పర్యము. 

_ “తం పరం సత్యం ధీమహి” అని యన్వయము. మిథ్యాభూత 
మైన |పపంచము సత్యమువలె. గన్సించునని ముందు చెప్పినాండు 
గదా! దానిని సాధించికొనుటై యొక దృష్టాంతము నిచ్చుచున్నా(డు. 
దానికి ముందు మన మొక య ద్వైత పరిభాషను దెలిసికొనవలెను, 
ద్వైతవిళిష్టా ద్వైతములలో సత్యములు రెండే, సత్తు, అసత్తు. అద్వైత 
ములో నాల్లు సత్యము లంగీకరించినారు. ఒకటి పొరమార్థికసత్యము. 
అనంగా సర్వసిద్ధాంతమైన సత్యము. రెండవది వ్యావహారిక సత్యము. 
పరమార్గముగా నసత్య మయ్యు సత్యమువలి నగుపించునది. మూండ 
వది పాతిభాసిక సత్యము, అనంగా రజ్జువునందు సర్ప మనెడు | భాంతి 
జ్ఞానము. నిజముగా నది సర్పము గాదు. రజ్జు వే యనెడు నిశ్చయ 


10 భాగవత సుధాలహరి 


జ్ఞానముకలిగినవెంటనే సర్ప భాంతి తొలంగిపోవును. * | బహ్మజ్ఞానేతర 
జ్ఞానబాధ్యత్వం ' (బహ్మజ్ఞానభిన్న మైనదియు వ్యావహారిక సత్యము 
నైన రజ్జువనెడు నిశ్చయజ్ఞానము, అధిగల్లిన వెంటనే (భాంతిజ్ఞానము 
నశించును. వ్యావహారిక సత్యస్వరూప పు బ్రహ్మజ్ఞాన బాధ్యత్వము 
“ తేజోవారిమృదాం* అనునదే ఆ దృష్టాంతము. వినిమయ మనగా 
వ్యత్యయము. వ్యత్యయ మనుటకు “అన్యస్మిన్‌ అన్యావభాసః” ఒక 
వస్తువునందు వేజొక వస్తువు భాసించుట, రజ్జువునందు సర్పము 
భాసించుటవలె. అక్ష యెండమావులందు నీటిబుద్దీ, నీరు దూరమున 
గన్సడునపుడు స్థల బుద్ధి, కాచు మొదలగు వానియదు తేజోబుద్ధి 
Somes నూహించికొనవలెను. పరమాత్తునియం దీ (తినర్గము 
మృషాభూతమే, ఐనను అధిష్టానన త్తచేత * ఘటిస్సన్‌ పటస్సన్‌ * అను 
వ్యవహార మేర్చడుచున్న ది. “ఎవనియం దేర్చడుచున్నదో* అనివాడుట 
వలన ఆధారాఢేయభావము |పతీయమాన మగుచున్న దేమో! దానితో 
నుపాధిసంబంధ| భాంతి కలుగవచ్చును గదొయని. “స్వేనై వధామ్నా' 
స్వ పకాశముచేత “నిర స్తకువాకంి పోంగొట్టంబడిన యజ్ఞానను గల 
వాడని యారంభించుచున్నా (డు. అనొవృతసంపి[దూవు(డ్రైన బింబ 
భూతుండగు నీశ్వరునియందు అజ్ఞానముండదని భావము. “'అన్వయాత్‌ 
యితరతశ్చి “యత్సత్వే యత్సత్వంి అనునదే అన్వయసంబంధము. 
అనయా నీశ్వరు. డున్ననే |పపంచముండును. (బహ్మస త్తయున్నది 
గనుకనే |పపంచను భాసించుచున్నది. “యదభావే యదభావ$ి 
అనునది వ్యతిరేకము, గగన పుష్పాదులందు (బహ్మస త్త తలేదు. అందుచే 
గగనపుష్పములేదు. లేక అన్వయశబ్దమునకు అనువృ త్తియర్ధము, 

ఇతరశబమునకు వ్యావృత్తి అర్థము. (బహ్మసత్త అనుష త్త ప 
చేతనే ప్రపంచము భాసించును. మట్టియే కుండగా మారినట్లు, 
సువర్ణ మే కటకాదులుగా నైనట్లు దీనితో (బహ్మ్మపపంచమున 
కుపాదానకారణ మని చెప్పుచున్నాండు. వ్యావ్య త్త మనంగా భేదము. 


[పథమస్మంధము 11 
కార్యములందు కారణ నునువ ర్రించుచుండును. సువ ర్హకుండలాదు 
లందు సువర్ణ ముండును షు కాని కారణమందు కార్యమను 
వ ర్తింపదు. కారణావస్థలో సువ ర్థమందు కుండలాదు లుండవు గదా! 
నిమిత్తకారణ మనుటి జన్మాద్యన్యయతః అను సూత్రముచేతనే 
యేర్పడుచున్నది. ఈ |పపంచము జశ్మగలది, ఎట్లు? అపవయవములచే 
గూడియుండుట వలన, కనుక “యత సావయవత్వం ఘటాదౌ 
తత జన్మాదిమత్వం, యత జన్మాద్యభావః ఆత్మని త|త సావయ 
వత్వాభావః' అనుట పరిష్కారము... సరమేశ్వరు(డు సావయవుండు 
గానందువల్లనే జన్మా ఏభావరహితు(డు. దీని కుపపదముగా |శుతి 
నుదాహరించుచున్నా డు 

యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి య[త్చయం 
త్యభిసంవిశంతి 

ఎవనినుండీ యీ సమస్తభూతములు పుట్టుచున్న వో, పుట్టినవి 
జివించుచున్నవో, యెవనియందు లయము నందుచున్నవో, యెవని 
యందు సర్వతః |పవేశించుచున్నవో వాడే |బహ్మ యని (శుతి 
కర్థము. 

స్మృతివాక్యమును గూడ నుదాహరించుచున్నా (డు_ 


యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే, 
యస్మింశ్చ (సళయం యాంతి పనరేవ యుగక్షయే. 


ఆది యుగాగమమందు సమస్త భూతములు వానినుండియే 
గడ్డకు వచ్చును, యుగక్షయమందు వానియందే లయ మగును. 
సరమేశ్వరు(డే జగత్కారణ మెందుకుంగావలెను ? జద్మ పకృతి యేల 
కారాదు? అని యాశంకిం ఛకొని “అభిజ్ఞః' అనుటతో దానికి సమా 
ధాన మిచ్చుచున్నాండు. (సధానమే జగత్కారణ మనుట సాంఖ్య 
వాదము. (శుతివాక్యముతో దానిని ఖండించుచున్నా (డు. 


12 భాగవత సుధాలహరి 


స ఈక్షతే ఇమాన్‌ లోకాన్‌ లోకపాలా న్నుసృజా ఇతి స ఇమాన్‌ 
లోకా నసృజత, 


పరమేశ్వరు(డు లోకములను లోకపాలురను సృష్టింతునని 


చింతించెను. అతయే లోకములను సృష్టించెను. * ఈక్షలే ర్నా శబం" ' 
A) టి 


ఇది 'వేదాంతసూ తము, ఈక్షతేః న అశబ్దం అని పదవిభాగము. 
ఈక్షతేః = ఈక్షిచ్చబ్ద పయోగమువలన అశబ్దం వేదముచే |పతిపా 
దింప(బడని |పధానము, న=జగత్కొారణము కాదని భావము. పై, 
జెప్పిన | శుతివాక్యములో “స ఐక్షతి అని వాడియు శారు. దఊక్షణ 
మునంగా జింతించుట, జ్ఞానకర్హృత్వము అప చేతసములకే లభిం 
చును. (పథానము జడము. చేతనధర్మమైన జ్ఞానకర్తృత్వము దానికి 
సిద్దింపదు. నుజి జీవుడే యెందుకు గాండు? దానికి సమాధానము 
“స్వరాట్‌” “స్వే నైన రాజతే ఇతి స్వరాట్‌ స్వతస్సీద్ధమైన జ్ఞానము 
గలవాడని యర్థము. జీవునకు స్వతస్సిద్ధమైన జ్ఞానము లేదు. చతు 
ర్ముఖ[బహ్మ కావచ్చునుగదా ! అతండే హిరణ్యగర్భుండు. ఈ వాద 
మున కాధారముగా నీ శుతివాక్య మున్నది. 

హిరణ్యగర్భ స్పమవర్తతా[గే భూతస్య జాతః పతిరేక ఆసీత్‌, స దధార 
పృథివీం ద్యామ్‌. 

హిరణ్యగర్భ (డే ముం దుండెను. అతడే భూతములకు పతి. 
పృథివ్యాకాశముల కొధారము. ఈ పూర్వపక్షమును ఖండించుటకే 
“తేనే (బహ్మహృదా' యని చెప్పుట. అదికవియెన చతుర్ముఖ బహ్మ 
కును వేదము నెవ్వండు [పకాళింపంజేసెనో. ఇచట * (బహ్మ 'యనంగా 
వేద మని యర్థము. 


యో (బిహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాం శ్చ |పహిణోతి తస్మై 


సగ్‌ం దేవ మాత్మ బుద్ధి [పకాశం ముముకురై్వై శరణ మహం (పపద్యే* 


పరమేశ్వరుండు చతుర్ముఖ బహ్మను సృష్టించి వేదము లుపదే 
శించినాండు, అత్య డాత్మబుద్ధి (పకాశకుండు,. ముముక్షువైన నే 


(ప్రథమస్కంధము 13 


నాతని శరణు( జొచ్చుచున్నాను . చతుర్ముఖ బహ్మ వేదాధ్యయన 
మెవ్వరివద్ధనైనను జేసినట్లు పసిద్ధిలేదే | దానికి సమాధానమే 'హృదా' 
యన్నది, అనగా మనస్సుచేతనే స్వసంక ల్పశకి చేతనే యని తాత్ప్స 
ర్యము, ఈ వాక్యముతో బుద్ధివృత్తి పవర్తకుండని చెప్పుటతో గాయ 
యర్థము సూచిత మగుచున్నది. (బహ్మదేవుండే స్వయముగా సుప్త 
(పతిబుద్ధ న్యాయముతో వేదములు పొందినా(డని చెప్పరాదా ! 


సుప్త పతిబుద్ధన్యాయ నున(గా నిదపోయినవాండు మేల్కొ 
న్నట్లని తాత్సర్యము. దానికి సమాధానము “ముహ్యాంతి య త్ఫూ 
రయఃి' అని, యత్‌ = వేదమునకు సంబంధించిన "యే శబ్ద బహ్మ 
మందు, సూరయః = మహో విద్వాంసులును, ముహ్యాంతి = భమించు 
చున్నారో. వేదములు యథాతథముగా నర్థమైన వనంగా నది పర 
మేశ్యరుని సంకల్పశకి చేతనే నని తాత్పర్యము, కనుక (బ్రహ్మకు 
గూడ సరాధీనమైన జ్ఞానమేయని భావము. అందుచే స్వతస్సీద్ధజ్ఞానము 
గల పరమేశ్వరుడే జగత్కారణము, సత్యస్వరూపుండు “మృత్తికే 
త్యేవ సత్యం" అనుచోటను సత్యశబ్ద సున్నది గదా! అట్టు గాదు, 
అది పరమార్గసత్యము కదు గదొ! అతడు సర్వజ్ఞుడు sa 
నజ్ఞానమును బోంగొట్టువాండు. అట్టి వానిని నమస్కరింతు మని 
తాత్పర్యము. గాయ తతో నారంభించుటచేత నీ భాగవతము గాయ 
త్ర్యాఖ్య పర్యబహ్మవిద్యారూపమని చెప్పిన క్రునది. మత్స్యపురాణనుందు 
వురాణదాన (పస్తావములో నిట్టున్న దీ. 

య తాధికృత్య గాయత్రీం వర్ణే ధర్మవిస్తృర 8, 

వృశ్రాసురవధో పేతం తద్భాగవత మిష్య'కే. 

లిఖిత్వా తచ్చ యో దద్యాత్‌ హీేమసింహ సమన్వితమ్‌, 

1పొష్టపద్యాం పొర్ణమాస్యాం స యాతి పరమం పదమ్‌, 

అష్టాదళ సహ్మస్రం తత్‌ పురాణం పరికీ ర్రితమ్‌. 


14 భాగవత సుధాలహరి 


గాయ తీమం|తముతో నారంభించి భాగవతధర్మములు భాగ 
వతమందు (పతిబింబింప( బడుచున్న వి. వృ|తాసురునికథ యిందు 
వచ్చును. వృతాసురు డనెడు రాజసుని వృత్తాంతము చాల చిత 
మైనది. వృ(తాసురు(డు శ్రీమన్నారాయణునకు పరమభక్తు(డు, 
పార్వతీదేవి శాపముతో రాక్షసు( డ్రైనాండు. కాని వానికి( బూర్వజన్మ 
జ్ఞాన మున్నది. మజియొక పుగాణమం దిట్టున్న ది. 

(గంథోఒష్టాదళ సాహ్మస్రో ద్వాదశస్కంధ సంయుతః, 

హయ గీవ (బహ్మవిద్యా యత వృ|తవధస్త థా 

గాయతాగ్యి చ సమారంభః తదై ౪ భాగవతం విదుః, 

శ్రీ మద్భాగవతము పదునెనిమిఏి వేల శ్లోకములు, పం డెండు 
స్కంధములు, హయ।గీనబహ్మవిద్య (0- 9) '' దీనియందే వచ్చును. 
పద్మపురాణములో నంబరీషునితో గౌతము౬ డనుచున్నా (డు_ 


అంబరీష £ శుకపోక్కం నిత్యం భాగవతం శృణు, 

పఠస్వ స్వముఖేనాఒపి యదీచ్చసి భనక్షయమ్‌. 

ఓయీ! యంబరీషా! మోక్షము గానలెనను కోరిక నీకున్న చో 
శుకు(డు చెప్పిన భాగవతమును నిత్యమును వినుము. లేక నీవే 
చదువుము, కనుక వృృతాసురవధ, సాయ గీవ బ్రహ్మవిద్య యే 
(గ్రంథములో జెప్పణడునో అదియే భాగవతము. గాయ్యతితో నది 
యారంభమగును, ఇక్కడ * జన్మాద్యస్య యతః” అనుదొని వలన 
గాయ తిభుందలి * సనితు ర్రేవస్య " యను పదద్వయార్థము చెప్పబడి 
నది, “వరేణ్య మ్మను మాటను వివరణమే * పరంి అనుట; “భర్గః ' 
అనుటకు వ్యాఖ్య “స్వరాట్‌ థఛామ్నా స్వేన నిరస్త కుహాకం ' అనుట 
యును; తృతీయపాదవ్యాఖ్యానమే' తేనే బ్రహ్మహ్భాదాయ ఆదికవయేి 
అనునరి. ఇట్లు గాయ) తీమం[త మీ [పథమశ్లోకములో€ బూర్తి గా( 
జెప్పలుడిన 'స్రైనది, 


(పథమన్మంధము 15 


భాగవత మనేక వ్యాఖ్యానముల కాకర మైనది. ద్వైతవ్యా 
ఖ్యాత లెందటో గొప్పవా రున్నారు. మధ్యాచార్యు లే “భాగవత 
తాత్సర్యనిర్ణయ * మను మహాగంథమును |వానిరి. వీరేగాక, సత్య 
ధర్మ తీర్థులు ఆదినుండి పండెండు స్మ్కంధములకు టీక రచించిరి. 
వీరు ఉత్త రాదిమఠ స్వాములు. శ్రీయాదవార్యులు భాగవతమునందు 
1, 5, 7 స్కంధములకు టిప్పణీకారులు. వీరిని గూర్చి కొన్నికథలు 
[(పచారమం దున్నవి. యాదవార్యులు వడ్డీ ప్యాపారముతో జీవించిడి 
వార(ట! వారు డబ్బుసంచులను దీసికొని బయటికి. బోవునపు డం 
తయు నీ [కింది శ్లోకమును రెండు మూ(డుసారు లనుకొని పోనుట 
వాడుక. 

అగతో నారసింహశ్చ పృష్టతో గోపనందనః, 

ఉభయోః పార్మ యో రాస్తాం సశరౌ రామలక్క్మణొ. 

ఒకసారి వీరిని దొంగ లడ్డిరి. వీరి గుజ్జమునకు ముందు బోవు 
చున్న యొక సింహము దొంగల కగుపించినది. వారు భయ భాం 
తులై స్వామికి నమస్కరించి “మో గుట్టము ముందొక సింహము 
పోవుచున్న *దని విన్నవించినారు. “ఆ దొంగ లెంత ధన్యులు? ఆ 
నృసింహమూర్తి తనకు దర్శన మోయలేదే” యను నీ చింతయే 
వారిని (గ్రుంగ(దీసినది. ఇంటికి వచ్చి యేదో సాకు( జెప్పి సంసార 
భారమంతయు భార్య కప్ప జెప్పినారు. వా రిల్లువిడిచి వెళ్ళిరి. అ నాటి 
నుండియు వారు సన్న్యాసి. 


శ్రీనివాసతీర్ణు లను మటియొకరు ఏకాదశస్కంధ వ్యాఖ్యాత, 
భాగవతమున కామూల్యాగముగ వ్యాఖ్యానమును రచించినవారు. 


విజయధ్వజతీర్థులు ః వీరు ఉడిపిలోని యష్ట మఠములకు, 
జెందిన పెజావరు మఠస్వామి, విజయధ్వజులు భాగనత ప్యాఖ్యాన 
మును రించుట కొక కారణ మేర్చడెను. వీరిని (పబలదారి ద్యము 
వరించినది. దానిని; బాపికొనుట'కై సము దయానము6 జేయవలసిన 


16 | భాగవత సుధాలహరి 


దుఃస్థితియు నేర్పడెను. శిష్యు లొక్కొక్కరే వీరినుండి సెలవుదీసి 
కొన్నారు, మూడు నాల్లుదినము లుపవాసములు, క్షుద్బాధ యని 
వార్య మయ్యెను. ఇంకేమి సేతురు? వారే యన్నమును వండుకొొన 
బూనిరి, ఈ విషయము చవ్యాసతీరులకు శ్రీపాదరాయలకు రఘు 
నాథతీర్థులకుం దెలిసినది. సన్న్యాసి యగ్నిస్పర్శ సేయరాదు. వారు 
మువ్వురును విజయధ్వజుల కృత్యమును గర్తి ంచిరీ. ఈ పాపమునకు 
ప్రాయళ్ళ్చిత్త ముగా భాగవతటీక వాడవలసిన దని చెప్పినారు. వారి 
యాజ్ఞను మన్నించి విజయ ధ్వ్యజులు (వతస్థులె యొక గుహయం 
స మున బూనిరి. _రెండుసారులు వ్యాఖ్యను బూర్తిచేసి 
నారు. ఆ రెండుమారులు నది సమ్ముదము పాలయ్యను, మూండవ 
సారి వ్యాఖ్యానము పూర్తియైనది, ఇది భాగవతమునకు నుహాగంభీర 
న 


సత్యాభిన వతీర్థులు “నిరోధోద్దార * నును [గంథమును (వాసిరి, 
అది భాగవతమునందలి 807 శ్రోకములకు టీక. వారా శ్రోకములకు( 
బరస్పర సంగతిని గల్గించుకొని ) వ్యాఖ్యానించుచుం బోయ భాగ 
వతమునకు( (బాచీనులు శాస్త్రగొరవము నిచ్చిరని ముందు. జెప్ప 
కొన్నాము. దాని శ్రైలి విషయవినరణ పద్ధతి యనేక శంకాసమాధా 
నములకు( జోటిచ్చినది, మొదటి శ్లోకమును వ్యాఖ్యానించుటలో 
వ్యాఖ్యాతల పాండిత్యము విశంకటమై పోయినది. వంశీధరు6 డీ 
మొదటి శ్రోకమునకు నూఅర్ధములు చెప్పినా(డు. వాని వివరణమిది- 
గణేళో భారతీ భానుః శంకరస్త [త్చియా తథా 
తపస్పజ్జ్ఞనసంగశ్చ గురు రోంకొార ఏన చ, 
కర్మ మత్స్యాచ కమరఠో నారద (శ్రీనృసింహకొ, 
ధన్వంతరీ రామకృష్ణా (శ్రీగంగా [బ్రహ్మణ స్తథా, 
' వారాహో వామన శైవ పరశురామ బలౌ తథా, 
బుద్ధః కల్కి హయ గీవౌ దత్తః కపిల ఏవ చం 


[వథమస్కంధము సా 
సనకొద్యా గవాం శ్లైలః (శ్రీరాథాకీరి నందినీ, 
బృందావనం హరే ర్నాము వాయ్యింద వరుణా స్తథా. 
ధర్మరాజః కుబేరశ్చ వహ్ని విష్ణు శివా స్తృథ్యా 
(శ్రీమద్భాగవత. వ్యాసొ (శ్రీశుకః వృథురేవ చ, 
బుషభ (ధువా తతః (పోకౌ సరనారాయణ స్తథా, 
హంసోఒథ యమునా చైవ శ్రీపుష్కర (పయాగకౌం 
కురుక్షేత్రం తథా మాయాకేత్రం సాకేతకం తథా, 
వారాణసీ ద్వారికా చ గోపీచందన 'మేవ చ. 
ఊర పుండం తథా కాంచ్యనంతికా క్షేత్రమేవ చృ 
జగన్నాథోఒథ నై వేద్యం విష్ణుతీర్థం తులస్యథ, 
శాలి గామోఒథ బదరీ సేతురబ్ది సృధథైవచ 
కాశ్మీరం భారతం ఖండం కొలశ్చ మనసస్థితిః। 
హిరణ్యగర్భ స్పేనానీ ర్థననీజనకౌ తథా, 
(పద్యుమ్నళ్చానిరుద్ధశ్చ ఫల్లున శ్చోద్ధవ స్తథా, 
హనుమాన్‌ గరుడ శ్చైవ సుదర్శన మథో రమా, 
అష్టాదశాక్షరో గీతా వేదో గాయ్యతికా తథా, 
గవాం కులించ రు[దాక్ష పంచాక్షరక మం[కొ, 
శివలింగం భస్మధృతిః విల్వవృతః స్వయంసతిః. 
నవగ్రహా హారే ర్థ్మస స్తర్కశాస్త్రం చ పుష్యభమ్‌, 
కలి స్తుర్యాాశమనై ఎవ శతంచ్వై శ్రే కీర్తి తౌకి 
వంళీధరుండు పండితరాయలకు (పబల ప్రత్యర్థిగా గన్పించు 
సీచున్నా+డు. తన వ్యాఖ్యానావతారికలో నాత డొనర్చిన దుర్షననింద 
జగన్నాథుని విశ్చంఖలతకు, దగినట్టున్నది. వంళీధరుండు శ్రీధరుని 


వ్యాఖ్యానమునకు వ్యాఖ్యాత, ఈ యర్థములు బాలక యతడు 
ధాాను[వై2 


18 భాగవతసుధాలహరి 


॥ లీలాకల్పద్రుమ * మని మటియొక [గంథమును ర్రాసెనంట, దానిలో 
మతి యిజువదియై దర్థము లెక్కువగా( జేర్చెనని చెప్పికొన్నాండు. 
సత్యాభినవతీర్థులు గూడ మొదటిళ్లోకము నిశ్ట్రే పట్టి చూచిరి, ఆయన 
యా శ్లోకమునకు వ్యాఖ్యాన మొనర్చిన పద్ధతి యిది. 


రామాయణములోని ఏడుకాండల కథను జోడించికొనుచు 
నే డర్భములు. 

భారతములోని పదునెనిమిది పర్వముల ననుసంధించుచు 

అర్థములు పదునెనిమిది. 

భాగవతములోని పం|డైెండు స్కంధముల సమన్వయించుచు 
నర్థములు; 

ఇవి చాలక (బబహ్మస్మూతములలోని “చతురధ్యాయి'”* చేర్చి 
కొని యర్థము, 

దశానతారముల నిబంధించుచు పది యర్థములు, ఇన్ని చెప్పి 
కడపట “అస్య శ్లోకస్య పునరర్థాంతర కల్పితం స్వబుద్ధిమాంద్యాదే 
వోపరమతే ౫” అన్నారు. ఇంకను నర్థములు జెప్పుట కవకాశ మున్నది. 

నా బుద్ధిమాంద్య మడ్డువచ్చుచున్న* దని తాత్పర్యము. 

వంళీధరుండు (శీధరున కనుయాయి యయ్యును నడుమనడుమ 
స్వాభి పాయములను గూడ జెప్పికొనుచుం బోయెను. శ్రీధరుండు 
మొదటిళ్లోకము నద్వైతి గనుక నిరాకార (బ్రహ్మపరముగా నన్వయిం 
చెను, భాగవతములో, గృష్ణలీల లే పధానము. అందుచే వంళీ 
ధరుడు సాకారబహ పరము గా నర్ధ మొనర్చినాండు. “పరం ధీమహీ” 


నో 
Wn 


శ్రీకృష్ణుడు సర్వోత్కృష్టమైన వాడు. అతండు పూర్ణావతారు(డు, జ 


అందుచే నంశావతారములకన్న నుత్కృష్టు,డన్న మాట. “ధామ్నా* 
స్వేన* దీనిని వంళీధరుండు స్వరూపలక్షణముగా నన్వయించెను, 
స్వరూపలక్షణ మనంగా నేమో ముందే చెప్పితిమి. స్వేన==ఆత్మీయ మైన, 


[వథమస్మంధము 19 


ఛామ్నా=మధురాఖ్యమైన నివాసముబేత నచ్చటనుండువారి 'కెల్లప్పు 
డును, “నిర స్తకువాకం *=మాయాకార్యమైన సంసార లక్షణములను. 
లేకుండ6 జేనినవాండు, జన్మాద్యస్య యతః = అద్యస్యజన్మాదివికార 
రహితునకును, యతః = ఎచ్చట అనగా వసుదేవగృహమునందు, 
ఇచ్చట స ప్తమ్యర్థమందు “తసిల్‌' | పత్యయము;దానినుండి. ఇతరతః= 
వేలుచోటను అనయా నందగృహమందును, అన్వయాత్‌ = సంబంధ 
మేర్చడెనో; కృష్ణపరమాత్మ జశ్మాదివికార రహితుండయ్యును జన్మ 
మును స్వీకరించి వసుదేవగ్భహమం దుద్భవించెను; నందగ్భహ 
మందు బారాడినాండని తాత్పర్యము. నందగ్భహమున కెందుకువెళ్లి 
నాండు? దానికి సమాధానమే “అర్థేష్యభిజ్ఞఃి. అర్థేషు=కంసవంచనాది 
[పపయోజనములందును, రాసలీల మొదలైన లోకో త్తరవిలాసరూపము 
లైన యర్థముల యందును, అభిజ్ఞః=తాదృశపరికరసంపాదనా నిపు 
ణుండని తాత్పర్యము. స్వరాట్‌= స్వైఃరాజత, ఇతిస్వరాట్‌= తనకు 
సంబంధించిన గోకులవాసులగు గోపొలకులచేత |పకాళించువా(డు, 
అనంగా గోపాలలీలయనెడు అవ్యాహతై శ్వర్యము గలవాండు. యః= 
ఎవండు, (బహ్మణే=చతుర్ముఖ (బవ్మా నాశ్చర్య చకితునిగాం జేయుట 
కొటబకు, హృదా=సంకొల్పమాతముచే తనే, బహ్మా= సత్యజ్ఞానానంద 
మాత్రై కరసమూ రిమయమైన వత్సపొలాదిరూపవైభవమును వి స్తరింపం 
జేసెనో, యత్‌ చెప వైభవమందు, సూరయః=బలరాముండు, [బ్రహ్మ 
మున్నగువారును, ముహ్యంతిఇమోహపడిరో అనగా కృష్ణపరమాత్మ 
వత్స_వత్సపాలాది వైభవమును జూపినప్పుడు ఈ వత్సము లెక్కడి 
నుండి వచ్చెను? ఈ వత్సపాలు రెవ్వరు? అని బలరామాదు లాశ్చర్య 
పడినారు. లేక యెవనియొక్ష్య లౌకిక అలౌకిక లీలలవేత లీలాతత్త ్వజ్ఞః 
లైన భక్తులుగూడ 'ప్రేమాతిశయముతో వివశు లగుచున్నారో ననియు. 
దొత్పర్యము. యత్‌ వి లీలచేత, తేజోవారిమృదాం యథా విని 
మయో భవతి=అనంగా ఏ కృష్ణపరమాత్మయొక్క లీలలతో తేజో 


20 భాగవతసుధాల హరి 


వారి నృుత్తులయందు వినిమయ మేర్చడుచున్నదో! వినిమయమనంగా 
“అన్యస్మి న్నన్యావభాసః' అని ముందే చెప్పితిమి. (వజలీలలో, 
గృష్షుని ముఖకాంతిచేత( జందాదులు నిస్తేజస్కులైనారు, కృష్ణ 
సమిపమందున్న వస్తువులు అతని తేజస్సుతో, జం|దునికంటొ నెక్టువ 
తేజస్సుగల వై వెనవి, 'వేణునాదలీలలలో. గొన్ని చోట్ల నీళ్లు రాళ్లెనవి, 
కఠినపాషాణాదులు కరగి నీరై నవి, య్యత=ఏ కృష్ణనిమి శ్తముగౌ, తి 
నర్గఃజగో కుల, మధురా ద్వారవతీపురములందు, సర్గః=గోపాలరాథికల 
యొక్కయు, అ కూరోద్ధవులయొక్కయు, రుక్మి ణ్యాదులయొ క్కొయు 
(పాదుర్భావము, అమృషా=సత్యమైనదో, అనయా వీరందరు గోలోక 
వైకుంఠవాను లగుటచేత, వారి శరీరములుగూడ భగవదవతారతుల్య 
ములని పిండి తార్థము, 


ధీమహి=ధ్యానింతుము. ఈ బహువచన మెందుకు? కాలదేశ 
పరంపరా|పా ప్రములైన సర్వజీవులను, తనయం దిమిడ్చికొని, వారిని 
భఛ్యానమున కభిముఖులనుగా. జేయుచున్నా, డన్నమాట, 

“జనాద్యస్యయ తః" ఈ [ప్రపంచము యొక్క జన్మస్థితిభంగము 
లెవని వలన నేర్పడుచున్నవో. అవి కాలమువలన. గూడ? గలుగు 
చున్నవిగదా ! కనుక కాలమునే థ్యానింపరాదా ? దానికి సమాధాన 
మిది, 


“అన్వయా దితరఠశ్చ” అన్వయాత్‌ = కారణ రూపముగా 
గార్యమునం దన్వయించుటచేత; ఘటమునందు మృత్తు నన్వయించి 
నట్లుగా నని యర్థము. 


ఇతరతః=వేరువిధముగా, అన(గా మృత్తునందు ఘటము లేదు 
గదా! దీనితో పరమేశ్వరుడే పపంచమున కుపాదాన కారణ మని 
చెప్పిన క్రైనది. “చి కారముతో నిమి త్తకారణ మని గూడ నర్థము, 
. కాలము పరమేశ్వరుని (పభావరూపము మాతమే. పరమేశ్వరుండు 


(పథమస్మంధము 21 


--జగత్తున కుపాదానకారణ మైనచో వికారము తప్పదు గదా! కనుక 
(పకృతియే యుపొదాన కారణము, పరమేశ్వరుండు నిమి త్తకారణ 
మని చెప్పికొందము ? 


అది పొసగదు, శ్రుతి చేతనపదార్థమే జగత్కారణమని చెప్పు 
చున్నది, “య న్సర్వజ్ఞ న్స సర్వవిత్‌ స ఐషత లోకాన్‌సృజ | ఇతి 
త దైక్షత బహుస్యాం పజాయేతి ' ఇత్యాది _శ్రుతివాక్యములు (వసిద్ధ 
ములే. కనుక |పపంచమున కుభయకారణములును బరమాళత్కుండే. 
(పకృతి యీశ్వరుని శక్తి. శక్తి శ క్రిమంతుల కఖేదము. కనుక పర 
మేశ్వరుండు (పకృతిద్వారానే జగదుపొదాన కారణ మని చెప్పవచ్చును 
స్వరూపముతో నతడు (పళ్ళత్యతీతుండు. అందుచే నిర్వికారుండు. 
(పకృతియే స్వతంత్రముగా నుపాదాన కారణమనుటను శాస్త్ర మంగీ 
కరింపదు, 


ఐత్తత అనుట కేమి యర్థము ? చింతించుట; ఏమని చింతిం 
చుట? జగత్స్ఫృషికి ముందు పదార్ధము లేమైన నున్న6ంగదా! వీని 
అ థి చుం 
నిట్లు పరిణమింప6 జేయుద మని చింతించుట, అంతకుముందు మహ 
దాదిభూతములే లేవు గదా ! పరమేశ్వరుడు నిర్విషయకముగా నెట్లు 
చింతించినాండు? 


దీనికి సమాధానమే *స్వరాట్‌ * అనునది. |శుతు లేమను 
చున్నవి? *న తస్య కార్యం కరణం చ విద్యతే" * స్వాభావికీ జ్ఞానబల 
[కీయాచ”* అందుచే, దనకు తానే (పకాళించువాండు, అతని స్వరూప 
లక్షణమే జ్ఞానబల్మకియ అన్నమాట. “ధీమహి* యనుటకు ధ్యాన 
మని గదా యర్థము ! దానికి. బరమాత్మ విషయ మెప్పు 
ate న 





22 భాగవతసుధాల హరి 
యాకారుని యందు (తిసర్లః *. ఇతయ [తిగుణములచేతం. గూడిన 
నిర్మాణమనియెడి | ఖాంతి, 
“తమేకం గోవిందం సచ్చిదానంద విగ్రహమ్‌, 
బృందావన సురతరు తలాసీనమ్‌. అని (బహ్మగోపాలకాపిన్యుపనిషత్తు. 
అర్థమా|తాత్మకో రామః, (దిహానందై క విగహః_అని రామతాపిసీ (నుతి, 


“బుతం సత్యం పరం (దబిహ్మః పురుషం నృ'కేసరి విగ్రహం”. అని 
నృసింహతాపిని, 


“నిర్హోష పూర్ణగుణ విగహ ఆత్మతంతో 

నిశ్చేతనాత్మక శరీరగుజై శృ హీనః” 

“ఆనందమా|త ముఖపాదసరోరుహోదిః "= ధ్యానవిందూసనిషత్తు, 

“నంద|వ్రజ జనానందీ సచ్చిదానంద వి[గ్రహ ౪". [బహ్మాండపురాణము,. 

“సర్వే నిత్యాళశ్ళాశ్వతాశ్చ దేవాస్త స్య పరాత్మనః 

హానో పాదానరహితా నై న | ప్రకృతిజాః క్వచిత్‌”_మహానరాహపురాణము 

“స్వేచ్భామయస్య న తు భూతమయస్య” 

“బంధ ప్రాకృతం యథా” 

“త్వ య్యేవనిత్య సుఖబోధత నా” 

“శాబ్దం దిహ్మవవు ర్భధకత్‌” 

“సత్యజ్ఞానానంతానందమాశ్రై క రసమూర యళ” 

ఈ మొదలైన భాగవతవాక్యము లేమి తెలుపుచున్న వి? కృష్ణ 
పరమాత్ముని యాకారము మాయాసంగతి లేనిది, చిన్మయ మైనది, 
అతడే కాదు. 

“అనిం దియా అనాహారా అనిష్బన్నా స్సుగంధిన ఖా 

“ఏకాంతిన స్తే పురుషాః శ్వేత ద్వీపనివాసినః”. (నారాయణీయము) 


a 


(పథమస్కంధము 23 

“దేహేంద్రియా ఒసుహీనానాం వై కుంఠపురవాసినామ్‌”_ (భాగ, 7 స్మృం) 

ఈ వాక్యములచేత పరమాత్ముని భక్తులుగూడ శ్వేతద్వీపనివా 

నులు వైకుంఠపుర వాసులు, వారు సాకారులై నప్పటికిని “*అనిం[ దియా” 
ఇత్యాది విశేషణములచేత వారి దేహము లమాయికము లనుటయే 


న్థీరవడుచుండుట లేదా! భాగవత నవనుస్కంధములో “మాయయో 


పొత్తవ్మిగహం* మాయచే శరీరమును బొందినవా( డని యున్నది 
గదా! మరి యచ్చటి “మాయా” శబ్దమునకు గతి యేమి? భక్తుల 
యందలి కరుణచేత అని యర్థము, *ధామ్నా” [పతిపద సముచ్చల 
న్మాధుర్ర్యైశ్వర్య విభాసితమైన శ్రీవిగహముచేతం గాల తయము లం 
దును నిరర్ధకములై న కుతర్కములు గలవాడు. భగవంతుని నిరూ 
పించుటకు తర్కము పనికిరాదు, 


అచింత్యాః ఖలు యే భావాః న తాంస్తర్క్యేణ యోజయేత్‌, 

(పకృతిభ్యః పరం యచ్చ తదచింత్యన్య లక్షణమ్‌. 

అసురులు శ్రీవి గహమును జూచినను గుతర్క్మములతో6 జూ 
తురు, వారి కది యర్థము గావలసీనట్లు గాదన్నమాట, కృష్ణుని 
శ్రీవిగహము | పాపంచిక లోకదృశ్యమైనది గదా. “ యద్ద్భశ్యం త 
న్నశ్యం ఘటవత్‌ * కన్పించున దంతయు నళించునదే ఘటమువలె. 
దానికి *తేజోవారి మృదాం'* అనుట సమాధానము, వీనికి. బరస్ప 
రము వినిమయము ,ప్రాప్పించినట్టు పరమాత్మునియందు తిగుణ 
దేహము మిథ్య. మణీ దర్శన మెట్లగుచున్న ది? విచితలీలలు సాధిం 
చెడు నతని యిచ్చతో నగుచున్నది. అట్టగుట గూడ నాతని యైశ్వ 
ర్యమే. కొందరు “అదికవయే (బ్రహ్మతేనే” అనుట కిట్టర్ణము. జెప్పె 


. దరు. అదికవి విజ్ఞుండు, సత్యవతమనువు. అతనికి బహ్మ తన నిర్వి 


శేషమైన స్వరూపమును, తేనేతన యంశభూతమైన మత్స్యావతారము 
మాటుగా6 |[బకాళింప్య జేసినాండు, మత్స్యావతారస్వామి యన్న 
వాక్య మీది. 


24 భాగవతనుధాలహరి 


మదీయం మహిమానం చ పరం (బహ్మేతి శబ్దితమ్‌, 
వేత్స్యస్యను[గహీతం చే సం[ప్రశ్ర్నైర్వివృతం హృది, 


వంశీధరు(డు మతి యొకరీతిగా ని ట్లన్వయించుచున్నాడు_ 


“త్ర తాఒపి కుకుఖే తాధిః భగవాన్‌ చేవకీసుతః$” 


(వజాంగనల సహవాసముతోనే కృష్ణా న తారములో( బరమ 
మాధుర్య మేర్పడుచున్నది. కనుక కృష్ణచరిత్రలో శృంగారరసమే 
పథాన మైనది, 


ఆద్యస్య = శృంగారరసము యొక్క, జన్మ=(పాదుర్భావము, 
యతక=వీ కృష్ణచరి తనుండి గలిగనో, తం ధీమపా= ఆ శృంగార 
పురుషునకు నమస్కారము. అన్వయాత్‌ ఇతరతశ్చ = సంయోగ 
వి పలంభరూపములతోనే శృంగారరనమునకుం బరివుష్టి. అద్యరసమని 
చెప్పవలసినపుడు * అద్య" మనియే నిలిపినాండు, ఇదె ట్లుచితము ? 
భీమసేనునకు భీము6 డనియు, సత్యభామా శబ్దమునకు “భామ” 
యనియు వాడినట్లు “నామైకదేశే నామ)గవహాణం” అని వైయాకర 
ణుల సిద్ధాంతము. ' లేదా * పిబత భాగవతం రసం” అని యున్నది 
గదా! భాగవతశాస్త్రమే రసరూపము. కనుక అద్యోరస * అని సుల 
భముగా నన్వయించికొనవచ్చును. 


“ అర్ధేష్వభిజ్ఞ 8=చతుష్టష్టికళలు మొదలైన రసోపయోగి వస్తు 
వులయందు సమర్థుండు. (పొకృతులైన “నలా”ది నాయకులవలె 
కాలకర్మాద్మిగస్తుండు గాండనుటకు * స్వరాట్‌* అనుచున్నా(డు. 


యఃజ ఎవ(డ్కు అదికవయే = ఆదిరసమైన శృంగారమును 
సృష్టించిన భరతునికొటకు, హృదా=లళతని మనస్సుచేతనే, (బహ్మో== 
అదిరసమైన శృంగారరసతత్త (మును, _ తేనే_ వ్యాపింప జేసెనో, 
య[త=వీ శృంగారతత్త్వమునందు, సూరయః = పరమర్దులును, 
ముహ్యంతి = | భమింతురు, ఎట్లు? (పాక్ళతులైన నలాది నాయకుల 


జట 


(నథమస్మంధము 25 


యందు దాని నారోపించి అదియే శృంగారమని భాంతి జెందిరన్న 
మాటు, దానికి దృష్టాంతమే * శేజోవారి మృదాం” అనుట, భగవదేక 
నిష్టమైన రసమునందు (పాకృతజననిష్టత్వ బుద్ధియే (భాంతి. క్రిమి 
విడ్భృస్మాంతనిష్టులైెన నశ్వరులైన |పాకృతజనులయందు రస మావి 
ర్భవింప నేరదు. విభావాదుల పరిపుష్టి లేకుండుటవలన, తద్విపరీత 
ముగా ఘృణామయమైన వైరస్యమే యేర్పడును. |తిసర్లో మృషా= 
వాచ్య, లక్షణ వ్యంగ్యము లనెడు అద్ధముల యొక్కయు, లేక వ్యం 
గ్యము లనెడు అర్థములయొక్కయు, లేక ధ్వనిగుణాలంకారముల 
యొక్కయు, సర్గః=నిర్మాణ్యపపంచము, అమృ షాజసత్యమేమయై అలౌ 
కిక మైనందువలన గొప్ప చమత్కారమును సృష్టించును, ఇతర పాకృత 
నాయకులయందు కవి పౌఢోకి, న్యూతమే యగును. అక్కడ మిథ్య 
యనియే సిద్ధాంతము. అర్జేస్వభిజ్ఞః అనుటకు ధీరశాంత ధీరలలిత 
ధీరోదాత్త పద్ధతులయందు( జతురు. డనియు6 గొందరు చెప్పిరి. అది 
కవయే తేనే = ఇట్టి రసమాధుర్యమును, అదిత8 = పుట్టుకనుండియే, 
కవయే = తత్తజ్ఞు(డ్రైన శురునికొజకు, (బహ్మ = మూర్గన్యరసమైన 
శ్రీభాగవతము, అందులోని మాధుర్యమయమైన రాసపంచా ధ్యాయి, 
హృదా=హృదయ మంతయును, లేనే వ్యాపింప(జేసెనో ls 


“ఇదం భాగవతం నాను పురాణం (బహ్మసమ్మితమ్‌” 
“థుకముఖా దమృత[ద్రవ సంయుతమ్‌” 
“అక్రవా గమృతావబీందుః” 

థి 


ఇత్యాదులు పె భావమును దృఢీకరించుచున్నవి. ముహ్యాంతి 
య త్భూరయః యత్‌ _వీ రాసపంచా ధ్యాయి నావిష్కరించుటచేత, 
సూరయః=మహర్దులును, ముహ్యంతి=ర సాస్వాదజనితమైన యా 
నంద మూర్భనందెదరో లేక సూరయః=భక్తులు, ముహ్యంతిమహో 
విజ్ఞాలైనను, మూఢులై, ధర్మనిపర్యయము నందెదరో జేజోవారి 
మృదాం వినిమయః ఇచ్చట వినిమయమనలా స్వధర్మవ్యత్యయము 


26 భా గవతసుధాలహరి 
ఆ రాస లీలను జూచి, చంద్రాదులు చకితులైరి, స్వీయధర్మమైన చలన 
మును వదలినారన్న మాట, నీటికి మురళశీవాద్యధ్వనితోంగాఠి న్యమేర్చడి 
మృద్ధర్మము గలిగినది, పాషాణాదులైన మృద్భేదములకు జలధర్య 
మేర్చడినది. పరం=సర్వోత్కృష్టమైన, సత్యం=నిత్యమైన్య భ క్రియోగ 
మును, ధీమహిజధ్యానింతు మనియు నన్వయించి కొనవచ్చును, 

సత్యం తదేవసత్యం తదుహైనమంగళమ్‌, 

యదుత్తమళ్లోక యశోఒను గీయతే. (భాగ ద్వాదళస్కం) 

పర౦=-వా స్తవ వస్తురూపమైనది. (తిగుణాతీతమైనది. సత్యంజు 
సత్పురుషుల కిష్టమైనది, పరమకల్యాణగుణాకర మైనది, “లక్షణం భక్తి 
యోగన్య నిర్గుణస్య హ్యుదాహృతం” అని భాగవతమే చెప్పుచున్నది, 
అన్వయాత్‌ =నిరంతరమును భక్రియోగము ననుసరించుట వలన 
ఇతరతఃఎనిష్కామకర్మయోగ, జ్ఞానయోగములందు భక్తి చేరుట 
వలన, అద్యస్య=పర మేశ్వరుని యొక్క, జన్మ=ఉపాసకులయందు 
సాక్షాత్కారభావ మేర్చడుచున్నదో ! “ కేవలజ్ఞానము చేతనే |బహ్మ 
సాక్షాత్కార మేర్చడునని (పనిద్ధి గదా! 

దానికి “అభిజ్ఞః” అను పదము చేత సమాధానము చెప్పు 
చున్నాడు. 

అభి నర్వతోభానేన, జ్ఞా=జ్ఞానము, యతః. జ్ఞానస్యసా త్త్విక 
త్వాత్‌ గుణాతీతాయా।ః భక్తే! తత అన్వయం వినా పరమాత్మనో 
జ్ఞానం వినా అన్యధా న భవేత్‌ "_ 

జ్ఞానము సాత్త్వికము, భ క్రిగుణాతీతము. గుణాతీతమైన భక్తి 
చేరనిది కేవలజ్ఞానముచేత (బహ్మత్వజ్ఞానమే యేర్చడదని భావము. 

నైష్కర్మ కమహ్యచ్యుత భావవర్దితమ్‌, 

న శోఖకశే జ్ఞానమలం నిరంజనమ్‌. (భాగవతము) 


[వథమస్కంధము 27 
నిరంజనమైన జ్ఞానము నైష్కర్మ్యస్వరూపము. దానికి భక్తితోడి 
సంబంధ మేర్చడితీరవలెను. లేకున్నచో దానికి శోభలేదు. గీతకూడ... 
“భక్క్యామా మభి జానాతి, యావాన్‌ యళ్చాఒస్మి తత్త్వతః 
అనుచున్నది, 


(బహ్మసాక్షాత్కారమునకై జ్ఞానయోగము, భక్తి కి నపేక్షించు 
నట్లు భగవత్సాక్షాత్కారమునై భక్తి కియోగముగూడ జ్ఞానము నపే 
Boss అందుకే “స్వరాట్‌ ” స్వయముగా! |బకాశించును. 

భక్తి యోగము న్మమాట్టు వలె స్వతం్యతమై యితరమునకు 
దేనికిని లోయిడునది కాదు. 


అకామ స్పర్వకామో వా, మోత్షకౌము ఉదారదీః, 

తీ[వేణ భక్తియోగేన, యజేతపురుషం పరమ్‌, (భాగవతము) 

ఇది భాగవతమందలి విధివాక్యము. అకాము(డైనను సర్వ 
కాము(డై నను మోక్షకాము(డైనను త్మీవమైన భక్రియోగముతో! బర 
మేశ్వరుని సీవింపవలెనని తాత్పర్యము. 

తీ వేణ అనుట కేమియర్థము? మేధాద్యమిళితమైన కేవల 
నౌరకిరణములచేతవలె జ్ఞానాద్యమి శితమైన భ క్రియోగముచేతనని 
యరము, 

థి 

యకత్కర్మభి ర్య త్తపసా జ్ఞానవై రాగ్యతశ్చ యత్‌, 

సర్వం మద్భక్రియోగేన మద్భక్తో లభతే ఒన్యథా. (భాగవతము) 

కర్మయోగముచే. తపస్సుచే జ్ఞాన వైరాగ్యములచేత నేనుహా 


స్లానిర్ధి లభించుచున్నదో ఆ సర్వఫలము కసముదితముగ నా భ క్షియోగ 


> మొక్కే పాపింప( జేయును. అందుకే. 


తస్మాన్మదృ క్రియ కస్య యోగినో వై మదాత్మనః, 
న జ్ఞానం న చ వైరాగ్యం [పాయ (శృేయోభవే దిహ, 
Uy రా 


28. భాగవతసుధాలహరి 


నాభ క్టియుక్తు(డ్రైన యోగికి జ్ఞానముతోడి ల 
వైరాగ్యముగూడ |శేయస్కరము గాదు అని భగవలు 


ఇట్టి భక్తియాగము భక్తానుగవాము కే 
అందుకే “లేనే (బహ్మహృదా”* అనుచున్నాండు. 2 
సః (బహ్మహృత్‌ , తేన (బహ్మహృదా, నిరంతరమూ 
నము గలిగిన నారదునిచేత, అదికవయే=వ్యాసము ౩ 
తేనే పకాళిత మైనది. 


మటీ వ్యాసు(డు సర్వజ్ఞుండు గదా! అటే 
తెలియదా? 


ముహ్యాంతి య త్సూరయః_. సూరయః.= వ 
ద్యస్మిన్‌=ఈ గుణాతీతమైన భ క్రియోగమునందు, 
బుద్ధ్యాది అంతఃకరణములు [ప వేశించుటచేత వారు 4 
యగుచున్నా రన్నమాట, 


హంసగుహ్మో క్రియం దిటు లున్నది_ 


యచ్చ్భుక్తయో వదళాం వాదినాం వై 

వివొద సంవాద భువో భవంతి, 

కుర్వంతి ఎెషాం ముహురాత్మ మోహాం 

తస్మై నమోఒనంతగుణాయ భూమే, 

భగవంతుని యనంతములై న శక్తులు విచిత వై 
అవి ఇతరములందు( |బవేశించును, |బవేశింపవు ను? 
వివాదములకు? గారణము లగుచున్న వి. మహాత్ను ౬ 
మోవహామును గల్లించుచున్న వి, 


భ క్రియోగము కేవలము గుణాతీతము గా, 
తృతీయ స్కంధమునందు దానికిని గుణమయ తత్వము 


(సథమస్మంధము 29 


యత (తిసర్లోమృషా_ | తిసర్లఃయ్యతిగుణము లచేత స్పృశింప( 
బడుట, మృషా=అవా స్తవము, యథా తేజోవారిమృదాం వినిమయః 
వినిమ న మనంగా మేళనవున్న మాట, పాలు స్వయముగా నిస్తేజము 
కాని దుగ్గము తప్తమైనదని వ్యవహారమున్నది. నీటివలె నున్నదను 
చున్నాము, మలినమైన దనుచున్నాము, అట్టే (తిగుణాతీతమైన, భక్రి 
యోగము పురుషవర్తులై న సత్త్యాది గుణయోగము వలన, సాత్త్విక 
రాజసిక తామసిక భేదము లందుచున్నది. 


అదికవయే అను శబమును గొందరు వ్యాఖ్యాత లిట్లన్వయించి 
రు ౧ య 
నారు_ | 


ఆదిభూతం యత్‌ కం సుఖం, (బహానందరూపో మోక్షః తస్య 
వయః (పాపి, అయ వయ గతౌ అని ధాతువు, అదిభూతమైన 
సుఖము (బహ్మానందమైన మోక్షము. దాని|పొప్తి అనియర్థము, 
సంసారము లేకున్న, [శవణ మననాద్యనుష్టాన సాధన సిద్ధింపదు. 
అవి లేకున్నచో తత్త్వజ్ఞానోదయమేలేదు, అనాద్యవిద్యానివృ త్తియు 
సంభవింప నేరదు. కనుక జీవులయొక్క మోక్షార్థమై సంసారమును 
సృజించినాండని భావము. (పొఢు(డైన విశ్వనాథచ।[కవ ర్తి తన 
వ్యాఖ్యానమున కనకతారికను చితముగా నిచ్చినాండు, అతని యవ 
తారిక యిది. 


ఇహ ఖలు నిఖిలక ల్యాణగుణవారిధౌ, మహైశ్వర్యసంరాజి, 
న్వయం భగవతి పరమ భాస్వత్యధిధరణి యథా సమయం విలస్య 
అంతర్హితే నానాళాస్త్రపురాణేతిహాసాదీనాం సర్వజన నికాయ్యతాయ 
కత్వ రూపే ష్వర్థేషు యామి కేష్వివ కాలేన దైవాదై గుణ్యోదయాత్‌ 
శై్లలస్యే నేవ కేషు చిత్ససుస్తేషు తే ప్వేవ మధ్యే 'కైళశ్చిత్‌ శెళ్చిల్‌ 
-* పత్యుత. 
జుగుప్పితం ధర్మకృతే ౭&.నుశాసతః, 
స్వభాపర క్రస్య మహాన్‌ వ్యతిక్రమః, 


30 భాగవతసుధాల హరి 


ఇత్యాదితో అవగతై రనర్భా కారైః చోరైరివ ఉద్భూయ తత్త్వ 
(పణేతృ పర్యంతానాం సర్వేమోం చిత్త పసాదరూపేషు మహాధనేప్వ 
పహృతేషు_ 

యదా యదా హి ధర్మస్య గ్లాని రృవతి భారత, 

అభ్యుక్థాన మధర్మస్య తదాఒత్మానం సృజామ్యహామ్‌. 

పరితాణాయ సాధూనాం, వినాశాయచ ఇతిదుష్కృతామ్‌ 
ఇతి శ్రీగీతోక్త నిమి త్తలబ్ధక్షణతయా యాదన్సు మహామోన ఇవ, 
విహూంగేషు హంన ఇవ, నృషు స్వయం భగవాన్‌ శ్రీకృష్ణ ఇవ, 
దేవేషు ఉపేంద్ర ఇవ వేదేషు శ్రీమద్భాగవ తాఖ్యం శాస్తచూడామజి?. 

కృషే స్వధా మోపగతే ధర్మజ్ఞానాదిధిస్సహ, 

కలో నష్టదృశా మేష పురాణార్కో ఒధునో దితః, 

ఇతి వచన న్యంజిత శ్రీకృష్ణ[పతి మూ ర్తికత్వేన మమ అహమే 
వాభిరూపః కైవల్యః ఇతి నిరస్త తద్వినాఒన్య సాదృశ్యతయా శ్రీ 
శుకపరీక్షిద్భ్యాం శ్రీకృష్ణ ఏవ జ్యోతిస్సు సహస్తాం శురివ, పురాణేషు 
భాస్వాన్‌ ద్వాదశస్కంధాత్మకో అష్టాదశ సహ్మనసచ్చదనో మహాజన 
వాంఛీ తార్థకల్పతరు రివ అవతతార, కృష్ణపరనూత్మ నిఖిల కల్యాణ 
గుణ మాధుర్య వారిధి. మహైశ్వర్య సంపన్నుండు. అత(డు గొంత 
కాలము పృథివి నలంకరించి యంత ర్థితు డయ్యెను. అప్పుడు నానా 
శాస్త్రపురాణేతిహాసములు న్నిదించిన శ్లైనది. సమ స్తజనులను రక్షింప 
వలసిన వాని యర్ధములును న్మిదించు యామికులు. వాని మధ్యలో 
గొన్ని లేచి జుగుప్పితములైన మార్గములను ' ధర్మము' లని చెప్పి 
చాటింపు జొచ్చెను. మానవుడు సాధారణముగా నిందియ లాల 
సుండు. అందుచే జుగుష్పితధర్మము లావరించి కొన్నవి. విపరీతమైన్న 
ధర్మవ్యత్మికమ మేర్చడెను. చోరులవంటి దురర్భములు లేచి మానవుల” 
యొక్క చిత్తపసాద మనెడు మహాధనములను దొంగిలించినవి. గీత 
యందు భగవంతు డిట్టన్నాండు- . 


(పథమస్మ్కంధము 31 


పరి| తాణాయ సాధూనాం వినాశాయచ దుష్క్ఫతామ్‌, 

ధర్మసంస్థావ నార్థాయ సంభవామి యుగే యుగే. 

ధర్మగ్గాని యేర్చడి నప్పుడు అధర్మోత్థాన మైనప్పుడు నేను 
చిన్మయమైన శరీరము నంగీకరింతును, ఎందుకు ? సాధువులను 
రక్షించుట కొటకు, దుర్మార్గులను నాశన మొనర్చుట కొఅకు, ధర్మ 
మును స్థాపించుటకొఅికు. 


ఈ శ్లోకమునకు6 గరప్యాతస్వామి చాల [పొఢమైన వ్యాఖ్య 
నొనర్చి నాడు. వారి వ్యాఖ్యా పద్ధతి యిది. 


ఈ శ్రోకమందలి సాధుశబ్దమునకు గోపాంగనలవంటి సాధువు 
లనియే యర్థము. వీరి పరిత్రాణము భగవంతుని ముహు ర్రర్శనముతో 
గాక యితరముతో గాంజూలదు. అక్ష దీనియందలి “దుష్కృతాంి 
అనుటకును సాధారణ దుర్మార్గులని యర్థము గాదు, భగవంతున 
కంతరంగులై న జయవిజయులవంటివా రని తాత్సర్యము. వీరి దురార్ల 
ములు భగవంతుని లీలావిశేషము యొక్క వికాసము కొజకే, 
సామాన్యులైన దుర్మార్గులను వారి దుష్కర్మములే నాశ మొనర్చును, 
ఇక్కడ ధర్మసంస్థాపన మనంగా భ క్రియోగరూపమైన ధర్మమని 
యర్థము, అది భజనీయు(డు లేక సిద్ధింపదు కదా? భగవంతుని 
పాదుర్భావమునకుC ద్రిధాన పయోజనము అమలాత్ములకు భక్తి 
"యోగమును (బసాదించుటయే_ 


తథా పరమహాంసొనాం మునీనొ మమలాత్మనామ్‌, 
భక్తియోగ విధానార్థం కథం సశ్యేమహి స్త్రియః. 
(భాగవతము (ప్ర, స్కం,) 
కాని అవాంతర (పయోజనము మజియొకటి గూడ కద్దు. 
సన్మార్గమందున్న సాధువులరక్ష, వైదికస్మార్తాది కర్మముల స్థాపన, 
భగవంతు(డు నర్వనియంత, అతని (పొదుర్భావము యోగారురుక్షుల 


22 భా గవతసుధాలహరి 


కొజకును, యోగారూఢుల కొజకును గూడ, యోగారురుక్షువు లను 
వైదికస్మా ర్తకర్మములయందు, (వృత్తులను గావించును. యోగా 
రూఢులను సర్వకర్మనన్న్యాసపూర్వకమైన కేవల భగవన్నిష్టయందే 
నియుకులను జేయును. అందుకే భగవంతు. డనుచున్నా (డు_ 

సమే పార్థాస్తి కర్తవ్యం (తిష లోకేషు కించన, 

నొఒ౬న వాస్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి, 

యది హ్యహం నవ ర్తేయం జాతు కర్మణ్యత ౦|దితః, 

మమ వర్హ్మాను వర్తంతే మనుష్యాః పార్థః సర్వశః, (గీత) 

అర్జునా | మూడు లోకము లందును నాకు. గ ర్రవ్యమను 
టయే లేదు. లేని దానినిబొందుట యనుటయును లేదు; కాని 
కర్మను నేను నిరాదరించుట లేదు. నేను కర్మను జేయకున్న చోం 
దక్కినవారు న న్ననుసరింతురు. లోకము (భష్ట మగును. 


భగవంతు,డు విధీనిషేధముల కతీతు,డు, అతడు కేవలము 
లోకళిక్షణకొలకై. విధి నిషేధశృంఖలములు దగిలించి కొనును. 
లేకున్నచో లోకమర్యాదా పాలనము జరుగదు, భాగవతమే చెప్పు 
చున్న ది. 


అథా ఒస్లతోంభస్యమలే యథావిధి |క్రియాకలాపం పరిధాయ వాససీ, 
చకార సంధ్యోపగమాది సత్తమో కృతానలో |బహ్మ జజాప వాగ్యత'ః, 
భగవంతుడు యథావిధిగా స్నాన మొనర్చెను. రెండు వస్త 


ములతోం | గియాకలాపములు ముగించెను. సంధ్య వార్చెను. అగ్ని 
యందు హోమించెను వాగ్యతు(డై (బహ్మమును ఇపించెను, 


ఇదంతయు లోకనం| గహము కొజక్రు. చంచలమైన మర్క 
టము నదువులోనికి. దెచ్చికొనుటకు, పొడవైన సం'కెలను దగిలిం 
తురు. అది శాంతమగు కొలందియు శృంఖల చిన్నదగును; కడకు, 
సంకెల వదల్బినను అది నిలుకడగనే యుండును, అట్లే అత్యంత 


(పథమస్కంధము 33 


చంచలమైన చిత్రముయొక్క నిరోధమునకు విధి నిషేధరూపమైన 
“పెద్దశ్ళ౦ఖల గావలెను. శాస్త్రీయశృంఖలా శూన్ఫు(ణైన పురుషుని 
యొక్క దేహేం[దియములు విశ్ళంఖలముగ వర్తించును, కనుక 
మనస్సును నిశ్చేష్ట మొనర్చుకొజకు దేహాదులను ౪ శాస్త్రీయశ్ళంఖలా 
నిబద్ధముగం జేయవలెను. మనస్సుయొక్ల. విశ్చ్శంఖలత తగ్గినట్టంతయు 
శాస్ర్రేశృంఖల గూడ చిన్నదగుచు వచ్చును. అట్టివాడు "మొదలు 
కామ్యకర్మానుష్టానముల ద్వారా: ఇతరకర్మల నల మొనర్చి 
కొనును. (కమముగా( బారలౌకిక మహాఫలకర్మాసక్తు4 డగును, 
క్షు[దఫలదాయకములైన కామ్యకర్మలు వదలును. తరువా త నిష్టామ 
కర్మమూలమున సకల కామ్యకర్మలను వదలి ధ్యాననమాధులలో 
సర్వచేష్టలు నిరోధించి నైష్కర్మ్యస్థితి ననుసరించును. ఈ రీతి ఉత్తరో 
త్రరము సూక్ష్మతరములై న సాధన లభ్యసించుచు( గడకు, సమాధి 
స్థితుంతై పోవును; అప్పు డే యాలంబనమును లేకయున్నను సర్వథా 
మనన్సు నిశ్చేష్ట మగును. వాని కే శృంఖలయు నక్కజ లేదు. 


ఎవ రారురుక్షులో సంసారసాగరము నుత్తరింపలేరో వారి 

కొజ'కై భగవంతుడు లౌకిక వైదిక మర్యాదాపాలన మొనర్చుచు 
న్నాండు, ఎవరు యోగారూఢులో వారి కే విధియు బేదంటిమి. 
వారిని వఏీకమా(త భగవన్నిష్టయందే స్థిరులనుగా నొనర్పవలెను. 
వారికొటకు భగవంతుడు మర్యాదోల్ల ంఘన మొనర్చును. వాడు 
సమస్త విరుద్ధకర్మముల కాశయము; వానికి మర్యాదాపోలనము, 
తదుల్ల ంఘనీము రెండును సమానము లే; యోగారూఢుల కొఅకునియ 
మోల్ల ంఘనము (శేయస్కరము. ఎందు కనంగా వారి కభిలషితము 
భగవత్తత్వ ముక్కే; దానిలో స్వారసిళమైన (పవృత్తి న్యూతమే. 
ఆవారీకే శాస్త్రీయ నియమ మైనను బాధకమే యగును. ఎక్కడ నే 
“ విధమైన విధియుండునో అక్కడ స్వారసికమైన [పేమ లేదు. ఇది 
లోకములో మన కనుభవమం టం స్త్రీ పుళ్రాదులందు మనకు 
స్వారసికమైన పీతి యున్నది, అట్టి (పీతి (శౌత న్మర్తాది కర్మలందు 

భాను, వ3 


చి4 భాగవత సుధాలహరి 


లేదు గదా! ఎవరు మనోనిరోధపూర్వకముగ బుద్ధిని శుద్ధ పరబ్రహ్మ 
మందు, (బతిష్టింతురో వారినిగూడ విషయము లాకర్షించును, దుఃఖ 
ములు వారినిగూడ వెంటాడును. సర్వసుఖి నారాయణ పరాయణు( 
డొక్కండే,. 


జలజంతువులందు మహామోనము వలె, విహంగషులందు 
హంసవలె, నరులయందు శ్రీకృష్ణునివలె, దేవతలయం దుపేందుని 
వలె, వేదములందు శ్రీమద్భాగవత మనెడు ళాస్త్రచూడామణి యావి 
ర్భవించెను. దాని యావిర్భావముతో నర్కోదయ మైనది. నర్వజగ 
త్తులును దెలివి నందినవి. ఆ భాగవతముతో సమానమైనది మణి 
యొకటిలేదు, శుక పరీక్షిత్తులద్వారా అది (పపంచమున కవతరించెను, 
దాని యవతారము శాశ్వతమైన కృష్ణావతారము; 


జీవగోస్వామి చైతన్యసం్యపదాయమునకు. జెందినవాండు. 
అతండు “కమనందర్భ" మనెడు పేరుతో భాగవతవ్యాఖ్యాన మొన 
ర్చెను. దానిలో నితండు చెప్పిన కొన్ని విషయము లివి. 


భాగవతమందు నృతాసురవధ చెప్పబడినది. దానికి; గల 
[పత్యేకత యేమి? 


వృ,తాసురుండు పరమభాగవతుండు. వామనపురాణమందు 
“హయ[గివ బ్రహ్మవిద్యగూడ భాగవతమం దున్నిదని చెప్పంబడినది. 
వృతాసురవధ సాహాచర్యముతో హయ్యగీవ |బహ్మవిద్య యనంా 
నారాయణ కవచమే; హయ్యగీవ శబ్దముచేత దధీచియె చెప్పబడి 
నా(డు. అత డశ్వళిరస్కుండు. అతనిచేతనే నారాయణకవచ మనెడు 
(బహ్మవిద్య (పవర్త్శింప( బడినది, అతని హయ[గివత్వము షష్టస్కంధ 
మందు "యద్వా అశ్వశిరోనామ * అనుటచేత సూచింప(బడినది. గో 

ఏత చ్యుత్వా తతో వాచ దధ్య్షాధర్వణస్త్వయోః, 

(పవర్గ్యం (బిహావిద్యాంచ సత్కృతొ సత్యశిల్చిత 8. 


Ha 


im 
- 


పథమస్మంధము శి 

ఈ క్లోకముయొక్క టీకలో దీని విచారము మున్ముందు వివ 
రీంప౪ బడును, భాగవతము భగవ్మత్సియ మైనది. భాగవతులకు 
పరమా భీష్టమైనది. పరమసాత్తిక మైన పురాణము. పద్మపురాణమందు 
గౌత మాంబరీష సంవాదమం దిట్టున్న ది. 

పురాణం త్వం భాగవతం పఠసే పురతో హరేః, 

చరితం దైత్యరాజస్య (పహ్లాదస్య చ భూవతే, 

దైత్యరాజు హిరణ్యకశిపుడు, (పవ్హాదు(డు_వీరి చరి తపఠనము 
పరమపావనము. దానిని భగవత్సన్ని ధిని బఠించుట' యుత్తమమైన 
శ్‌ ఆలే ప ¢ a ఇ 
సేవ. ఆ పురాణమందే “వంజులీ?” మాహాత్మ్యమం దిట్లు వచ్చును- 

ర్మాతౌ తు జాగరః కార్యః |క్రోతవ్యా వై ష్టవీకథా, 

గీతానామసహ సం చ పురాణం కుకభాషిత మ్‌, 

సఠితవ్యం |పయశ్నేన హరే స్పంళోషకారణమ్‌. 

ధా|తియందు మేల్కని వైష్ణపమైన కథను వినవలెను, అది 
యేమి? శుకభాషితమైన పురాణము, గీతా శవణము, విష్ణుసహ్మస 
నామ (శవణమును జేయవలెనని భావము, దీనితో చాసుదేవునికి 
సంతుష్టి యేర్చడును.. దీని సారమునే పండితులు హాస్యమును 
జోడించి యిట్లు చెప్పికొందురు. 

(పాత ర్ట్యూత (పసంగేన మధ్యాహ్నే స్త్మీపసంగతః, 

రాత్ర చోర[ప్రసంగేన .... .... = 

ప్రాతఃకాలమున ద్యూత[పసకి గల భారతము జదువవలెను, 
మద్యాహ్నామున రామాయణము; రా|తులందు భాగవతమును 
సేవిరిపవలెను. 


స్కాందపురాణమందలి |పహ్హాదసంహొతలో నిట్టున్న ది. 
౧m ౧ 


(శ్రీమద్భాగవతం భక్తా్యా పఠతే హరిసన్నిధో, . 
జాగరే తత్పదం యాతి కులబ్బంద సమన్విత 8... 


36 భాగవత సుధాలహరి 


రాతులయందు నిదగట్టి యెవ(డు హరిసన్నిధిని భక్తితో 
భాగవతమును పఠించునో వాని వంశము వెకుంఠమునం దుండును, 
గారుడపురాణ మి ట్రనుచున్నది-_ 

ఆర్థోఒయం (దిహ్మనూ| తాణాం భారతార్థ వినిర్ణ యః, 

గాయత్రీ భాష్యరూపో=౬సౌ వేదార్థ పరిబృంహిత॥. 

పురాణానాం సామరూపః సాకొద్భాగవతోదితః, 

ద్వాదశస్కంధయు క్షోఒయం శతవిచ్చేదసంయుత।ః, 

[గంథోఒష్టాదశ సాహ సః (శ్రీ మద్భాగవకాఖిధ:. 

భాగవతము (బహ్మస్మూతముల కక్ళ్కతిమభాష్యము. భాగ 
వతమే భార తార్థమును నిర్ణయించుటకు, దగినది. గాయ్మతీనుం[త 
మున కిది భాష్యము. సమస్త వేదార్థములతో. గూడినది. వేదము 
లలో సామవేద మెట్లో, లకే పురాణములలో నిది. సర్వోత్ర నుము, 
ఈ భాగవతమును చతుళ్లోకీ రూపమున భగవంతుడే సాక్షాత్తుగా 
వెలయించెను. ద్వాదశస్కంధ సంయుతమైన భాగవతనుందు శౌనక 
సూతుల |పళ్నోత్సరరూపములుగా నూజు కథావిభాగము లున్నవి. 
దీని శరీరము పదునెనిమిది వేల శ్లోకములు, 

(బహస్మూతములకు స్వరసమైన భాష్యము భాగవతముండగా 
నర్వాచీనులు స్వకపోల కల్పితములుగా నొనర్చిన భాష్యము లనా 
దరణీయము లని జీవగోస్వామి యనుచున్నా డు. 

భాగవతమే అభ్యసింపందగినది. అదియే (శేష్టమైనది అని 
చెప్పుచు గోస్వామి స్కాందపురాణము ని ట్లుల్రేఖించెను. 

శతశోఒథ సహస్రైశ్చ కి మన్నై శ్నాస్రసంగహైకి, 

న యస్య తిష్టతే గేహే శాస్రం భాగవతం కలౌ, 

కథం న వైష్ణవో జ్లేయః శాస్రం భాగవతం కలౌ, 

న తిష్టతే గృహే యస్య స వ్మిప్రళ్ళ్వ వచాధమః, 


(వథమస్మ౦ధము 37 
య్యత యత భవే ద్విపః శాస్రం భాగవతం కలౌ, 
తత్ర తత్ర హరి ర్యాతి (తిదశై స్పృహ నారదః. 
యః పఠే [త్పయతో నిత్యం శ్లోకం భాగవతం దినే, 
అష్టాదశ పురాణానాం ఫలం ప్రాష్నోతి మానవ,. 


“కలిం సభాజయం త్యార్యాః' "పెద్దలు కలియుగమును స్తుతిం 
చుచున్నారు. ఎందుకు? కేవల భాగవతపఠనముననే మానవుండు 
తరిం బిపోయెడు సౌకర్య ముండుటవలన; ఇంతెందుకు ? 


వేదాః పురాణం కొవ్యం చ (ప్రభుర్మితం | పియేవచ, 
బోధయం తీతి హి [పాహుః (తివృద్భాగవతం స్మృతమ్‌. 


వేదములు (పభుసమ్మితములు, “అది చేయుము, ఇది చేయుము 
అని |పభు వాజ్ఞాపిం వన క్షు క ర్పన్యమును బోధించును. పురాణములు 
వేదార్థములనే మ్మితులవలె చెప్పును. అనగా ఈ దుష్కార్యమును 
జేసినచో సీ దుష్ఫలము వచ్చును. దీనిచే వా డిట్లు గీడు వడెను. 
ఈ శుభకార్యముచే నీ శుభఫలము గలుగును. దీనిచే + నా డిట్లు మేలు 
పొందెను అని చెప్పును. కావ్యములు [పియురాలివలె వ్యంజనలక్షణా 
పద్ధతులతో రసోల్ల సితముగా6 గ ర్హవ్యమును బోధీంచును. ఈ మూండు 
గుణములును భాగవతమందే యున్నవి, కనుక దీనికం'కె నన్యము 
అభ్యసింపవలసినది లేదని తాత్పర్యము. 
“పరం ధీమహి" ఇచటి “పరి శబ్దమునకు “ బహ్మ' మని 
యర్థము. భగవ్యదామానుజుల వ్యాఖ్య యిది. 


సర్వత బృహత్వగుణ యోగేన హి, (బ్రహ్మ శబ్దః (పవృ తః 


_ బృహత్త్వంచ స్వరూపేణ, గుళైశ్చయ్మత అనవధికాతశయం సోఒన్య 


ముఖ్యార్థః, సచ సర్వేశ్వర ఏవ. 


(బ్రహ్మ మన.గా నేమి? బృహత్తగుణయోగము గల్గిన వా( 
డనుట. బృహత్త్వ మె 'పేర్పడుచున్నది? 
న! ఫ్‌ ల 


38 భాగవత సుధాలహరి 

స్వరూపముతోను గుణములతోను; ఈ రెంటితో ననవధికాతి 
శయ మెవనియం దున్నదో వాడే (బహ్మపదమునకు ము ఖ్యార్థము, 
అతండు సర్వేశ్వరు.డే. అనంగా పురుషో త్తముండు సకలకల్యాణగుణ 
విశిష్టు.డనియు, హేయగుణ రహితుండనియు, సర్వో త్తము6 డనియు 
ఖావను. భాగవతనుందే |పచేతు లి ట్లనుచున్నారు_ 

నహ్యంకో యద్వి భూతీనాం, సో౭నంత ఇతి గీయతే. 

అతని వీభూతుల కంతములేదు. అందుకే అత డనంతుం.డు, 
ఈ మాటచే వివిధమనోహర అనంత అకారత్వ మున్నను తత్తదాకా 
రాశ్రయమైన పరమాద్భుతముఖ్యాకారత్వముగూడ నతనికి వ్యంజిత 
మగుచున్నది, ఈ రీతిగా (బహ్మమూ ర్హత్వము సిద్ధింపణగా నా “పర 
శబ్బపయోగము చేతనే (బహ్మ శివాదిపరత్వము గూడ దర్శితమైనది. 

“ధీమహి* ధ్యానింతుము. దీనిచే 'అధాతో (బహ్మజిజ్జాసా ' 

సూూతమందలి జిజ్ఞాసాపదము వ్యాఖ్యాతమైన శై శునది. జిజ్ఞాసా తాత్చ 
ర్యము ధ్యానమే. స్భాగవతమందే యేకాదశసుంధములో భగవంతు 
డి ట్రనుచున్నాండు- 

శబ్ద బిహ్మణి నిష్టాతో న నిష్టాయాత్సరే యది, 

(శమస్త స్యక్రమఫలో హ్యధేను మివ రక్షతః. 

శబ్ద బహ్మయందు నిష్టాతుంై దానీ ననుభవమునకు దెచ్చి 
కొనని వాని శ్రమ నుంతయు పా లీయని యానును రక్షించిన శే. 
జిజ్ఞాస యనయగా నిధిధ్యాసన మని యర్థము, రూప మున్నవానినే 
గదా ధ్యానించుటకు. సాధ్యము? కనుక నీ పదము పరమేశ్వరుని 
సాకారత్వమునే బోధించుచున్నది, | 

కల్యాణగుణ విశిష్టుడైన పరమేశ్వరుని ధ్యానము సుకరమైనది, 
నిర్గుణోపాసన కష్టతమము. గీతలో భగవంతుం డేమను చున్నా (డు? 


పథమస్మంధము 39 


మయ్యా వేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే, 
(శద్ధయా పరయో'సపేళాః తే మే యక్ష తమా మతాః, 


అర్జునా | మనస్సును నాయందు లగింప జేసి నిత్యయుక్తులై 
న న్నుపొసించువారు నాకు చాల దగ్గరివారు. 


యే త్వక్షర మనిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే, 
శే ప్రాప్నువంతి మా మేవ సర్వభూతహితే రతాః 
శ్లేశోఒధిక తర స్తేషా మవ్య క్రొ స క్రచేతసామ్‌, 
అవ్యక్తా హి గతిద్దఃఖం దేహవద్భి రవాహ్య'ే. 


అర్జునా! అక్షరు(డైన పరమాత్మను ఎవ్వ రవ్యక్త కముగా ననిగ్జే 
శ్యముగా నీర్గుణముగా నుపాసింతురో వారుగూడ నన్నేపొందుదురు. 
వారు సర్వభూతహితరతులు, కాని వారి ధ్యాన|ప క్రియ బొల కష్ట 
మైనది. అవ్యకోపాసనలో సిద్ధిం బొందువారు చాల అరుదు. న్‌ 
యర్థమునే భాగవతదశమ స్మంధములో (బహ్మదేవుండు వివరించు 
చుస్నాండు. 


(శ్రేయ స్పృతిం భక్కిముదస్య శే విభో 

కి శ్యంతి యే కేవలటో ధలబ్ధయే, 

శేషా మసి శే లఏవ శిష్యతే 

నాఒన్యద్యథా స్టూల తుషావఘాతినామ్‌, 

స్వామి! నీ భక్తి సకల్మశ్రేయము, దానిని వదలి కేవల 
జ్ఞానము కొటకు( (బయత్నము సేయువార్కు ధాన్యమును వదలి 
పొట్టుకై యత్నించువారు. వారికి దక్కునది కేవలము క్లేశము 
మాతమే; 

భాగవతము న్నాశయించుకొని అనేక సంప్రదాయము లభి 
వృద్ధి జెందినవి. వానిలో నింబార్క, చైతన్య, వల్లభ సంప్రదాయ 
ములు (పథానములు. ఉత్తరహిందూస్థానమున వల్రభసంపదాయ 


40 భాగవత సుధాలహరి 


మోత్మపోతముగా నిండికొనియున్నది; అన్ని సం్య్రపదాయములకును 
అవకాశ మొస(గునట్టి గంభీరశబ్ద బహ్మావిర్భావము ఖాగవతళాస్త్రము, 
దక్షిణదేశమున ముఖ్యముగా మూండు మతములు (ప్రచారములో 
నున్నవి, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతములు, వాని మూలసిద్ధాం 
తములను స్థూలముగా నైనను( దెలిసికొనకున్నచో భాగవతము సమ 
(గముగా నర్థమగుట కష్టము, అందుచే వాని మూలసూతములను, 
అత్యంతస్లూలముగా నైనను దెలిసికొనుట మంచిది. _'చార్వాకు 
లున్నారు. వారికే * లోకాయతికు ? లనిపేరు. వీరు దేహాత్మవాదులు. 
ఈ జగత్తున జడముదప్ప నులి యేదియు లేదని తల(చువారు. వారికి 
శరీర మొకటే నిజము. శరీరము నాశనమైనంతనే మానవుని చర్మిత 
యంతయు ముగిసిన క్షు; ఇం[దియ చరితార్థతయే వారికి, బరమా 
వథి, వాలిని గూర్చి భగవానుండు గీతలో ని ట్రనుచున్నాండు. 

అసత్య మప్రతిష్టం తే జగదాహు రనీశ్వరమ్‌, 

అపరస్పర సంభూతం కి మన్య త్యామహ్రైైతుకమ్‌, 

అర్జునా | అసురీసంపత్తి గలవారు జగత్తును “వేద పురాణాది 
[పమాణశూన్యము * (అసత్యము) అని తెలుపుచున్నారు. అ పతిష్ట 
మనగా ధర్మాధర్మవ్యవస్థాశూన్య మని వారి మతము. ఈ జగత్తు 
అనిశ్వరము. _ కర్తయును ఫలదాతయును నగు నీశ్వరుండు లేనిది. 
కామవశమున స్త్రీ పురుష సంయోగ మేర్పడును. దానిని బురన్కు 
రించికొనియే ఈ జగత్తు ఉత్సత్తియెనది. దీని కితర కారణము లేవియు 
లేవు, 

ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మా నోఒల్బబుద్ధయః, 

[పభవం త్యుగకర్మాణః క్షయాయ జగతోఒపహితాః, 

అర్జునా! ఇట్టి నాస్తి కద్భష్టి నవలంబించి పరలోకసాధనచ్యుతు శ 
లును, [కూరకర్ములును, అపకారులును, అల్బ్పబుద్ధులు నగు వారు 
పపంచవినాశనము కొఅకే పుట్టుచున్నారు, 


(వథమన్మంధము 41 
న్యాయవై శేషికులు దేహాతిరిక్రమైన యాత్మ యున్న దందురు. 


దానికి? గర్హ్శ్భృత్వ భోక్సృృత్వములు, కర్మాచరణము, సుఖదుఃఖభోగ 
ములును గలవని విశ్వసింతురు. 


కర్తృత్వము శరీరస్థితమే యైనను; ఆత్మ న్మిష్కియమైనను 
సుఖదుఃఖముల భోక్త యని తల(చువారు సాంఖ్య_పాతంజలులు. 


“కర్హృత్వము_భోక్షృత్వము నీ రెండును శరీరమున కే. అత్మకు 
గావు, ఆత్మని షి యము, సుఖదుఃఖాతీతము, అది దష్ట్ర నిర్వికారి 
గూడి, ఇట్టు వాదించువారు వేదాంతులు, గీతగూడ నీ విషయ 
మునే చెప్పుచున్నది. 

అనాదిత్వా న్నిర్గుణత్వా తృరమాత్మాఒజయ మవ్యయః, 

శరీరస్టోఒపి కౌంతేయ: న కరోతి న లిష్యతే. 

అర్జునా | యో పరమాత్మ అనాది, నిరుణము. అనగా గుణ 
సంగము లేనిది. ఉత్పత్తి రహితము. ఉత్పత్తి యున్నచో వినాశ 
ముండును, గుణసంగ మున్నచో గుణవ్యయము గూడ నేర్పడును, 
అందుచే నది అవ్యయము. అవికారి యగు నీ పరమాత్మ శరీరమునం 
దున్నను ఏమియును జేయుట లేదు. కనుక దానికి గర్మఫల 
సంగముగూడ లేదు. 


ఛార్వాకు లాత్మవస్తువునే యంగికరింప రంటిమి. న్యాయ 
వైశేషికులు కర్తయును భోక్తయును నగు నాత్మ నంగికరించిరి. 
సాంఖ్య పాతంజలుల దృష్టిలో నాత్మ కేవలము భోక్తయే; వేదాం 
తులు నిర్గుణ నును అత్మను గహించుచున్నారు. అత్మ యేకమా? 
అనేకమా? 'ఈ విషయమున( గూడ మతభేద మున్నది. వేదాంతమత 
మొక్కకు యెకాత్మవాది. తక్కిన వారందటును నానాత్మవాదులు, 
ఆత్మబహుత్వము లేనిచో నొకనికి దుఃఖమో సుఖమో సంభవించి 
నపుడు త క్రి నవారందటికిని యది అనుభవమునకు రావలసియుండును 


జ 


42 భాగవత సుధాలహరి 


గదా! అట్టు జరుగుట లేదు. కనుక అత్మల నానాత్వ మంగీకరింప 
వలెను. ఇదియే నానాత్మవాదుల ముఖ్య యుక్తి. కాని సుఖదు॥ఖాదు 
లాత్మసంబంధములు గావు, మనోధర్మములు. శుతులలో( బరమా 
త్మున కనంతత్వము గూడ. జెప్పయుడినది, అనంతమైన దొక్కటియే 
యుండును. రెండవదీయుండిన మొదటిదాని యనంతత్వము బాధిత 
మగును. అట్టి యాత్మ యే పరమాత్మ, ఈ విషయమునే భగవద్గీత 
యి ట్రనుచున్నది. 

ఉవ్మద్రష్టా ఒనుమంతా చ భర్తాభోక్తా మహేశ్వరః, 

పరమాళ్మేతి చాప్యుకో దేహేఒస్మిన్‌ పురుషః పరః, 

పరమేశ్వరుడు [పకృతికార్య మగు నీ శరీరమున వెలయు 
చున్నను స్వతంతు6డు, ఉపదష్ట, అనగా సాక్షిభూతు(డైనవా(డు, 
వానికి శరీర ఇంద్రియ వ్యాపారసంసర్గము లేదు. వానినుండి వా( 
డెప్పుడును చేటే. సామిోప్యస్థితివలన నా వ్యాపారములను జూచు 
వా(డు, అనుమంతా చ=అనుమోదకు(డు. ఆత్మకు స్వయం, పవృత్తి 
లేదు. కాని శరీరేందియ వ్యాపారముల, (బవర్తిల్లునట్ల్టును; వాని 
కనుకూలముగను దోంచువాండు. “సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ " 
(శ్వేతాశ్వ. 6-11) భర్తా=పాలకు (డు. చిదాభాసతో€ గూడిన ఉహేం 
[(దియాదుల స్వరూపముతో, గూడుకొన్న చైతన్యాత్మ, కనుక ఈశ్వర 
రూపమున భర్త. భోక్త = అనుభవించువా(డు. సుఖదుఃఖమోహాత్మ 
కములైన బుద్ధి (ప్రత్యయములు. నిత్యదైతన్య స్వరూపమగు నాత్మచేత 
కబళింప(బడి పుట్టువానివలె( దో(యచున్నవి. కనుకనే భోక్త. 
మ హేశ్వరు(డు, పరమేశ్వరుండు, సర్వాత్ముండు, స్వతం। తు 
డైనవా(డు. మ 

పరమాత్మా = అవిద్యచేత (పత్యగాత్మ రూపమున. గల్చింపం 
బడిన శరీరాదులనుండి బుద్ధివజికు( గల యన్ని(టికిని అంతరాత్మ, 


[(వథమస్మంధము 43 
ఏష సర్వేశ్వర ఏష భూతాధిపతి రేష లోకపాలః (బృహ ఉ. &4..&కికి 


నుటీ వేదాంతు లన్నట్లు అత్మకర, త్వ భోక్సృత్వ రహితమే 
యైనచో లోకములో మనకు( గర్మాచరణఫలభోగముల [పతీతి యేల 
కల్లుచున్నది? ఇందులకు తాదాత్మ్య అధ్యాసయే కారణము. అధ్యాన 
మనలా నారోపము, మిథ్యాాపత్యయము ఇందియములు, మనస్సు 
అనెడు. పకృతికి ధర్మములైన కర్శృత్వమును, సుఖదుఃఖములును 
అత్మయం దారోపితము లగుచున్నవి; వాస్తవమునకు పకృతి గుణ 
ములే కర్త ్టత్వమునకు. గారణములు. సుఖదుఃఖాదుల ననుభవించు 
నది మనస్సు. వీని సంపర్కము కలిగినంతనే జీవుడు కర్షృత్వ. 
(ఖభాంతియందు. జిక్కుకొనుచున్నాండు. నిజముగాం జూచినచో 
నాత్మ అవికారి, తాదొత్మ్యముయొక్క అధ్యాసకు మూలము అవి'వే 
కమే. దానితోనే అసంగమును ఉవాసీనమును నగు అత్మ సంసారియై 
యహంకారవశమున అనంగా బుద్ధితోం గూడి కర్తృత్వాభిమానమును 
బొంది సుఖదుఃఖముల ననుభవించు చున్నది, [పకృతినుండి అత్మను 
వివేకింపగల వ్యక్తి ఆత్మను దష్టగా (గహింప( గలుగుచున్నా (డు. 


ఈ యాత్మయే _బహ్మము. నిరతిశయము. ఉపనిషత్తులు దీనిని 
రెండు విధముల వరి ర్లించుచున్నవి. అదియే స్వరూపతటస్థ Mrs 
“సత్యం జ్ఞ జాన మం ఈ (బహ ' అనునదే స్వరూపలక్షణము' మిథ్యాత్వ 
జడత్వ పరిచ్చిన్న త్వములు | (బ్రహ్మమునకు లేవు. జన్మ, స్థేను, భంగ 
ములకు [బ్రహ్మమే కారణము. 
యతో వా ఇమాని భూతాని జాయంతే. (తైత్తిరీ 8_1) 


మొదలైన వాక్యములు [(బహ్మముయొక్క తటస్థ లక్షణమును 
గూర్చి చెప్పుచున్నవి. గితలో పదుమూ(డవ యధ్యాయమున (బ్రహ్మ 
విచార మున్నది. 


44 భాగవత సుధాలహరి 


(బహ్మము అనాది, అనగా నస్పష్ట మని యర్థము. అదియే 

యన్ని 6టికిని మూలము, నిరతిశయవస్తువు, అది |పనూణ విషయము 
గాదు, నిషేధవిషయమును గాదు, 

న సతృన్నా స దుచ్యశే 
అడి యచింత్యశకి వలన సర్వాత్మ సర్వతః పాణీపొదము, అది సమ 
స్తమును వెలయించును. సృష్టి కాలమున జీవసృష్టి యొనర్చి, స్థితి 
కాలమున( బోషించి |పళయమున (గసించుచున్నది. అది భూతము 
లన్ని(టికిని లోపలను వెబుపలను వెలయుచున్నది, 


సర్వతః పాణీ పాదం తత్సర్వతోఒక్షీ శిరోముఖమ్‌, 

సర్వత శృుతిమల్లో'కే సర్వ మావృత్య తిస్టతి. (భగ. 18అ. 18ళ్లో) 

అవిభక్కం చ భూతేషు విభక్తృమివ చ స్థితమ్‌, 

భూతభర్తృచ తత్‌జేయం (గసిష్షు |సభవిస్థు చ. (భగ. 18.10) 

అర్జునా | పర్మబహ్మను విశ్వమునంతటను వ్యాపించి వెలయు 
చున్నది. సర్వత దాని హస్త పాదములు. సర్వత కర్ణనయనములు. 
సర్వత శిరోముఖములు. (చూ. శేతాశ్వ. 2.16) 


ఈ (బహ్మము సర్వభూతము లందును గారణరూపమున నభి 
న్నముగా, గార్యరూపమున భిన్నముగా (బతీత మగుచున్నది, 
సము దమునందలి ఫేన బుద్బుదాదులు సము[దమునకం కును వేణు 
గావు, కాని వేర్లైనట్టు( గన్పడుచున్నవి గదా! 


సాంఖ్యుల యభ్మిపాయములో (బకృతియే విశ్వరచయితతి. 
(పకృతికి స్వయముగా నేర్పడు పరిణామ ఫలమే యీ జగత్తు, జీవ 
సాన్నిధ్యముతో. |బకృతియం దీ పరిణామము ఘటిల్లుచున్నది. భగ. 
వద్గీతలో నీ (పకృతిపురుష సంయోగము ఈశ్వరేచ్చ లేనిదే కలుగ? 
జాలదని చెప్పబడినది |పకృతియం దీశ్వరుండు సృష్టివీజము 
లుంచుదున్నా (డు, 


(పథమసన్మంధము 45 

మమ యోని ర్మహద్భృహ్మ తస్మిన్‌ గర్భం దధామ్యహమ్‌, 

సంభవ స్పర్వభూతొనం తతో భవతి భారత | 

అర్జునా | |తిగుణాత్మక మైన ప్రకృతి నాకు యోని. తనయా 
గర్భస్థానము. అందు నేను నృష్టిబీజము నుంచుచున్నాను. అనలా 
చిదొభాస నుంచుచున్నానని యర్థము. తర్వాత సమస్త భూతములు 
సృష్టింపబడుచున్న వి. (పకృతి దేశకాలముల నతి కమించును. సర్వ 
కార్యరూపమున వృద్ధిని బొందును. అందుచే నుహ్మదృహ్మ యన 
బడును. 


క్షేతము - కేకతజ్ఞుండు, అనగా జీవుడు. ఈ (పకృతి 
ద్వయము ఈశ్వరుని శక్తులు. అవిద్యాకానుకర్మ రూపమైన యుపాధి 
ననుసరించు క్షేతజ్ఞుని ఈశ్వరుండు క్షేతముతో సంయోజితుని( 
జేయుచున్నాండు. |పళయకాలమందు తనలో లీనుండైన శుతజ్ఞుని 
సృష్టికాలమున క్లేతముతో సంయోజించుచున్నా (డు. అవిద్యనుండి 
కామమును, కామమునుండి కర్మమును గలుగుచున్నవి. ఈశ్వరుని 
సంకల్పముచేతనే (పళ్ళతి చరాచరమగు విశ్వమును |బసవించుచున్నది, 
ఈశ్వరా ధ్యక్షతవలననే (పకృతి సృష్టి నొనర్చుట. ఈశ్వరు( డాకా 
శమువలె నిర్వికారు.డు. యోగ మాయా వైభవముతో సృష్టి స్థితి 
[పళయములు సాధితము లగుచున్నవి. 

ఈశ్వరుండు సృష్టి స్థితి భంగములు చేయుచున్నాడు, అత 
డాప్పకొముండు. అందుచే నింతపని చేయుచున్నను నిరహంకారి. 

నానవాప్త మవాప్తవ్యం 

అర్జునా | నేను బొందందగిన దేమియు లేదు, 

న మే కర్మాణి లింపంతి. న మే కర్మఫలే స్పృహా. 


నాకు గర్మకళ్ళల మంటికొనదు. కర్మఫలమునందు నా కథి 
నివేశము శూన్యము అని స్వామియే తన స్వభావమును |1బకట మొన 


46 భాగవత సుధాలహరి 


ర్చికొన్నాండు. ఎట్టి (పయాసమును . లేకుండ లీలామాతముగ 
నుచ్చా్వాసనిశ్వాస కార్యమువలె నీ సృష్టి యతనినుండి గలుగుచున్నది, 
సృష్టిలో నుత్తమాధమాది భేదము లున్నవి. కాని యతని శెట్టి వైష 
మ్యమును లెదు, 

సమోఒహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న |పియః, 

యే భజంతి తు మాం భక్త్యానుయితే తేషు చాహ్యహామ్‌, 

అరునా! జీవులందరును నాకు సమానులే. నాకు (పియా 

జ 

ప్రియులు లేరు, కాని నన్ను భక్కిపూర్వకముగ భజించువారు నా 
యందును, వారి హృదయముల నేనును వెలయుచుందుము. 


అగ్ని నుపయోగించు వారికి తమళ్ళీతాది జనితమగు బాధ 
తొలగిపోవును, దాని నుపయోగింపని ఛారికి లేదు, అక్లే భగవం 
తుని సేవించువారు మతు లగుచున్నారు. భక్తి కిగల మహిమయట్టిది. 
అగ్ని కే వైషమ్యమును లేదు. అక్షు భగవంతునకు లేదు, ఇది శ్రీధర 
స్వామి పై శ్లోకమున కొనర్చిన టీక. 

మజియు సృష్టివైచిత్య మె 'కేర్బడుచున్నది? జీవునకుం 
గర్మానుసార మేర్చడుచున్నది. ఈశ్వరుని కరుణా దృష్టి యంతటను 
సమానముగనే |బసరించును. ఈశ్వరుండు కర్మఫలదాత. జీవుడు 
కర్మాధికారి, ఈశ్వరుడు ఫలదాన మొనర్చును. అతనినుండి యెవ 
కేమి కోరిన నది పొందుదురు. అత డంతర్యామియై నిఖిలహృదయ 
ముల వెలుగుచు నియనునము సేయును, స్వామి జడాతీతుండు 
అగుటచే నాత్మనియంత. అందుచే బరమశబ్దవాచ్యు (డు, జడవర్గము 
నకు అనంగాం |బకృతికి గూడ నఠీకుండు, చేతనవర్గముకం కొ నుత్త 
ముండు, కనుక నాతనికిం బురుపోత్రము( డని పేరు. సంసారబుద్ధి 
పూర్వకముగ. దొలంగిపోయిన అ|బహ్హస్త ంబపర్యంతము అన్నింటను 
అంతటను బరమాత్మయే వెలు(గుచున్నా( డను జ్ఞానము లభించును. 


ఎక్‌ 


[వథమస్మంధము 47 


సాంఖ్యులమతములో 6 (బకృతియే జగణ్ఞారణ మని తెలిపియుంటిమీ. 
తార్కికమతములై న న్యాయవైశేషికములు (పకృతి నుపాదాన కారణ 
మన్నారు. వారిద  ష్టిలో నీశ్వరుండు నిమిత్త కారణము. పృథివి, జలము, 
తేజము, వాయువు నను చతుర్విధ పరమాణువు లున్నవి. వీని సం 
యోగముత్యోద్వ్యణుక మేర్చడుచున్నది, ద్వ్యణుక సంయోగమున 
జగత్తును (పభవించు చున్నది, ఈ పరమాణువులు నిత్యములు. ఇవియే 
జగత్తున కుపాదాన కారణముల), - కుండకు మట్టియె నట్టు, కుమ్మరి 
మృత్తికా సంయోగమున€ గుండలను జేయును. అకళ్లు ఈశ్వరు, డీ 
పరమాణు సంయోగముతో జగత్తును సృష్టించును. అందుచే నతండు 
నిమిత్తకారణము. ఇట్లు తార్కికు లీశ్వరుని( బరమాణువులను జగత్తు 
నకు6 గారణము లని పల్కుచుందురు. ఈశ్వరుడే జగత్తున కుపాదా 
నము, నిమిత్త కారణము గూడ నని 'వేదాంతు లనుచున్నారు. ఆయన 
 సంకల్పముచేతనే యీ నృష్టి, “ఏక ఏవ బహుధాస్యాం' నేనే పెక్టు 
లుగ నగుదును అని యతడు దలంచినంతనే యీ (బహ్మాండము 
(పస్ఫురిత మగును. “న ఐక్షత' అతం డాలోచించెను. కనుక నీ సృష్టి 
ఇతని యాలోచనయే, సాంఖ్య, తార్కికాచార్యులు ద్వైతులు, వారు 
జీవబహుత్వము నంగికరింతురు. ఈ జీవగణము పరమాత్మ నుండి 
వే అనియు, నీ జగత్తు సత్య మనియు వారివాదము. మధ్వాచార్యుల 
మతముగూడ నిదియె, ద్రైతసిద్ధాంతములను వ్యాసరా జస్వామి 
యీ కింది శ్లోకములో సంకుచిత రమ్యుముగా( |బతిపాదించినారు_ 


్రమన్మధ్వమతే హరిక పరతరః సత్యం జగ త్వత్న నిలో 

భేదో జీవగణాః హరే రనుచరాః నీచోచ్చభావంగతాః, 

ముక్తి రై్నెజు సుఖానుభూతి రమలా ఖభక్తిశ్చ త త్సాధనం 

హ్యూకొద్యితితయం (_పమాణ మఖిలామ్నాయైక వేద్యో హరిః, 

ఇవి తొమ్మిది సిదాంతములు, “హారి పరతరః*' __ హరి 
యొక్కంే సర్వోత్తముడు. స్వతం|తము, అస్వతం|త మని తత్త్వ 


48 భాగవత సుధాలహరి 


ములు రెండురీతులు. అనంతకల్యాణగుణ పరిపూర్జుండును, అనంతు, 
డును నగు శ్రీమన్నారాయణు( డొక్కండే స్వతం్యతతత్వ్వము. తక్టిన 
జడచేతనసమూహము లన్నియు నస్వతంతనులే. అతని కధీనములే. 
సర్వజ్ఞు(డును, సర్వశక్తి మంతు(డు, నద్వితీయు(డునగు పరమాత్మయే 
జగజ్జన్నాదులకు( గారణము, అతడే మోక్షపదాత. అతండు జీవ 
జడ[పకృత్యాదులనుండి అత్యంతము భిన్నుండు. సచ్చిదానందము 
లాతని స్వరూపములు; నానారూపములు గలవాడు. అతని రూపగుణ 
క్రియాదులకు( బరస్పరముగను అతనినుండియు నత్యంతము నభేదము. 


“సత్యం జగత్‌” పరమాత్మునిచే సృష్టింపబడిన యీ చరా 
చరాత్మక _పపంచము సత్యము. జీవితములో నిది మనము (పతిక్షణ 
మనుభవించుచునే యున్నాము. (ప్రపంచము మిథ్య యని కొంద రం 
దురు, నదసద్విలక్షణ మని మజి కొందణి మతము. వీరి యభిపొ 
యము ననుసరించి |తికాలా&బాధితమైన దొక్కకే సత్యము. తక్కి 
నవి గావు, తికాలాబాధితమగు టొక్కటే సత్యము గాదు. అది 
మూడు కాలములందును నుండవలె నను నియమము లేదు. భూత 
భవిష్య ద్యర్శమానములందు నెప్పడై నను అస్తి త్వము కలిగియున్న 
పదార్థము సత్యమే యగును. పురిటియందు మరణించిన బిడ్డ అస 
త్యము కాదు గదా! దాని పుట్టుక సత్యము. కొంతకాల ముండి 
నదియు సత్యము. మరణించుటయు సత్యము, ఈ దృష్టితో: జూడ(గా 
నొకప్పుడుండి మణియొకప్పుడు నశించు నీ జగత్తు సత్యమనియే 
చెప్పవలెను, “తత్త్వతో భేదఃి.. జీవునకును( బరమాత్మకును జాల 
భేద మున్నది, జీవం డస్వతర్మతుండు, అణుస్వరూష్తండు. పరమాత్మ 
స్వతం[తుండు. ఒక పరిమాణమునకు( జీక్కువాండు గాడు. సంసార 
మందు జీవు(డు అవిద్య, దుఃఖము, భయము మొదలగు వానిచే 
బంధితుండు, పరమాత్మునిలో దోష లేశమును లేదు. ముక్తియందు 
జీవునకును బరమాత్మునకును గొన్ని సాదృశ్యములు వ్యక్త మగును. 


ware 


(వథమస్కంధము 49 
కాని అవి గుణమందును పరిమాణమందును, బరమాత్తునకన్న. జూల 


' రెట్లు తక్కువైనవి. జీవులలోను బరస్పరము న్వరూపభేద మున్నది. 


Win 
iy, 
la 


ముక్తిలో. గూడ నీ భేదము నశళింపదు. జీవు లందబికు నొక్కే 
రూపమైన ముక్తి సిద్ధింపదు. వారీ వారి స్వరూపమును బట్టి ముక్తి 
యుండును. జీవ.ఈశ_జడములందు పంచభేదము లున్నవి. అవి 
యీ కిందివి. 


lL, పరమాత్మునకు_జీవునకును భేదము 

. జీవునికిని _ జివునికిని భేదము 

జీవునికిని _ జడమునకును భేదము 
జడమునకు _ జడమునకును భేదము 
పరమాత్మకు - జడమునకును భేదము. 


రా జా రంగం 


ద్వైతసిద్ధాంతమున క్ర యెదు నాయువు పట్టులని చెప్పవచ్చు, 
ఈ భేద మెట్టు వచ్చినది? ఇది ధర్మియొక్క స్వరూపమే. “జీవగణా 
హరే రనుచరాఃి'_ జీవు( డస్వతంత తత్త్వమునకు( జెందినవా(డు. 
అతని యసిత్త్యము, జ్ఞానము, కర్ఫ్భృత్వము అన్నియును బరమాతున 
కధీనములు. కాని ఉడమువంటి వా(డు గాదు. విచక్షణాశక్రిగల 
వాడై తనకు హితమని తోంచిన కార్యమునందు. (_బవృత్తుండుగా 
గలడు. ఇ ట్రొప్పుకొననిచో శాస్త్రములం దితనికై చెప్పబడిన విధి 
నిషేధములకు. |[బయోజనమే లేకపోవును, అందుచే నితని కిట్టిశక్తు 
లున్నవని యంగీకరింపవలెను, కాని యవి భగవదధీనము లై నవి, 
జీవుని స్వభావము ననుసరించి యతని పూర్వకృత కర్మముల నను 
సరించి భగవంతుం డాతని శక్తులను గార్యోన్ముఖముగా నొనర్చు 
చున్నాండు. ముక్తిలో(గూడ జీవుండు భగవంతుని కధీనుండే. అంతే 
కాదు; మోందుమిక్కిలి ముక్షియందే యతనికి తన స్వభావము భగవ 
దధినమని చక్కగా వ్యక్త మగుచున్నది. ఆ స్థికియందు వీ రిరువురి 
సంబంధము పరమదయాళు వగు యజమానునకు భక్తి వినయములు 

భానవ 4 


50 భా గవతసుధాలహరి 


గలిగిన సేవకునికి నుండు సంబంధము వంటిది. *“నీచోచ్చభావం 
గతా. జీవు లనేకులు. ఒక జీవునకు మటియొక జీవునకు భేదము 
గలదు. అభేదము సత్యము. అది ముకి యందు(గూడ గోచరించును. 
సంసార మందున్న పరస్పర భేదమును మన నునుభవించుచునే 
యున్నాము. కర్మసిద్ధాంతము ననుసరించి ఈ భేదము జీవునికి_జీవునికి 
మధ్యగల పూర్వకృత కర్మలయందలి భీదమువలననే గలుగుచున్నది. 
ఈ పూర్వజన్మకృత కర్మసంచయ మెక్తుర్పడినది ? అంతకుముందు 
జీవునిచెం జేయంబడిన కర్మఫలముగా సిద్ధిం చినది, కాని మొట్టమొదటి 
సారిగా జీవులలో. కర్మభేద మెట్టు పాప్పించెను? కర్మనిద్ధాంతము 
దీనికి సరియైన యుత్తర మిచ్చుటలేదు. ఈ భేదమునకు( గారణము 
జీవునియొక్క (పత్యేకతయే యని మధ్వసిద్ధాంతము. ఈ |పత్యేకత 
జీవునిస్వభావమై యుండి ముక్తిలోంగూడ జీవునికి_జీవునికి మధ్య భేద 
మునకును, ఆనంద తారతమ్యుమునక్రును గారణ మైనది, _ జీవులు 
సాత్త్విక రాజసిక తామసికు లని మూ(డుతీరులు. ఇందు సాత్స్వికులే 
ముక్తి యోగ్యులు, 

“ముక్తిర్నైజ సుఖానుభూతిః '_ ముక్తి జీవుని చతుర్విధ పురు 
షార్థములలో నత్యంతము ముఖ్యమైనది. వాని నిజస్వరూపము సచ్చి 
దానందమే. కాని సంసారదశలో నవిద్య, దుఃఖము, భయము._వీనిచే 
నావరింపంబడిన జీవుడు దన నిజస్వరూపమును దెలియలే(డు, 
అవిద్యా, కామ, కర్మము లితని యైహొకబంధములు. వీనిని జీవుడు 
సాధనములచే నివర్తించికొన్నప్పుడు అతని నిజస్వరూపమైన చిదా 
నంద మభివ్యక్త మగును. దానినే ముక్తి యందురు. జీవునికి సంసార 
- దశలో నుండెడు భగవంతుని నుండి పృథగ్భావము స్వతం[తభావము 
ముక్తి దశలో. దొలంగిపోవును, అప్పుడు వాండు జగత్తు సర్వమును 
బరమాత్మునిచే వ్యాపింప బడిన దనియునుు అతని యదీనములో 
నుండున.దనియును జక్కగా గమనించును. 


Gert, Bese 
HET 
ప్రథమస్మంధము 51 
“భక్తి శ్చ తత్సాధనం '_పరమాత్తుని నమిపించుటకు భక్తియే 
మార్గము. కాన్సి యది జ్ఞానసహితమై యుండవలెను. జ్ఞానరహిత 
మైన భక్తికి ముక్తి సిద్ధింపదు, జ్ఞానము భక్తి యందలి యొకభాగమే. 
అనంతములై న దోషరహితములై న కల్యాణపూరితములై న గుణములతో 
గూడినవా(డు పరమాత్ము4 డను జ్ఞాన ముండవలెను. తనయందును 
తనవారైన పుత్ర కళ తాదులందును గల ((పేమకన్నను భగవ్యళ్చేమ 
యధికముగా నుండవలెను. అ (పేమ విఘ్న సహసములచే( (బతి 
బద్ధము గారాదు. ఇట్టి |పేమపవాహమునకే భక్తి యని పేరు. 
ఇదియే భగవ్యత్పసాద మూలమున ముకిని గలిగించును. 


“అక్షాది తితయం (పమాణం'. య థోర్జజ్ఞానమును గలుగ 
జేయునది |పమాణము. పంచజ్ఞానేం దియములచే (గహింపయిడుట కే 
(పత్యక్షమని పేరు, జ్ఞానేంద్రియ విషయ సన్నికర్ణము నిర్ణోషమై 
యున్ననే (పత్యక్షజ్ఞానము (పమాణ నుగును. లేకున్న నఏ (భాంతి 
యగును. [పత్యక్షముగా లేని దూరవస్తువులను ఊహచే[గ్రహింతుము, 
దానినే యనుమాన మందురు. అనుమానమువలన6 గలుగు జ్ఞానము 
నకు “అనుమితీ' యని పేరు. అనుమాన [పయోగము దోషరహి 
తమై యున్ననే దానిమూలమున( గలుగు జ్ఞానము పకూణము కాం. 
గలదు. దోషరహితములగు శబ్దములకు “ ఆగమము" లని పేరు, 
వేదము లపౌరుషేయములు. అందుచే దోషిరహొతములు, కనుక 
వానినే ముఖ్య! పమాణములుగా (గహింపవలెను, 


“సకలామ్నాయైక వేద్యో హరిః*_ పరమాత్ము( డనంతు(డు. 
అపాకృతమైన శరీరము గలవాడు. కనుక (పత్యక్షమునకు గోన్న్హ 


[టం 
గ్‌ భ్‌ 





52 భాగవతసుధాల హరి 


మునకు. బూనుకొనకయే యుందురు, “పరమాత్ము( he 
అనంత పరిపూర్ణు డగుటచేత వార్డు అతనిని సంపూర్ణ ముగా (గహింప 
లేదు”. ఇళ్లు యా శ్రుతుల కర్ణము చెప్పవలెను. నాల్గు వేదములును, 
వేదములలోని (పతి భాగమును బరమ ముఖ్యవృత్తిలో( బరమాత్ముని 
గూర్చియే చెప్పుచున్నది. అందుచేత వేదములలో నన్ని భాగములును 
జ్ఞానకాండము లే, 


కేవలము కర్మలను గూర్చి గాని ఇతర దేవతలను గూర్చి గాని 
చెప్పు భాగములు వేదమున లేనే లేవు. ఈ మాత మర్ధ మొనర్చి 
కొన్నచో ద్వైతము సంపూర్ణముగా మన కవగాహన మైనే, విశి 
ష్టాద్వైతి యగు నుట = దృష్టిలో (బహ్మ సమస్త కల్యాణగుణ 
పరిపూర్ణుడు. సర్వజ్ఞ త్వాది గుణశోభితుండు. జీవు లా బ్రహ్మ కంశ 
ములు, అయన కధీనములు, జగత్తు |బహ్మపరిణాను మగుటచేత 
సత్యము, జీవు(డు, జగత్తు బ్రహ్గమునుండి భిన్నులయ్యును భిన్నులు 
గారు, (బహ మేకము ననేకము గూడ, వృక్షము వృక్షరూపము ననేక 
మయ్యును  శాఖాభేదము ననుసరించి బహుత్వమును బొందినట్టు; 
(బహ్మ రూపమున నేకత్వము, జగ్యదూపమున నానాత్వము అతనికి 
సిద్ధించుచున్నది. అతండు శరీరి. జగత్తు శరీరము, కాని శరీరగత 
దోషము అన(గా నానాత్వపరీణామదోషము లతనికి లేవు, [బ్రహ్మమే 
జగత్తుగామాజీనను నతని ఏకత్వము అధికాగిత్వము నష్టములు గావు, 
లౌక్రికదృష్టాంతములతో (బ్రహ్మమును బోల్పరాదు. అచింత్య బహ్మము 
(పపంచాకారముగా, బరిణమించినను అది |పపంచాతీతము. 


అద్వైతమత మ్‌ నానాత్వమును బొత్తిగా నంగీకరింపదు, 


భీదాభేదములు పరస్పర విరుద్ధములు. (బహ్మము నిర్విశేషము. సజా . 


తీయ విజాతీయ స్వగతభేద రహితము. అత్మ పరమాత్మల కెట్టి భేద 
మును లేదు. [పతీయమాన మగు భేదము జౌపాధికము కల్పితము. 
జగత్తు దృష్టిగోచర మగుచున్నది, అందుచే గగనకుసుమమువ లె కేవ 


TN 
er 


(వథమస్కంధము 53 


లాసత్యము గాదు, అత్మవలె సత్పదార్థము కూడ కాదు. నామరూపా 
తృ్శకమైన యిది ఘటాదులవలె వికారపదార్థము. దీని స్వరూప నిర్ణ 
యము దుస్సాధ్యము. ఇది సత్తు గాదు అనత్తును గాదు, అందుచే 
ననిర్వచనీయము, మిథ్య. ఇం[దజాలికుండు అజ్ఞాతమగు నొకానొక 
శక్తి చేత జూ పెడి ఇయ్యదజాల మసత్తు. అ'క్లే మాయాశక్తి చేత దోంచెడి 
యీ జగదిందజాలము గూడ నసత్తే, (బహ్మయే యీ జగత్తునకు 
మూలము, (బహ్మమే సత్యము. జగత్తు మిథ్య, ఇది యద్వైతుల 
వాదము, 

శుకదేవ కృతమైన “సిధ్ధాంత పదీపము ? భాగవతమునకు 
మటియొక వ్యాఖ్య, ఇతండు నింబార్హ సం్యపదాయనునకు, జెందిన 
వాడు, “పరం అనుటకు “విశ్వకారణం” అనీ యితని వ్యాఖ్య. 
“జన్నాది* అనుటకు జన్మ స్థితి భంగము బే గాక మోక్షమును జేర్చి 
కొన్నా(డు, 

యతో వా ఇమాని భూతాని జొయం తే 

యేన భూతాని జీవంతి య్మత్సయంత్యభిసంవిశంతి 

తద్విజిజ్ఞాసస్వ త| దృ హ్మేతి. 

దీని కతని వ్యాఖ్యాాకమ మిట్టున్నది. 

యతో జాయంతే ఇతి జన్మోక్నిః, ఏన జీవంతీతి స్థీత్యు క్రిః యం (ప్రయం 
తీతి (పళయోక్తిః, అభిసంవిశంతీతి మోక్షోక్రి 8. 

ఇంకను దీనిపై విస్తరము * వేదాంతకౌస్తుభ' మనెడు సూత 
భాష్యమునం దున్నది, వేదాంతకౌస్తుభము నింబార్క్మసం,పదాయము 
ననుసరించిన సూతభాష్యము, “యత (తిసర్లో మృషా '”_ఇక్కడ 
శ్రీధథరుడు “ఏ (బహ్మ సక్యమైనదాని వలన మిథ్యాజగత్తు గూడ 
సత్యమువలె పతీయమాన మగుచున్నదో” యని వ్యాఖ్యానించెను, 


గాక గు ఉండింశానా, దు. 


రడీ భాగవతసుధాలహరి 


శ్రీధర వ్యాఖ్య “స దేవ సోమ్యేదముగ అసీత్‌ ' అను (శుతి 
వాక్యముతో విరోధించుచున్న దట, అన్వయాత్‌ ఎ జగత్సత్యం సదు 
పాదానకత్వాత్‌ ఘటవత్‌ ఇత్యన్వయాత్‌, న యత్సదుపాదానకం 
న తత్సత్యం ఖపుష్పువత్‌ ఇతి వ్యతిరేకాచ్చ హేతోః అని యా ఖండన 
(పకారము సత్పదార్థ ముపాదాన మైనప్పుడు దానిచేత నేర్పడు ఘటా 
దులు సత్య మెట్టు గాకుండునని యాతని (ప్రశ్న. అతండీ శ్లోకము 
నుదాహరి౨చినాడు.. 

సర్వేషా మపి వస్తూనాం భావార్డో భవతి స్థితః, 

తస్యాఒపి భగవాన్‌ కృష్ణః కి మసద్వస్తు రూస్యతామ్‌. 

సర్వపదార్థములకును “ఉన్నది” అను కియయందే యన్వ 
యము, దీనికినిం గృష్ణుడే మూలము. అట్టిచో6 గృష్ణ భిన్నమైన 
పదార్థ మేమి యుండును ? [బహ్మమునకు సత్య’ మన్నది స్వరూప 
లక్షణము. * జన్మాద్యన్య” యనుట తటస్థ లక్షణమని శ్రీధరులుః దాని 
నీతం డంగీకరింప లేదు, జగత్కర్శృత్వముగూడ నతని స్వరూపమందే 
యుపపన్నమై యున్నందున నది తటస్థ లక్షణము గానేరదు. స్వరూప 
లక్షణమే. మధుసూదన సరస్వతి యద్వైతి యైనను భ క్రిసంపదా 
యము వచ్చినపుడు దనవే యైన యమూల్యవిషయము లెన్నో చెప్పి 
నాడు. వల్ల భాచార్యులు రచించిన వ్యాఖ్యానమునకు *సుబోధిని * 
యనిపేరు, భాగవత భాషను గూర్చి వారు “ఏషా సమాధిభాషా' 
యనిరి, 

“జన్మ అద్యస్య ఆకాశన్య యతః” అని వారి వ్యాఖ్య, “తస్మా 
ద్వా ఏతస్మాదాత్మన అకాశ స్స్పంభూతః” అని |శుతి వాక్కు 

“బాలబోధిని” యను పేరిట గిరిధరులు మజీయొక వ్యాఖ్యా 


m బో కు న రి 


(పథమస్మంధము ర్‌ర్‌ 


ముగా భాగవతమునకు వ్యాఖ్యాన మొనర్చిరి. వీ రద్వైతులకు 
(ప్రబల (ప్రత్యర్థులు. వీరిని సమ్మ గముగా నర్గముచేసికొన్న చో నద్ర్యత 
భిన్న భావములు ఈషద్భేదముతో. జక్కగా నర్థమైన ఫ్రే. వారి 
వ్యాఖ్యాన మిట్లు సా(గును. “జన్మాద్యన్య యతః” అన్ముశ్లోకమందు 
“యి చ్భబ్ద పయోగ మున్నది. అందుచే తచ్చబ్ద మధ్యాహృత 
మగును, అప్పుడు శ్లోకాన్వయ మిట్టగును- 

“అన్వయా దితరతశ్చ, అస్య జన్మాది యతః, యశ్చ అర్ధేషు 
అభిజ్ఞ యశ్చ స్వరాట్‌ _యశ్చ |బహ్మహృదా ఆదికవయే తేనే యం 
(పతిసూరయః ముహ్యాంతి, తేజోవారి మృదాం వినిమయః యథా 
తథా (తిసర్షః యత మృషా, స్వేన థామ్నా సదా నిరస్త కుహకం 
తం సత్యం పరం ధీమహి”, *“అన్వయాత్‌” *యతో వా ఇమాని 
భూతాని జాయంతే? మొదలైన |శుతి వాక్యములు, “అహం సర్వస్య 
(పభవః మత్తస్సర్వం |పవర్త తే” “సష్టాః పాత్కా తథ్రైవాత్రా నిఖిల 
స్యైక ఏవతు? మొదలైన స్మృతులు, వీని ఉపకమము, ఉపసంహో 
రము, అభ్యాసము, అపూర్వత, ఫలము అనెడు తాత్సర్యమును నిర్ణ 
యించు నైదు కారణములచేత గుణపూర్ణు(డ్రైన నారాయణుడే జగ 
త్కారణ మని నిర్ధారిత మైనది. అంతేకాక “అదికాలీనం' “చేతనా 
చేతనాత్మకం జగత్‌ * “చేతనపూర్వకం కార్యత్వాత్సుతవత్‌ " అనెడు 
అన్వయానుమాన మున్నది, ఈ యనుమానముతో నొక చేతన పురు 
షుండు జగత్కారణ మని నిర్ణీత మగుచున్నది, అతం డెవరు? నారా 
యణు(డే. తక్కిన ర్ముదాదు లెందుకు గారు? వా రందణును సర్వ 


జులు గారు, 
ma 


“ఇతర తశ్చ '=వ్యతిరేకానుమానము చేతను? వ్యతిలేకానుమాన 
స్వరూప మిది, “*యచ్చేతన పూర్వకం న భవతి, తత్కార్యం న భవతి 
యథా నిత్యపదార్థః ' అనునదే వ్యతిరేకవ్యాప్తి. ఈ రీతిగా నన్వయ 
వ్యతిరేకములచేత, అస్య=|పత్యక్షమైన సత్యమైన ఈ జగత్తుయొక్క 


56 ఖభాగవతసుధాలహరి 
జన్మాది=జన్మాదులు, ద్వైతుల మతములో సృష్టి స్థితి సంహారము లే 
గాదు పరమాత్మ నడపునవి; |పవృత్తి, నియమనము, జ్ఞానము, .. 
అజ్ఞానము, బంధము, మోక్షము_ఇవన్నియు నతని యధీనము లే, 
యతః -ఏ విషువుచే నగుచున్నవో, యశ్చ =వీ విషువు, 
(>) ౯ 
అర్ధేషు = ఘటపటములు (పకృతి, జీవులు మొదలైన వారి విషయ 
పసు అభి జ్ఞః=సర్వరీతులను దెలిసినవాండో. “యస్సర్వజ్ఞ స్సనర్వ 
విత్‌ తా న్యహం వేదసర్వాణి న త్వం వేత్త పరం తపి అను శ్రుతి 
స్మృతు లిందుకు పమాణము, “యశ్చ స్వరాట్‌'-దీనికి నాల్గురీతుల 
నర్థము చెప్పవచ్చును. 
1, ఇతరా పేక్షలేక తనకు తానుగా | బకాళించువాండు. 


2. తనకుం దానే రాజు, అతని నియమించువా6 డెవ్వండును 
లేం డన్నమాట, 


8. తనయొక్క సృష్టికి. గారణమైన మజీయొక యధికారి 
లేడు, అందుచే స్వయం|పభువు. 


4 తనకు దానే తన యిచ్భచేత మాతమే (పకాశపఅచునుం 
మజి యొకరి యిచ్భచేత గాదు, 


యశ్చ ఆదికవయే (బహ్మహృదా తేనే. చతుర్ముఖు( డాదికవి 
ఎట్టయ్యెను? “కవిర్యః పుత్రక స ఇమాచికేత' అను _శుతి వాక్య 
మిందుకు( |బమాణము, దీనితో |[బహ్మ యాదికవి యని సిద్ధమైనది, 

(బ్రహ్మ =షడంగసహితమైన వేదరూప శబ్దరాళిని, అ సమస్త 
వేదము యొక్క అర్థభూతమైన పర|బహ్మను, హృదా = ఠనుగహ _ 
పూర్వకముగా తేనేఉపదేశించెను, యం. విష్ణువుయొక్ష విషయ కీ 
మందు,  సూరయః = ఈ కల్పము, గతకల్పముల యందలి (బహ్మ 
మొదలైనవారు, గురూపదేశమును భొందిన జ్ఞానులు గూడ ననియు 


(వథమస్కంధము 57 


నర్థము, ముహ్యంతి=వాని యన్ముగహము లేనిది జ్ఞానమును బొంద 
లేరో పైంగా అన్యథా జ్ఞానమును గూడ పొందెదరో య|త=ఏ 
విష్ణువు యొక్క విషయమందు, తేజోవారి మృదాం =ఇఅగ్ని, నీరు, 
నున్ను_వీనియొక్క, వినిమయః యథా =కార్య మెట్లు సత్యమో, 
తథా అ ప్లే సత్యమైన, (తిసర్ల్గః = ఈశ్వరసృష్టి, జీవసృష్టి; జడసృష్టి 
యనెడు మూ(డు విధములైన. సృష్టియు సత్యమో; ఈశ్వరసృష్టి 
యనగా నేమి? 
ఒక కే మూలతేజస్సు తన కార్యమైన అరణి మొదలైన పార్థివ 
పదార్థములయందు అనేకరీతులు గా (బ వేశించియున్నది. గూఢమై 
యున్నేది. ఘర్ష ణతో నది వ్యక్త మగుచున్నది, అక్తే శ్రీమహావిష్ణువు 
జగత్తును సృష్టించి తానే యనేకరూపముల నంది, క జగత్తునందలి 
సమస్త పదార్థములలో నంతఃపవిష్టు(డై యున్నాండు, జివులయందలి 
కనికరముతో నత?కే వాసుదేవాది రూపములతో బయటికి వ్యక్త 
మగును, సూర్యుడు మొదలైన తేజపదార్థములకు నీరు మొదలైన 
యుపాధులు నిమిత్తముగా ననేక |పతిబింబము శేర్పడును. అకు 
స్థూల సూక్ష్మాది శరీరము లనెడి ఉపాధులనుండి (పతిబింబభూతులైన 
జీవులు శ్రీహరినుండి జనింతురు. ఇది జీవనృష్టి- కుమ్మరి మట్టిని 
తీసికొని ఘటాదులను సృష్టించినట్టు ఈశ్వరుడు జడ్యపవృత్తిని 
గహించి మహత్రత్త ము, అహంకారతత్త్యము మొదలైన జడపదార్థ 
ములను సృష్టించెను, ఇదే జడసృష్టి. ఈ మూడు విధములైన సృష్ట 
లును మృషా=వ్యర్థము; అనగా పరమాత్తుః డవాప ప్తసర్వకాము6డగు 
టచేత నంతకుముం దతనికిలేని యే (పయోజనముగూడ నీ సృష్టితో 
గె నేర్పడుట లేదు. కనుక నాతని విషయమందు ఈ పదార్థసృష్టి 
వ్యర్థము, “యత్రై విప పరమాత్మ విషయమందు మాత్రమే వ్యర్థము 
అనుటచేత పరమాత్మ భిన్నమైన జీవ జడాత్మక పపంచమునకు ఈ 
(తిసర్లము_అమృషా=సార్థక ము. అనయా ఇంతకు ముందు తాము 


58 భాగవతసుధాల హరి 


పొందని |పయో జనమును |గొత్తగా( బొందించును. ఒక అర్థము 
నందు “మృషా”, రెండవ యర్థమునందు “అమృమో? అని పదచ్చే 
దము. స్వేనధామ్నా = తన స్వరూపజ్ఞాన మహిమచేత, సదా =నిరం 
తరమును, నిరస్తకుహకం=ఇం|ద జాలాది మాయ లనుండి దూరమైన 
అనయా వంచనాదోషదూరు.డైన యని తాత్పర్యము. సత్యం=దుఃఖము 
లేనివాండు, నిత్యనిరతిశయానందానుభవస్వరూపుండు. సత్య శబ్దము 
నకు వీరిమతములో పదవిభాగ మిట్టు(నత్‌ = ఉత్సము(డు, తి= అనం 
దము, య.=జ్ఞానముు, పరం_సకలగుణ పరిపూర్జులడైన నారాయణుని, 
సర్వో త్రముగ్రాననారాయణుని, సకల జగడ్భిన్ను (డైన నారాయణుని, 
ధీమహీ శవణ మనన నిధిధ్యాసలరూపమైన జిజ్ఞాసతో ఉపాసింతము. 


తా, కలియుగమందు జీవరాసుల కజ్జానము మొదలైన దోష 
ములు హెచ్చు. త్మృత్పాచుర్యము నణంయటకు కరుణాళాలులైన 
[బ్రహ్మ ర్ముదాది దేవతలు శ్రీమహావిష్ణువును (బార్జించిరి, వారిని 
మన్నించి విష్ణువు బహుకాలము తప స్సానర్చి పరిశుద్దు రాలైన సత్య 
వతీదేవియందు పరాశరుల మూలమున వ్యక్తుండై వ్యాసుండను నామ 
మున (బసిద్ధు( డయ్యెను:, దైత్యుల దురాగతముచేతను, బుషుల 
శాపము చేతను నష్టమైన వేదము లనెడు కల్పవక్షమును వ్యాసరూప 
నారాయణు(డు పునరుజ్జీవింప జేసెను. ఈ యుగమందలి మానవు 
లల్పమతు లని తెలిసి దయాశాలియె శాఖోపశాఖలుగా వేదములను 
విభాగించినాండు, ఆ వేదార్థ నిర్ణయమునకు (బహ్మస్మూతములు 
రచితము లైనవి, వేదములం దధికారము లేని జనులకై పురాణముల 
నొనర్చెను. వానిలో ముఖ్యమై వేదాంతతత్త త్వ్యమును నిస్సందేహముగ 
(పకటించు శ్రీమద్భాగవతమును రచింప సంకల్పించినాండు. కలిస 
తములైన భాగవత ధర్మముల క్ర (గంథము పునిపతిష్ట. అయన శే" 
విఘ్నము లున్నవి? తన నిజస్వరూప మాయనకు సర్వదా [పత్యక్షము. 
కాని జ్ఞానులై నవారు (గంథ పారంభమునందు మంగళ మాచరించు 


(పథమస్కంథధము 59 


టావశ్యక మని తెలుపుటకును, పాఠకులకు సన్మంగళములు (పాప్పిం 
చుటకును ఇష్ట ద్రైవతమైన నారాయణుని వ్యాసరూపియెన నారాయ 
ణుండు స్మరించు చున్నాండు, 

లక్ష్మీ (బహ్మాది జీవ జడాత్మకమైన ఈ కన్పించు |పపంచము 
నకు యథా యోగ్యముగా సృష్టి స్ధితి లయములు నియనున జ్జానా 
జ్ఞానములు బంధమోశ్రములు గల్పించువాండు శ్రీమన్నారాయణుడే. 
వేదముల తాత్పర్య మిదే. అన్వయ వ్యతిరేక అనుమానముల ద్వారా 
జగత్కర్హ నారాయణుల డనియే నిర్ధారితము. జగత్తునందలి సమస్త 
పదార్థముల, సమస్త విశేషముల( దెలిసినవా6 డాతండే. ఇతనికి వే 
తొక్క నియామకుండు లే(డు. ఇతడే |పీతికో (బ్రహ్మదేవునికి 'వేదార్థ 
నుని చెస్ప్యబడు తన స్వరూపము నుపదేశించెను. నారాయణుని 
యన్ముగహము లేనిది జ్ఞానులైన (బవ్మోదులకును నతని స్వరూపము 
చక్కగా. దెలియదు. ఒక దీపమునుండి వేలొకదీపము వెల్లింపయిడి 
నట్లు తన మూలరూపమునుండి వాసుదేవాద్యనంత రూపములు వ్యక్త 
ములగును, నీటియందు (పతిభింబములు పడునట్లు స్వరూప మనెడు 
నుపాధియందు6 బరమాత్ముని (పతిబింబములగు జీవు లుందురు, 
కుమ్మరి మట్టినుండి కుండలు చేయునట్లు శ్రీహరి జడ్మప్రకృతినుండి 
జడజగత్తును సృష్టించును. ఈ మూడు విధమ్ములైన సృష్టియు సత్యమే 
కాని శ్రీమహావిష్ణువునకు నీ కార్యకలాపము లచేత' గొత్త పయోజన 
మేమియు లేదు. అందుచే సృష్టి వ్యర్థమని భావించరాదు. జీవుల 
(పయోజనమునకై ఈ సృష్టిని దయామయుడైన పరమాత్యు డొన 
ర్పెను. తన మహిమచేతనే తా నెప్పుడును సమస్త దోషములకును దూ 
రు(డైనవాండు. నిత్యముక్తుండు. దుఃఖలేశమును లినివాండు, నిరతి 
“శయమైన సర్వశ్రేష్టములై న అఆనందొది గుణముల ననుభవించువాండు. 
అందుచే సమస్త గుణగణపరిపూర్ణు(డు, సమస్త జగత్సాలకు(డు, సర్వ 
జగద్విలక్షణు(డు. ఈ రీతి భగవంతుని ఈ భాగవత మూలకముగా( 
(బార్థింతు మని తాత్పర్యము. 


60 భాగవతసుధాలహరి 


విశేషార్ధములు : “పరం ధీమహీ”, పరం అను శబ్దముచేత శ్రీమ 
న్నారాయణుండే అధికారికము, అభీష్టమునైన దేవత యని తెల్పిన ప్లై 
నది, [గంథారంభమం దీ రెండు తెజింగులైన దేవతయే నమస్కారా 
ర్హృము. జ్యోతిశ్శాస్త్ర [గంథములలో సూర్యాద్మిగహ రూపమైన దేవత 
హాధికారికము, పరమే పేమ విషయ మైనది, అభీష్టదేవత, 'శ్రీమన్నా 
రాయణుండు, సమస్త ముముక్షుపాణులకు స్రసారనాళ రూపమైన 
ఫలము నొస(గుటకై ఈ భాగవత మనెడు శాస్త్రమందు (పతిపొదింప( 
బడుచున్నా(డు. కనుక అధికారిక దేవత. “ త్రదేత్యత్పేయః పుత్చా 
(కేయో అన్యస్తాత్సర్వ స్మా దంతరం య దయ మాత్రా'_పుత్రాదుల 
కంశును దక్కిన సమస్త విషయము లకంశెను నారాయణు(డే పరమ 
_పీమాస్పదు. డను శుతివాక్యముణేత పరమ్మ-పేమకు విషయమగుట 
చేత నభీష్టదేవతగూడ నైనాండు. పరు(డను శబ్దమునకు నారాయణు( 
డనియే యర్థము. హరివంశమందు సత్యంతపుని పశ్నకు దుర్వాసు, 
డుత్తర మొస(గుచు పరశబ్దవామ్యుండు నారాయణుడే యన్నాడు. 
ఆ శోక మిది 

య 

యదేతత్సరమం [బహ్మ వేదవాదేమ పఠ్యశతే 

స దేవః పుండరీకాత్తః స్వయం నారాయణః పరః, 

“(బ్రహ్మ విదాప్నోతి పరం* అను శ్రుతి వాక్యమందును, 
“బహ; “పరి శబ్దము లాతనిగూర్చియే యుపయోగింపంబుడినవి, 
* ధిమహి” యనుటచే భాగవతశాస్త్రము గాయ త్యర్థమే యని చెప్పి 
నునది. అంతమాత్రమే కాదు. భాగవతము వేదతుల్యము. ఈ విష 
యమును సూచించుట కే వెదిక పయోగము జరిగినది, పరశబ్ద మందు 
చెప్పబడిన గుణములనే ' జన్మాద్యస్య యతః” ఇత్యాది విశేషణము. 
లతో స్పష్టపటచు చున్నాండు, అలౌకికమైన వస్తువును దె దెలుపవలె' 
నన్నచో నొక లక్షణము మూలముననే తెలుప వలెను. వేజుమార్గము 
లేదు. లక్షణము. జెప్పకున్నచో నది శశవిషాణమా(తమే యగును, 


(వథమస్మంధమను 61 


కనుక శ్రీమన్నారాయణుని లక్షణమును జెప్పుటకు “ జన్మాద్యస్య 
యతః ' అను విశేషణమును వాడినా(డు. జన్మాధి* యనుటకు 
సృష్టి స్థితి లయములని మూండే యర్థము గాదు. 


సృషిసితిశ్చ సంహారో నియతి రాన మావృతిః, 
ప్రి్టితళు 3 
బంధమోకొ చ పురుషాత్‌ యస్మాత్చహరి రేకరాట్‌. 


అనెడు స్కాంద పురాణ వచనముతో విరోధము [పాప్తించును. 
ఒకానొక వృద్ధుడు గోవున కిది లక్షణమని చెప్పు ననుకొం 

దము. మాణవకుం డా లక్షణముతో గూడిన పదార్థము అశ్వాదుల 
కంకఠు భిన్నమని గో శబ్దవాచ్య మని తెలియును గదా! అప్లే శాస్త్ర 
మందు జెప్పిన పరమాత్మలక్షణమును బట్టి జిజ్టాసు(డైనవా(డు పరు 
జన హరిని జగజ్జన్మాది కాఠణ రూపలక్షణియుక్తుం డనియు, జీవ జడ 
ములకంకును అత్యంత భిన్ను( డనియును, బరశబ్దవాచ్యు( డనియును 
దెలియును. “ళాస్త్రయోనత్వా' త్తను సూతమందు బాదరాయణు,డు 
నారాయణుని జగ త్ర ర్భృత్వమునకు (శుతిస్మృతులే (పమాణమనియు 
వాని యర్థ ముషకమాది సమన్వయముచే సిద్ధించు ననియు 
దెల్చెను. * జన్మాద్యస్య యతః” అనుదానిచే నా యర్థమే యనూదిత 
మైనది. ర్ముదాదులకును జగజ్జన్మాది కారణత్వము (శుతులలో నక్క 
డక్కడ విన్పించును. కాని అనంత వేదపద సమూహముతో శ్రీమన్నా 
రాయణుండే జగత్కారణ మని ప్రతిపాదిత మైనది. “సర్వేవేదా య 
తద మామనంతి”; “వేదైశ్చ సర్వైరహ మేవ వేద్యః' అనెడు |శుతి 
నృతులే ఈ విషయములకు((బమాణము, వైశేషికులు శ్రుతులు పిపీలీ 
కొది లిపివంటివి, వానికి నియత |పామాణ్యము లేదు, కనుక పర 
సొమాణు పుంజమే జగత్రారణము అందురు, ఈ యాశ్షేపణకు సమాధా 
" నముగనే “ఇతరశ్చ” అనునది. కేవ లానుమానమే సాధకము గాదు. 
దానికి ఉపబలముగా (పత్యక్షము, ఆగమము అను ర0డు(గూడ నుండ 
వలెను, అట్టి యనుమానముచేత( గూడ నారాయణుడే జగత్ఞారణు( 


62 భాగవతసుధాలహరి 


డనుట సిద్దించుచున్న ది. పరమాణుపుంజ వాదమును వ్యాసుడు 
“సముదాయ ఉభయ హేతుకేఒపి త ద్యపాప్తిః” అనెడు సూ త్రముతో - 
ఖండించెను. _పరమాణుషప్పంజ వాదములో (శుత్యనుగతమైన అను 
మానము లేదు, కేవ లానుమానము సాధకము గాదంటిమి, 
“అన్వయా దితరతశ్చ ' ఇక్కడి “చ "శబ్ద మెందుకు? వేద_శుతులవలె 
అనుమానము గూడ సాధకమె యని ఈ సముచ్చయము దెలుపు 
చున్నది. జగత్కర్శ యెవ్వరని (పసిద్ధిలేదు గదా! అతనిని నిరూపించు 
టకు శ్రుతులే ప్రమాణము, అవి అపొరుషేయము లగ్గుటచే వాని 
పామాణ్యమం దే సందేహమును లేదు, అట్టి వేదముల యనుగహము 
చేత గూడిన యనుమానమందు ఏ విధమైన తర్క ముచేతను బాధ 
నాశంకింప, గూడదని సముచ్చయము సూచించుచున్నది. ఈ మూండు 
శబ్దములచేత “అథాతో బ్రహజిజ్ఞాసా' “ జన్హాద్యస్య యతః” 'శాస్త్రయో 
నిత్వాత్‌ | “తత్తు సమన్వయాత్‌ * అనెడు మొదటి నాల్లు నూతములు 
వ్యాఖ్యానించిన 'ఖ్లైనది. * ధీమహి" యనుటకు జిజ్ఞాసయే యర్థము. 
పరమాత్తుని చింతన యనగా వేదార్థమును విచార మొనర్చి నిర్ణయిం 
చిన గుణముల ధ్యానమే దప్ప వేటుగాదు. ధ్యానమే జ్ఞానసాధనము. 
కర్మాదులు గాదు అను విషయము. దోపింప6 జేయుటకే *ధీముహి” 
యను పద్మపయోగము, కర్మలచేత శుద్ధమైన మనస్సు గలవాండే 
ఛ్యాన మొనర్పం జాలును. 


శ అర్థేష్వభిజ్ఞ 8 '_సాంఖ్యుల (పధానము-జగత్కారణము గాదని 
దీనివలన జెప్పిన కైనది. పాలు, నీరు మున్నగు జడపదార్థము 
లందును జలనము మొదలగు [పవృత్తు లున్నవి గదా! కనుక జడ 
(వవృత్మియే జగత్కారణ మేల కారాదని వారి వాదము, కాని కర్త 
కెప్పుడును బదార్థములకు సంబంధించిన సమస్త జ్ఞాన ముండవలెను. * 
ప్రధానము జడము, అందుచే జ్ఞానరహితము, విష్ణువు సర్వజ్ఞుండను 


టలో (శుతిన్మృతులే (పమాణము, స్వరాట్‌=రుదాది దేవతలును, 


పథమస్మంధము 63 
వారి వారి యోగ్యతానుసారము సర్వజ్ఞులే, కాని వారు జగత్కార 
ఇముగా లేరు, “యం కామయే తం త ముగం కృణోమి లక్ష్మీదేవి 
యను గహముచేతనే రుద్రాదులకు జ్ఞూనాది గుణములు సంభవించును. 
అట్టి లక్ష్మికిని బరమాత్ముని యనుగహము వలననే జ్ఞానాది[పాప్పి . 
మజీయొకరి యదీనములేక జ్ఞానాదిగుణయుతు(డు శ్రీహరి యొకడే. 
అతని గుణగతవిశేషము లనంతములు. వానిని పూర్తిగా లక్ష్మి-|బహ్హ 
మున్నగువారును దెలియ నేరరు. అందుచే వారు నిరవధిక సర్వజ్ఞులు 
గారు, 


“వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ష ౦ తమసః పర 
స్తాత్‌* అనెడు శుతియందు నారాయణ విషయికమైన జ్ఞానసంపా 
దనమందు చతుర్ముఖబహ్మకు స్వాతర్యత్యము చెప్పబడినది గదా ! 
అందుచే శ్రీహరి యుపదేశించిన జ్ఞానముచేతనే యతనికి సంబంధిం 
చిన జ్ఞానోత్పత్సి యగునని ఎట్లు చెప్పవచ్చును? 'యమేవైష వృణుతే 
తేన లభ్యః” అ అను శుతియే “దనికి సమాధానము, శ్రీహరి యను 
(గహముచేతనే |బహ్మకు వేదార్థజ్ఞాన మబ్బినదని పిండితార్థము, 
దీనిని సాధంచుటకే *ముహ్యంతి sa త్భూరయః * అనెడు పయో 
గము, 

సృష్టికార్యముతో( బరమాత్తున కేమి పయోజనము ? (పయో 
జనరహితముగా6 |బవర్శించె నందురా ? (పవృత్తులన్నియు (బయో 
జనము నుద్దేశించియే కదా! *(పయోజన మనుద్దిశ్య న మందో2పి 
(పవర్తతే” సృష్టితో నేదో యొక (పయోజన మున్న దందురా? అ 

ల్న[పయోజన నమూతనియం దంతకు ముందు లే దనియేకదా సిద్ధము? 
| " అందుబ నపూర్ణుండని చె ప్పినక్షే యెనది, అపూర్ణు6 డశక్తుండే. అతనితో 
సృష్టికార్య మెట్లగును? కనుక సృష్టిమాయామయ మనియే యంగీక 
రింపవలెను. ఈ శంకను బరిహరించుటకొబజకే * తేజోవారి మృదాం 


64 భాగవతనుధాల హరి 


యథా వినిమయ, తథా (తిసర్లో యత న్భుషా” అనునది. భగ 
వంతుని విషయనుందు సృష్టి కే [పయోజనమును లేదు, 

“దేవసై ్యష స్వభావోఒజయ మాప్తకామస్య కా స్పృహాఃి 

“లోకవత్తు లీలావై వల్యమ్‌” 

అని స్మృతిసూ(తములు చెప్పినట్లు సమస్త [ప్రయోజనములు 
పొందిన శ్రీహరి _పవృత్తి కేవలము లీల యనియే చెప్పవలెను, 
తేజోవారి మృత్తులయొక్క పనులు ఏదో యొక [పయో జనమున 
కగుచున్నవి గదా ! కనుక జగత్తు సదసద్విలక్షణ మని చెప్పుటకువీలు 
లేదు. పరమాత్మునియందున్న ఈ (శివిధసృష్టియు జీవుల (ప్రయో 
జనమునకే యగుచున్నది. ఆతని విషయమందు వ్యర్థమే. కుండ 
అసత్య మైనచో నీరు తెచ్చుట అను కార్యమునకు. బనికివచ్చునా ? 
నిరస్తకుహకు(డైన పరమాత్తు(డు మాయామయ మైన సృష్టిసేయండు. 
సత్యసృష్టినే యొనర్చును, లోకమం దసమర్ధులే యిందజాలాది 
కార్యము లొనర్తురు. సమర్థులు సత్యమైనపదార్థమునే చేయుదురుగదా! 
విష్టువుపరిపూ ర్ధ శకి గలవా(డు. ఐం్యదజాలికసృష్టి నత6డెందు కొన 
ర్చును? కనుక జగత్సృష్టి “సదా” విశేషణములతో ముక్తులందు సదా 
నిరస్తకుహకత్వము లేదని చెప్పిన మైనది. ముక్తు లంతకు బూర్వమం 
దజ్ఞానబంధము గలవారే కదా! అబునచో లక్ష్మీదేవియు నిత్యనిరస్త 
మైన అజ్జానబంధము( గలదే గదా? అందురేమో! త న్నిరాసార్థమే 
'స్వేనధామ్నా” అని చెప్పినది, ఆమె నిత్యనిరస్త కుహకత్వము ఆమె 
స్వసామర్థ్యముచేం గాదు, లక్ష్మీ మొదలగువా రన్వతంతులు గదా! 
పరమాత్ముని మహిమచేతనే వారు నిత్యముక్తులై నా రని భావము, ఈ 
శ్లోకమందలి “ధీమహి” యను ఛాందస పద పయోగముతో గాయత్రీ 
మం|త |పతిపొద్యు(డు శ్రీమన్నారాయణమూర్తియే యని తెలిపి 
నస్హైనది. “ చతోస్ఫూరో్యో అజాయత” అను |శుతివలన సూర్యుండు 
పర్మబహ్మయొక్క అవయవ జనితు(డే, వేదాధ్యయనమునకు ముందు 


(పథమస్మంధము 65 


గాయతి నె ట్లుచ్చరింపవ లెనో, అట్లే భాగవత ప్రారంభమందు( గూడ 
గాయ తీ మం తమును . జెప్పవలెను అనుటయు దీనిచే సూచితము, 
తక్కిన పురాణములను బాదరాయణులే రచించినను వాని యన్నిటి 
కన్నను దీనికి మహిను హెచ్చు అని తెల్పుటకే ' ధీమహి” యనెడు 
. ప్రయోగము; వేదసమానమైన ఈ భాగవత వ్యాఖ్యాన |పారంభ 
మందు గొందణు వ్యాఖ్యానలక్షణము సెట్టు చెప్పిరి _ 
పరిచ్భేదః పదార్లోక్షి8 వి[గహో వాక్య యోజనా, 
ధన 

అకేపళ్చ సమాధానం ఇతి వ్యాఖ్యానలక్షణమ్‌, 

అతిరిక,౦ పదం త్యాజ్యం హీనం 'వాక్యే నివేశయేత్‌, 

.విప్రకృష్ణం చ సందధ్యా దానుపూర్వ్యం చ కల్పయేత్‌. 

లింగం ధాతుం విభ క్రిం చ యోజమే చ్చానులో మతః, 

వాక్యార్థస్వానుసారేణ శేషాం చ [పత్యయోపి చ, | 

ఈ రీతిగా నున్న వ్యాఖ్యానలక్షణము భాగవతవిషయ మందు 
పనికిరాదు. చేదమునం దెట్లు “అక” అసు పదము యొక్క ని 'సాన 
మందు 'అకరోత్‌” అని చేర్చుట సాధ్యపడదో, అట్టే ఇక్కడ సూడ 
ఒకపదమును విడిచి వేజుపదమును జేర్చుటకు వీలుగాదు, దీనియందు 
వాడబడిన యే పదమును వ్యర్థ మై మెనది లేదు. కనుక ఇతర గంథ 
ములనువలె భాగవతమును వ్యాఖ్యానింప రాదు, మధ్వాచార్యుల దా 
మొనర్చిన వ్యా ఖ్యానపద్ధతికి కరర గరకు నుండీ |పమాణము 
ని ట్లుదాహరించినా(డు. 

తత్ర భాగపతే చం 

సృష్టిస్టిత్యప్యయే హా దేః [కుతిస్మృతి సమన్వయాత్‌, 

యుక్తి త శ్చేత్సృు పూర్వాదేః (భీబిహభవపూర్విణః. 

సుర గంధర్వ మనుజ పితృ దై్యైజ్యాత్మనః పృథక్‌, 

కరా పిస్టు రజో నిత్య స్పర్వజ్ఞత్వా న్న చాపరః. 

భాను, (ప / 


66. 


భాగవత సుధాలహరి 
అనన్యాధిపతి శ్చాసౌ గరీయాన్‌ [బిహణో యతః, 
తత్ససాదమృతే తస్య నాన్యో వేత్తాఒస్తి కశ్చన. 
'తేజసో రూపవ (ధూపం బహుధా కురుతే హరిః, 
వారిస్థ "తేజః ప్రతిమా జీవాస స్తస్మా ద్వినిర్గతాః, 
కుళాతేన మృదా యద్వ న్నిర్మీయంతే ఘటాదయః, 
విష్ణు నైవం (పకృతై్యైవ నిర్మ్య'తే జగ దీదృశమ్‌. 
ఏష |త్రిసక్లో పన నృథా లోకస్య చా౭పృథా, 
ఇం|దజాలవిధాం సృష్టిం మన్యంతే జ్ఞానదుర్చలాః. 
నిత్యం నిరస్తేం[దచాలే స్వత ఏవ కథం భవేత్‌, 
ఆక్షమాః సత్యసృష్టాహి మాయాసృష్టిం వితన్వతే. 
అనంతశతాచింళ్య విభవః కథం తా మీహ తే హరిః 
నిద్దఃఖ పూర్ణానందత్వా ద్య మాహు సృత్య మచ్యుతమ్‌, 
నిర్దోషగుణపూర్ణ త్వా త్పరం చాహు ర్జనార్దనమ్‌, 
ఏవం విధాఒనుభావోయః స కథం Sg సృజేత్‌. 
స్వప్నాధికం పరో దేవః 1పాణొదిస్థ స్మ స్స నోత్యసౌ, 
శేవలస్య పరస్యాఒస్య మాయాసృష్టి ర్న యుజ్య'తే. 
తస్మా ద్చాధాయుతా సర్వే స్వప్పాద్యాయేత్వ 'కేవలాః, 
ఇదం న బాధ్యతే సర్వం జగ 'త్యేవలజం యతః. 
మోక్షన త్మేనలస్యాఒస్య శక్యా సమ్య గ్విజ్బంభితమ్‌, 
ఏత (దహస్యం పరమం |బ్రహ్మనూూత పదోదితమ్‌, 
యే త్వేవం న విజానంతి తే హి యాంత్యధమం తమః, 
యే 'త్వేతదభ్యసూయంతో నాఒనుతిష్టంతి మే మతమ్‌. 
సర్వజ్ఞాన విమూఢాం స్టాన్‌ విద్ధి నష్టా నచేతసః, 
యే 'త్వేత దనుతిష్టంతి పారంపర్యగతం మమ, 
"శే యాంతి పరమం స్థానం మదైవో దిత మంజసా. 


వోటు 
లల 


(పథమస్మృంధము 67 
లక్ష్మీ, బ్ర బ్రహ రుద్రుడు మొదలైన దేవతలు, గంధర్వులు, మను 
ష్యులు, పితరులు, “దైత్యులు మొదలైన జగత్తుయొక్క స సృష్టి స్థ సితి లయ 
ములు ఇచ్చ మొదలైన వాని కన్ని టికిని జన్మరహితు(డైన విష్ణువే 
కర్తం అతడు నిత్యుడు (ఈ మాటలలో “ జన్మాద్యస్య యతః” అను 
దానిని చెప్పిన కైనది). (శుతి సృృతులకు సదిగా నన్వయించికొని 
వాని తాత్పర్యము దెలియుటచేతను (దీనితో 'నన్వయాత్‌* అను 
శబ్దము వివరింప(బడినది) వివాద విషయమైన కార్యము చేతన సహా 
యము వలననే జరుగును. 


* విమతం కార్యం చేతనకర్హృకం కార్యత్వాత్‌ ఘటవత్‌ ” అను 
యుక్తి చేతను. పరిశేషానుమానను చేతను (దీనితో *ఇతరత్కః” అను 
పదము వివృత మైనది), శ్రీహరియే జగత్కర్శ యని తెలియవచ్చు 
చున్నది. అతడే సర్వజ్ఞాండు. అందుచే తప్ఫిన్నుండు జగత్కర్హ గానే 
రండు (' అర్థేష్వభిజ్ఞ 8' అనునది వివరింప(బడినద్యి. శ్రీమహావిష్ణువుపై 
మటియొక్కో డ్రథికారి లేడు (స్వరాట్‌ అనుదానీ వివరణము, 
(బ్రహ్మదేవుని కంకె నతండు (శేఘ్టండు (తేనే (విహ్మహృదాయ అది 
కవయే అను దాని వివరణము). 


పె విషయము లన్ని; యః బరమాత్మ యొక్క సర్వగుణ పూర్ణ 
తకు గారణములు; వాని యను[గహము లేనిదే వాని నెవ్వరును 
దెలియ లేరు (ముహ్యాంతి య త్భూరయః అనునది గతార్థము). తేజో 
రూపమునకు 'సనుము లైన తన రూపములను శ్రీహరి వాసుదేవాద్య 
నేకరీతుల( దోపింపంజేయును. నీటియందు€ గనయిడు తేజోమయ 
మైశ సూర్యుని ప్రతిబింబము వలె పరమాత్ముని (పతిబిలబములుగా 
జీపు లదయమైరి; కుమ్మరి మట్టినుండి కుండలను జేయునట్లు, విష్ణువు 
జడ|పకృతినుండి జడసష్టి నోనర్చును; ఈ (తసర్గమును అవాప్తసర్వ 
కాము(€ డగుటచే. బరమేశ్వరుని యందు లిలయైనను' జీవుల [పయో 
జనము కొఅకే యగుచున్నది; కనుక పరమాత్ముని విషయమందు 


68 భాగవత సుధాలహరి 


' బయోజనరహితమగుటచే మృష; జీవుల విషయమందు. |[బయోజన 
యుక్త మగుటచే నమృష, కొంద టీ మృషాశబ్దమునకు సృష్టి యైంద 
జాభికము వంటిదని వ్యాఖ్యానింతురు. అది సరిగాదు; వాడు సదా 
నిరస్త కుహకు(డు, కపటముల నుండి. దూరమైన వాండు, నూయా 
మయ మైన సృష్టి నొనర్పండుగదా! అందుచే మాయామయముగాదు. 
స్వప్నమునం దారోపితమైన జూ గదవస్థ (పాణస్టుండైన పరమాత్మతో 
నగుచున్నది. * ఇందజాలము ? మాయావియెన పురుషుని యందున్న 
పరమాత్ముని చేతన నగుచున్నది కాని జగత్తు సాక్షాత్తుగా( బరమాత్మ 
నుండియే సృష్ట మై మైనది. స్వప్న జ్యాగద్వాదులు ఇతరుల యందున్న 
పరమాత్మ నుండి (పదర్శితము లగుచున్న వి. ఆ కారణముచేత నవి 
' బాధితములై సత్యములు గాకపోవచ్చును, కేవల పరమాత్మను ండియే 
సృష్టమైన ఈ జగత్తు అట్లు బాధిత మగుటకు వీబులేదు. సా క్షాత్సృష్టి 
యగుటచే నిది సత్యము. ఈ మొదటి శ్రోకమునకు( బోతనామాత్యుల 
యనువాద మిట్టున్నది.. 


సీ, విశ్వ జన్మ స్థితి విలయంబు లెవ్వని 
వలన నేర్పడు ననువర్హనమున 
వ్యావర్శనమునం గార్యములం దభిజ్ఞుండ్రై 
తాన రాజగుచుం జిత మున6 జేసి 
'వేదంబు లజునకు విదితముల్‌' గావించె 
నెవ్వండు బుధులు 'మోహింతు రెవ్వ 
నికి నెండమావుల వీట గాచాదులు 
నన|ోన్యబుద్ధి దా నడరునట్లు 
ఆ. - _ త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము 
భంగి6 దోంచు స్వ(పభానిరస్త్ర 
కుహకు6 డెస్వ6 డతని( గోరి చింతించెద 
నజుని నిత్యుం బరము -ననుదినంబు, 


(పథమస్మంధము 69 


పోతన్న గారు సామాన్యముగా శ్రీధర వ్యాఖ్యనే అనుసరింతురు. 
ఒకొ్కాకసారి దను స్వాభఖ్మిపాయనును గూడ ననుసరించుట గద్దు. 
మూలశ్లోకమును ' జన్మాద్యస్య యతః” అని యారంభించిన క్లే 
వీరును దటస్థ లక్షణముతోనే పద్యము నారంభించుచున్నారు, “అస్య 
విశ్వస్య జన్మ స్థితి భంగాః యతః పరమేశ్వరా ద్భవంతి "అని శ్రీధరులు, 
అతనీ యడుగుజాడలలోనే ' విశ్వజన్న స్థితి విలయంబు లెవ్వని వలన 
నేర్చడు 'నని పోతనామాత్యుడు అనువర్త నమున వ్యావర్తనమునన్‌ 
అనుటయును శ్రీధరీయ మే. కార్యములం దభిజ్ఞుడై, అర్థేషఅకాశాది 
కార్యేషు లభిజ్ఞః అని శ్రీధరు(డు. - కార్యములం దభిజ్ఞు(డ్రై యని 
పోతన, న్వరాట్‌=స్వైనైవ రాజతే యః అనుదానికి దెను(గు “తాన 
రాజగుచు”* ననునది. “చిత్తమున! జేసి వేదంబు లజునకు విదితంబు 
గావించె నెవ్వడు? ఇదంతయు “బ్రహ్మహృదాయ ఆదికవయే' యనుట, 
“యస్మిన్‌ శబ్ద బహ్మణి సూర యోజఒపి ముహ్యంతి* అని 
శ్రీధరుండు వ్యాఖ్యానింప౦ంగా “బుధులు మోహింతు రెవ్వనికి* అని 
పోతన్న తనదే యైన మార్గముకు (దొ క్కెను. *ఏ పరమాత్మ విషయ 
మందు వాని లీలామోహితులై బుధులు గూడ నొక్కొకసారి (భమ 
పడుదురో !' యని యర్థము. తిగుణసృష్టి యనునది శ్రీధరీయమే, 
* సత్యముభంగి దోంయుిననుటయు నతఏ యనుసరణమే. * స్వపభా 
నిరస్తకుహకు. డెవ్వ(డు?? గూడ శ్రీధరున వ్యాఖ్యానమే. అకాడమి 
|పతిలో *అనఘు విశ్వమయుని ననుదినంబు ” అను పాఠమును వారు 
(గహించిరి. *అనఘ._విశ్వమయ ' శబ్దములకు మూలముతో' సంబం 
ధమును లేదు. “అజుని నిత్యు+ బరము ననువినంబు' ననుట నాకు 
జ్ఞాపకమున్న పాఠము, నా దృష్టిలో నదియే సరిగా దోంచచున్నది. 
న. అజో నిత్య శ్శాశ్యతోఒయం పురాణః' అను గీతావచనము 
నందికొన్నట్టున్నది. “పర 'శబ్దము మూలములోనిదే; అజ_నిత్య శబ్ద 
ములు రెండును *సత్య'శబ్దమునకు వ్యాఖ్యానములు, “అనుదినంబు” 


70. భాగవత సుధాలహరి 
అనునది “సదా* అను దాని వివరణము. పోతనామాత్యుండు “సదా 
ధీమహీ ' అని యన్వయించికొన్న ట్లున్నది. 

తెనుగువచనము : “సత్యం పరంధీమహి యను గాయ ్రీప్తారం 
భంబున గాయ్మతీ నామ బహ్మరూపంబై, మత్స్యపురాణంబులోన 
గాయ్మతి నధికరించి ధర్మవిస్తరంబును వృతాసురవధంబును నెందు 
జెప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం జేనీ ఈ పురాణంబు 
శ్రీమహాభాగవతం బన నొప్పుచుండు, 


. సత్యశబ్దముచేత గాయ త్రీమం[తమున కాదిపదమైన తత్పదము 
చెప్పబడినది. “ తత్సత్యమిత్యాచక్షలే * అని |శుతి, “పరం' అను 
దానిచేత వరేణ్యమను పదము వ్యాకృతము. ధీమహి యనున దే 
_ప్రయోగింప(బడినది. కనుక సత్యం పరం ధీమహి అను శబ్బములచేత 
సూచింప(బడిన గాయ[తీమం, తముతో నారంభించుటవలన 'గాయ।|శీ 
నామ |బ్రహ్మరూపంబై_ గాయ|తి యనెడు పేరుగల "వేదస్వరూపమై 
అనలా వేదాధ్యయనము గాయ।తికూపమైన ఓంకారముతో నారం 
భింతురు. శ్రీమహాభాగవతము గాయ, తీమం|తమునకు విస్తృతమైన 
వ్యాఖ్య యని యభిజ్ఞ మతము. మత్స్యపురాణమందు పురాణదాన 
మహాత్మ, సందర్భములో నీ శ్లోక మున్నది. 

య త్రాధికృత్య గాయత్రీం వర్ణ్య'తే ధర్మవిస్తరః, 

_ వృథకాసుర వధళ్ళాపి యత్తద్భాగవతం విదుః, 

గాయ్యతి నధికరించి అనంగా గాయ।తీ మం్యతముతో నారం 
భమై యని యర్థము. భక్తి రూపమైన మహాధర్మ మెందు |పపంచింప( 
బడుచున్నదో, పరమభక్తుండైన వృ|తాసురునివధ యెందు చెప్పుడు 
చున్నదో అదియ భాగవత మని పీలువ(బడుచున్నది. అ ట్లగుటచే 
'నిదియే శ్రీమహాభాగవతము. 


[వథమస్కంధము న. 


వ 


ధర్మః (ప్కోజ్టీ త కై తవోజత 
పరమో నిర్మత్సరాణాం సతాం 
వేద్యం వాస్తవ మత వస్తు శివదం 
er.) అలి 
శ్రీమద్భాగవతే మహామునికృతే 
కిం వా పరై రీశ్వర 
యా 
స్సద్యో హృద్యవరుధ్యతే౭ [త 
అధ అథ ్‌ 2 
కృతిభి శు చూషు భిస్తత్సణాక్‌, 
మహామునికృ తే=మహామునిచే రచింపంబడిన, అత శ్రీ మద్భాగవ తే=ఈ 
(్రీమంత మైన భాగవత మందు, నిర్మత్సరాణాం_మాత్సర్యము లేనట్టి, సతారజు 
సత్చురుమలయొక్క, |ప్రో,ట్టి తకై తవః_కపటము లేనట్టిదై న, పరమఃధర్మః _ 
ఉత్కృష్టమైన, ధర్మము (అస్తి ఎఉన్నది), వాస్త నం_సత్య మైనటియు, శీపద౦ = 
మంగళము లొన(గూర్చునదియు,' తాప తయోన్మూలనం ౫ మూడు విధములైన 
శాపసములను సమూలముగా నశింపం జేయునదియునై న, వస్తుజతత్త పము, 
అ(త_దీనిలో, వేద్యం తెలియందగిసది, సరై. 8=ఇతరములశేత, కింజఏమి, 
ఫలము? కృతిఖిః_పుణ్యవంతులును, శుుకూషుభిఃవినుట కిచ్చగించుచున్నట్టి 
జనులచేత, తర్షణాత్‌ ఎఅప్ఫుడే, హృది_ మనస్సునందు, ఈశ్వరః ఎఈశ్వరుండు, 
సద్యుఃజహఠాత్తు గా, అపరుధ్య తే=అవ రో ధింపంబడును. సాకొత్కరించునని 
తాత్పర్యము. 
తాత్పర్యము : వ్యాను(డు మహర్షులలో శేషుడు. భాగవతము 
తత్క్భృుతము. ఈ bees మాత్సర్యము మొదలగు 
స్త్‌ దోషవృత్తులు సమూలముగ నశించి పరమశుద్దులైన సత్పురుషు లను 
వ ష్టించునదియు; ఫలాకాంక్షలేనిదియునై స భక్తి “మార్గరూపమైన ధర్మము 
_పతిపాదింప బడుచున్నది. ఎప్పుడును నళింపని మంగళమును 
గల్లించి యాధ్యాత్మికము, అధిభౌతికము, అధిదైవికము ననెడు |తివిధ 


72 భాగవత. సుధాలహరి 


దుఃఖములకును మూలకారణమైన యహాంకార। గంథిని సమూలముగ 
నశింపజేసి పరమానందము నొసంగు పరమార్ధవస్తువెన | బహ్య్మస్వరూ _ 
పము దీనినుండి తెలియనగును. అందుచే దీనిని వదలి ఇతర (గ్రంథ 
ముల నాాశయించియో ఏతదరానుషూనమును వదలి అన్యధర్మనుల 
ధి 6 

నాశ్రయించియో |శమపడవలసిన యావశ్యకత లేదు. ఇదియొక్కకు 
సమస్త [(శేయముల నొడంగూర్సల జాలును. అనేక జన్మ సంసిద్ధమైన 
పుణ్యము ఫలపరిపొక మునకు వచ్చినపుడు మామే భాగవత |శవణ 
తాత్సర్య మేర్పడును. అట్టి జనులహృదయములు దీశ్వరు[డు సుస్లి 

ం. లు ణు ర 
రుండై వసించును. దీనికం'టె పొందందగిన గొప్పసిద్ధి ఏపియు లేదు 
గనుక శ్రీమహాభాగవత మొక్కే 'పరనుపురుషోర్థము నిచ్చుటకు 
సమర్థమైన దని పిండి తార్గము; దీనికి శ్రీధకుల హా ఖాన మిట్లు 
సాగినది. 


అవతారిక యిది? ఇప్పుడు లోత్సపవర్త నము కొటుకై శ్రీమహా 
భాగవతము కర్మ జ్ఞాన ఉపొసనాకాండము లనెడు మూటియందును( 
జెప్పయుడిన విషయములుగల సర్వశాస్ర్రములక ౦ కును (శీష్ట మని పతి. 
పాదింపం బడుచున్నది. “ శ్రీమద్భాగవతే ” సుందరమై ముముక్రువుల 
కతి రమణీయ మైనట్టి భాగవతమందు€ బరమధర్మను నిరూ పింప(బడు 
చున్నది. పరమత్వ హేతువును దెల్పుచున్నాండు (నోట్లి తకైతవః== 
(పకర్ణ ముగా ముకి తమైన ఫలాభిపంధిలతుణ మనెడు కపీటముగలది. 
“పి శబ్దముచేత' మోళ్లాభిసంధిగూడ నిరస్తమైనదని యర్థము. అనగా 
మోక్షమునందును అభిలాష లే దన్నమాట! 


కేవల మిశ్వరారాధన లక్షణమైన ధర్మమిందు నీరూ పింపయిడు 
చున్నది. అధికారమును : బట్టియు భాగవత (పతిపొద్య ధర్మమునకు. - 
బరత్వమును జెప్పుచున్నా (డు. ' నిర్మత్సరాణాం " పరోత్కర్ష అసహ 
నమే మత్సరము. అది లేనివారికి సతాంజసర్వ్యభూతములయందును 
దయగలవారికి ఈ నూటతో: గర్మకాండ విషయకములైన శాస్త్రముల 


9 
క 


పథమన శంధము 78 


'కంకెను భాగవతమునకు గొప్పతనము |పతిపాదితమైనది. జాన కాండ 


విషయముల కంకొను శ్రేష్ట త్వనును జెప్పుచున్నా(డు. వాస్తవం 
: Ug * న ఆతి 
పరమార్థభూత మైనట్టి, పస్తు =వస్తువు; వేద్య దీనినుండి. తెలిసి 
కొనం దగినది. 
వెశేషికాదులందు వలె |దవ్య గుణాఏిరూపము గాదన్నమాట, 
నేక వాస వశబమునకు అర్లాంతమును జెప్పుచున్నా(డు, వాస నశబ 
—0 ర... గా క వాతి (ny 


మునకు మూః డర్గము లిద్చుచుళ్నా(డు. 


1. వస్తువుయొక్క అంశమైన జీవు(డు, 

ఓ, వస్తువుయొక్క అంశమైన మాయ, 

లి. - వస్తువుయొక్క కార్యమైన జగత్తు, 

ఈ మూ(దును వస్తువు వే. ఇవి పరమాత్మకం కె భిన్నములు గావని 
తెలియ (బడ వలెను. అది ఈ |గంథముచే సులభముగనే తెలియుటకు 
సాథ్య మగును. దానినుండి గలుగు ఫలమేమి? ఫలమునే వివరించు 
చున్నాయి. *“ళివదం' పరనుసుఖద మన్ననూట. అంతేకాదు ఉధ్యా 
తీకావ తాప్యతయములను బూర్తిగొం దొలంగించునది. దీనితో జాన 
కాండ విషయములకంకును భాగవతము గొప్పదని చెప్పి నక్తునది. 
కర్త పేక్షతోను _శేష్టత్వమును. జెప్పుచున్నాండు, మహామునిక్ళతే_ 
నముహాముని = శ్రీమన్నారా యణుండు. అతనిచేత మొట్టమొదట చతు 
శ్లోకి రూపమున సం క్లేపముగా కృతమైన దన్నమాట, ఉపొసనా 
కాండమునకంకును గొప్పతనమును జెప్పుచున్నాండు. కీం వా పరైః 
ఇతరశాస్త్రములచేతం గాని ఈశ్వరః = ఈశ్వరుడు, హృది= మనస్సు 
నందు, కిం వా సద్య ఏవ=అవరుధ్యతే? ఇక్కడ “వా” శబ్దము 


_కొపట్యలక్షణమైన కాక్వర్ణము, అనగా వెంటనే హృదయనుందు 


స్టిరీకరింప( బడుచున్నా (డా? వే దని తాత్సర్యము. మణీ యెప్పుడు? 
చాల ఆలస్యముగ అతి పయానముతో, అ|త=ఇక్క డందామా? శుశ్రూ 


74 భాగవత సుధాలహరి 


షుఖిః = వినుట కిచ్చామా|తము గలిగిన వారిచేత తత్టణాదేవ అవ 
రుధ్యతే=వెంటనే మనసున స్థిీరీకరింప బడుచున్నా (డు, అశ్రునచో 
నందటును దీనినే ఎఐదుకు వినరు? కృతిభిః = శవణేచ్చ పూర్వపుణ్య 
సంచయము లేక ఏర్పడదని భావము. కనుక కాండ్యతయార్థములను 
భాగవత మొక్కకు తత్త క్ల్లలములందు యథా వ్యత్పతిపాదన మొన 
ర్చుటచేత సర్వశాస్త్రములకం కు నిదియే (శేష్టము. |పతిదిన మిదియే 
వినందగినదని భావము. 


వంశీధరుని థావార్ధదీపిక : 

వైశేషికాది శాస్తములుగూడ వాస్తవమైన వస్తువును దెల్బుటకే 
యుద్యుక్ర ములై నవి కదా! సర్వపదార్థ నిరూపణముచేత తత్సదార్థము 
లీని యన్నింటికంకొను భిన్నమైన దని స న్నే ద్ధాంతిత మగుచున్న కహా 
కనుక పదార్థవి వేచనా రూపములై న వైశేషికాదులు వ్యర్థము లెట్టగునని 
|పశ్న? కాస్తా: “'తరములందు( జెప బడిని సాధనలతో( బరమార్లమును 
సంపాదించుట దుశ్శకము అని సమాధానము. అవాస్తవ వస్తు చింతన 
ముతో. బరమ పురుషార్ధసిద్ధి లభి ' పదని భావము. కనుక వానియం 
దాసక్తిని వదలి ముముక్షువులు దీనినే నిరంతరము చింతించవలెనని 
తాత్సర్యము. తాష్యతయములు మూడు, ఆత్మనుగాని, శరీరమును 
గాని, అంతఃకరణమును గాని యధికరించి యే బాధ యేర్చడునో 
యది యాధ్యాత్మికతాపము. వాతపిత్రాది కోపజన్యము లేక. కామాది 
జన్యము; ప్రాణుల నాధారముగ+ జేసికొని ఏ తాప మేర్చడుచున్నదో 
అప యాధిభౌతికము; వ్యాాఘచోరాదులచేత నేర్పడునది. దేవతలు 
అ గ్న్యాదులు వాని నాధారముగా జేసికొని జనించునది అధ్యాత్మిక 
తాపము, దాహ శీతాది కృతము లేక యక్ష రాక్షస |గహాద్యా వేశ 
నిబంధనము; ఇతర శాస్త్ర శవణముచేత దేవతాంతరములే మనస్సు 
న్నాశయించును. దీని _శవపణముచేత సాక్షాబ్రీహరియే మనస్సు 
నావేశించును. భక్తియే పరమధర్శము. “నవై పుంసాం పరో ధర్మో 


(వథమస్మంధము 76 


యతో భక్తి రధోక్షజే” అని భాగవతము, _భగవంతునియందు భక్తి 
దేనివలన నేర్చడుచున్నదో అదియే సర్వోత్కృష్టమైన ధర్మము. 


భాగవతము |పథా నముగా( |బతిపె"దించునది శ్రీకృష్ణపాదార 
వింద భజనరూపమైన భక్షి యోగము. శనుక భక్తియోగ పరముగొ 
గూడ నీ శ్లోకమును వ్యాఖ్యానింప వీలున్నది. దాని యన్వయ 
మిట్లు_ | 
మహాముని కృతే భాగవతే, అత పరమః (పో జిత రైెతవః 
ధర్మః అస్తి, అ్యత నిర్మత్సరాణాం సతాం, శివదం తాషృతయోన్మూ 
లనం శ్రీమత్‌, వాస్తవం వస్తు వేద్యం (అస్తి పరై॥ ఈశ్వరః, హృది 
సద్యః అవరుధ్యతే కిం వా? అత శృుశూషుఖిః కృతిభిః తత్రణాత్‌ 
(ఈశ్వరః హృది అవరుధ్యతే. 
అన్వయార్థము : మహామునిళ్ళతమైన యీ భాగపతమంటదు 
పరమమును (పో జి తకై తవమైన ధర్మ మున్నది, దినియందు నిర్మ 
త్సరులై న సత్ఫురుషులకు శివదమును, తాషతయోన్మూలనమును, 
శ్రీమంతమును, వాస్తవము నైన వస్తువు వేద్య మగును. ఇతరముల 
'చేత ఈశ్వరుండు మనస్సునందు వెంటనే యవరోధింప: బడునా ? 
లేదు. దీనియందు శ్ముశూషువులైన కృతులచేత తత్త ణమే ఈశ్వరుడు 
హ్యదయమం దవరోధింప( బడును, 
అన్వయ పదార్ధముల కర్ణము : మహామునిక్ళలతే=మహోత్తులై న 
నారదాది మునివరుల చేత( |బవరి ౦ప( జేయ(బడినది, భాగవతం = 
భగవంతుంతైన విష్ణువును భజింపవలసిన |కమము భక్తి యోగము, 
ఒఅ|త పరమః. ' అ తవులు ” అనగా లజ్ఞలేనివా రన్నమాట, రమః = 
వారు రమించునట్టిది ఆనందించునది, [పోజ్టితక్రైతవఃజ వ్యాజము లేశ 
మా్యతమును లేనిది అయిన ఈ భకి యోగము, నిర్మత్సరాణాంజ 
అసూయ, మాత్సర్యము మున్నగు దోషములు లేనివారు, సతాం. 


76 భాగవత సుధాలహరి 


అట్టి భూ తదయాపంతులకు, .శివదం పరము మంగళము నొడ 
గూర్చునది, తాప తయాన్మూలనం = కామాది దుఃఖముల హరింప 
జేయునది, శ్రీమత్‌ =త్రీతోం గూడినది, శ్రీ యనంగా నిచ్చట రాధా 
దేవి బృందావనమందు కృష్ణస్వరూప శక్తి పాదుర్భివములు, (వజ 
వనితలు; (బహ్మసంహితలో నిట్లున్న ది 

ఆనంద చిన్మయ రస (పతిభావితాభిః 

తాఖి ర్యయేవ నిజరూపతయా కలాఖిః, 

గోలోకయేన నివసత్యభిలాత్మభూళో . 

గోవింద మాదిపురుషం త మహం భజామి. 

అనంద చిన్మయ రస్మప్రతిభావితలైన గోపికల కలాశకి చేత 
శ్రీకృష్ణుడు |వజభూమి యందు లీల లొనర్చును. వా గెట్టివారు? 

లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానమ్‌ 

లక్షీ సహ|సశతసం భమములు గల వారు. వారితో శ్రియః 
కాంతాకాంతుండై న పరమపురుషుండు ఏకాంతవల్హ భు డుగా రమిం 
చును. భవిప్యోత్సరమల్ల ద్వాదశీ [పసంగములో శ్రీకృష్ణసంవాద నుం 
దీ శ్లోక మున్నది. ఆ గోపికల నామాదు లెట్టివి ? 

గోపీ నామాని రాజేం[ద 1 [పాధాన్యేన నిబోధమే, 

గోపాలీ పాలికా ధన్యావిశాఖా ధ్యాననిష్టికా, 

రాధాఒనురాధా సోనూభా తారకాదశమీ తథా, 

స్కాందమందున్సు, (పహ్తాదసంహితలో. “అలితో వాచి అనీ 
యారంభించి_ 


“లలితా శ్యామలా, ధన్యా, విశాఖా, తభ శైబ్యాః పద్మా, ఖదేతి స్ట 

అని ఎనిమిదిమంది పే ర్హీవ్వం బడినవి. అగమములందు * 
“వనితా శతకోటిఖిఃి అన్నాండు, బృందావనమందు రాధికాదేపికే 
సరమలక్షీ తము, అమెయే బృందవనాదీకరి పాద్యవ జ 

కీ | బృం నాధీశ్వరి పా కనుం దిట్లున్నది 


(పథమస్యంధము 77 
దబృందాసనాధిపత్యం౦ చ దత్తం తస్మై (పళుష్యశా, 

కృ స్టే నాన్య|త్ర చేవి తు రొథా బృందావనే వనే, 

బృహర్దౌతమోయ మందు. గూడ నిట్లు. గలదు. బలదేవునిశ్రో 
కృష్ణు డనుచున్నా (డుం 

సత త్వం తత నం పరత త్వం చ తత్త క్య|కయ'ను మహం. కిల, 

(తికత్స ్వరూపిణీసొఒ పి రాధికా మమవల్ల భా. 

(వకృతేః వర ఫవాఒహం సాపి మచ్చ క్రి రూపిణీ, 

సాత్వికం రూప మాస్థాయ పూర్ణోహం |దిహచిత్సరః. 

(దిహ్వణా (ప్రార్థి సృమ్యు కృంభవామి యుగే యుగే, 

తఃయా సారం తయా సొరం నాశాయ దేవళా, దుహామ్‌, 

వ 9S ల {i 

ఇచ్చ టు సత్త్వ మనంగా కార్యత్వఘు. తత్త్వము కురణత్వము. 
దానికైనను పరమైన తత్త్వము అనంగా కార్యకారణాతీతమైన తత్త్వ 
మన్నమాట, ఆ మూడును నేనే; అందులోనే రాథనుగురించి ఇంకను 

దేవీ కృష్ణమయీ (పోళకా రాధికా పరదేవతా, 

ణా అలాటి 

సర్వ లక్ష్మీమయీ సర్వకాంతి స్పమ్మోహినీ పరా, 
అని యున్నది. 
బుక్చరిశిష్ట (గుతియును; 

“రాధయా మాధవో దేవో మాధవే నైవ రాథిక్కా న్మిభాజంతే 
జనేమ్యో యితి” అని గలదు, - “విభాజతే ఆ వ అన |శుతీ 
పదార్థము. . 

ge కనుక రాథాదేవి. న్వామియొక్క ఫరమానంద శకి కి రూపిణి, 
. శ్రీమత్‌ అనయా రాధాదేవీ 'సహితమైన దని యర్థము. వాస్తవం ఎ 
సత్యమైన, వ పస్తు=తత్త్వము, కృష్ణస్వరూఫమని తాత్పర్యము, వేద్యంజ 
తెలియ6బడుచున్నది. పరం=ఇతరను అనంగా కర్మయోగాదులు, 


78 భాగనత సుధాలహరి 
'వ్యాసుండు శిష్యులను ముముక్షువుల నుద్దేశించి చెప్పుచు 
న్నాడు, ఈ శోకమును మూ(డు భాగములుగా విభాగించుకొన 
వచ్చును. | 
1. ధర్మః (పోజ్జి త కై తవోఒ(త పరమః 
ది, నిర్మత్సరాణాం మ లు తాప తయోన్మూలనమ్‌ 
లె, శ్రీమద్భాగవతే WS aw. wa Sa 
అని తక్కిన దంతయు నొక భాగము. 


ఓ ముముర్రువులారా! భక్తి యోగ మన్నదే సమస్త ధర్మముల 
సంపుటి; దినిని దృఢముగా మనసునం దుంచికొనుండు.. శ్రీమహా 
విష్ణువును పూజించుట, స్తుతించుట, నమస్కరించుట మొదలైన కార్య 
ములు భక్షి యోగమున కంగములు. గట్టిగా నామసంకీర్తన మొన 
ర్చుట, సాష్టాంగపడుట అను నీ కార్యములందు లజ్జ ఏపని వాలికి 
వారి మనన్సులం దానంద [పాదుర్భావ మగును అట్టి వెష్ణవులు ఈ 
భక్తి యోగమందు రోమాంచకంచుకితులై యానందనేర ర్శన మొనర్తురు. 
భక్తి లేని వారికి గట్టిగా నామోచ్చారణ సే సేయుట మొదలగు పనులలో 
సిగ్గు వొడమును. అట్టివారు లజ్జింపందగిన యనేక కార్యములందు 
లజ్జించుట లేదు. నిర్త అమో వానియందు. (బవర్తింత్తురు; అను 
చితాలాపము, పరదార గమనము, మోనముచే ఇతరుల వస్తువుల 
నపహరించుట మొదలైన నీచకార్యము లొనర్బుటలో వారికి లజ్జ 
వొడమదు. ఈశ్వరారాధనయందు. దాము (పవర్తి ౦పకుండు కే కాకు. 
(పవర్శించు వారినిగూడ వా రవహేళన మొనర్తురు. 

నామోచ్చారేఒథ సాష్టాంగ [వణతౌ ్రీహరేః నృణామ్‌, 
అభక్తానాం యథా లజ్జా జాయతే న తథా (ధువమ్‌, 

మృషోకా వ్యభిచారాదొ భకానాం త్య న్యథా తతః ద 

విష్ణుభక్తులు లోకనింద్యములై న కార్యము లొనర్చుటకు లజ్జిం 
తురు, ఈ శ్వేరారాధనమందు వారు నిస్త్రపులు. పై శ్లోకములు “శ్రీహరి 


(పథమన్మంధము 79 


భక్తి పదీపము'లోనివి. కుంతీదేవి భాగవతనుందు కృష్ణభగ వానునితో 
నిట్లు మొజి పెట్టుకొనుచున్న ది _ 
జనైశ్వర్య (నుత శ్రీభిరేధనానమదః పుమాన్‌, 
నైవార్డుత్యధిధాతుం వై త్వా మకించన గోచరమ్‌. 
జన్మశే మద మెచ్చును. ఐశ్వర్యముచే పొగ రేర్చడును. లక్ష్మితో. 
మానవుడు మదాంధు డగును. విధ్య యహాంకొరమును గూర్చును. 
వీనిచేత గూడినవారు నీ పేరు స్మరింపనొల్లరు. స్వామి! వీటినన్ని (టి 
నుపేక్షించి నీ తిరువడి న్మాశయించు వారికి మ్మాతమే నీవు దర్శన 
'మొస(ంగుదువు. 
_రజస్సత్త ్వతమో నిష్టా రజస్పత్త్వతమో జుషః, 
ఉపాసతే ఇం|[దముఖ్యాన్‌' దేవాదీన్‌ న తథైవ మామ్‌, 
ఇస్ట్వేహ దేవతా యజ్ఞః గత్వా రంస్యామహే దివి, 
తస్యాంత ఇహ భూయాన్మ మహాళాలా మహాకులాః. 
ఏనం పుష్పితయా వాచా వ్యాకిప్తమనసాం నృణామ్‌, 
మానినాం చోతిస్తభ్గానాం మద్వార్తాపి న రోచతే. 
రజ స్సత్త్వ తమో గుణములదే నిబిడీకృతులై యా గాదికర్మల 
నొనర్తురు. తత్భలములైన స్వర్గాదులు గాంక్షింతురు. అబ్బమైన బుద్ధి 
యున్నవారికి నా నామము నుచ్చరించుటకు6.గూడ మనసు వొడ 
మదు; యాగాది పుణ్యకర్మఫలములను స్వరాదిలోకములయం దనుభ 
వించి మటల వారు | కిందికి వత్తురు. 
వేదము వారిని బుష్పితములై న వాక్యములతో [పలోభిచును, 
కాని వేదపురుషుండు ' భంగ్యంతరముగా నివి పుష్పము లనియు, 
ఫలము వేరున్నదనియు6 జెప్పుచునే యున్నాండు.' వీ రంత దూర 
మాలోచింపరు. ఈ పుష్పభంగియే వారిని విపరీతముగా నొకర్షించు 
చున్నది. భక్తియోగము శుద్ధ మశుద్ధ మని రెండురీతులు, ఈశ్వరుని 


80 భాగవత సుధాలహరి 


భజించుటకు ఫలముగా నైశ్వర్యాదులు లభింపవలె సను భక్తి యశు 
ద్రము; భక్తిసుఖముతో6 బోల్చుకొన్నప్పుడు మోక్షము తుచ్చ పదా 
ర్గము. వభ దిరస్త రింప వలెనని పోట్ల త కై తవః 'అను 
మాటచే( జెప్పుచున్నా (డు. ఏ ఫలము సాకాంక్షింపకుండుటయే భక్తి 
యొక్కొ సుఖము. ఫలాకాంక్షు యున్నచో పేమ అేదని యర్థము. 
ఉన్నను నది సర్వేశ్వరునందు లేదు. తానాళించిన ఫల మందే 
యున్న ది. తా నాళించన ఫలమును బొందుట కొక ద్వారముగ 
మా|తమే సర్వేశ్వరు సారాధించు చున్నా(డు: ఇదే యశుద్ధమైన భక్తి. 

ఫలేచ్చా య్మత జాయేత న సద్ధర్మ స్ప కైతవః, 

నిష్కామో యో భవే ద్ధర్మః స శుద్ధః వరికీర్తి తః, 

అన్నది స్మృతి వాక్యము. కైతవ మనంగా విషమభానము. 

విషమభావలేశము గూడ లేనిది (పోట్టితక్రైతవము. 

విషమమతిర్న య్మత నృణాం | 

త్వ మహమితి మమత వేతి యదన్య[త, 

విషమధియా రచికోయః. 

సహ్య విళుద్ధః కయిస్లు రధర్మ బహుళః. 

ఎవనికి నేను_నీవు, నాది-నీది అను భావమున్నదో, అదే విష 
మత, ఈ దృష్టి యెవని భజన మందుండునో అది శుద్ధభక్తి యోగము 
గానేరదు; దానినుండి యేర్చడు ఫలము గూడ నళించునదే, అట్టి భజ 
నలో నధర్మము గూడ దిన్నగా వచ్చి చోటుచేసీకొనును. సర్వత 
సర్వేశ్వర దర్శనమే సమభావము; ఇదే. శుద్ధభకి యోగము చూచు 
నది, వినునది, యనుభవించునది సమస్తము నీశ్వరా విర్భావమే. ఈ 
విధమైన యం ఈకరణశుద్ధియె భక్తి యోగముయొక్క పరమలక్ష్యము, ‘ 
ఇది సిద్ధించినచో సమభావము సంపూర్ణముగా. సిద్ధించిన క్లే. ఈ 
భావమునే భగవంతు డుద్ధవునకు._ 


[(సథమస్మ్కంథము వ 


“ కర్మశుద్ధి ర్మదర్చణమ్‌ ” అను వాళ్యముతో నుపదేశించుచు 
న్నాడు, ఈ సమబుద్ద్ధి యేర్చడవలెనన్నచో భాగవతతత త్వ్వము రక్ష 
మజ్ఞాగతమై పోకలు. సత్పురుషులు = సదాచారము (ప్రాణమైన 
ప అ "పేక్షించుచున్న సత్యవస్తువిజ్ఞానము ఈ భక్తి యోగముతో 
సిద్ధించును. 

భక్యా మా మభిజానాతి యావాన్‌ యశ్ళాఒన్మీ తత తతః 

భకి చేతనే నా యియత్త యేమి? నాస్వరూప మేమి? యనుట 
తెలియును. పై వాక్యము లర్జునునకు భగవంతు. డుపదేశించినవి, 
అ వస్తువిజ్ఞానముచే సిద్ధించున దేమి? దానినే *శివదం” అనుదానితో, 
జెప్పచున్నాండు, కైవల్య పద నుని యర్థము. భక్తుడు 'కెవల్యము 
గోరండు, అదియే వానివెంట( బడును. మాత్సర్యాదు లున్న వారు 
సత్పురుషులు గారు. అట్టివారికి భక్తి లేదు అని తెల్పుటకే తాప త్ర 
యోన్మూలనం అను విశేషణము. ' 


“తపంతి వివిధా స్తాపాొః నైతా న్మద్గత చేతస్క' వాడు నిరంత 
రము భగవత్సాదార్చితమై యుండును, కామాదివృత్తులు వానిని 
సమోపింపనేలేవు. ఉపాస్యమైన యా సద్వస్తుస్వరూపమును “శ్రీమత్‌ ' 
అను దానితో( దెల్పుచున్నాండు. శ్రీ అనగా రాధాదేవి యంటిమి. 
శ్రీరాధతో గూడియున్న కృష్ణుడే సత్యమైన వస్తువని యర్థము. 

యస్మిన్‌ సర్వం విలీయేత వస్తు త త్పరమార్థకమ్‌, 

ఏతాదృశం పరం (బహ్మ రాధాకృష్ణో న సంశయః, 

దేనియందు సర్వము లయించునో అట్టి వస్తువే పరమాత్మ, 
అట్టి వస్తువే రాధాకృష్ణులు, సై వాక్యములు 'జీవగో స్వామి” యన్న వి. 
ఇట్టి భక్సి యోగమును లోకమం దెవ్వరు |పొచుర్య మొనర్చిరి? “మహా 
మునికృతే* నారదాది మహర్జులు (పచారమునకు. దెచ్చిరి లేక మహా 
మునియైన శ్రీమన్నారాయణుడే. ఉద్ధవాది శిష్యుల కుపదేశించి వారి 
ముఖాంతరముగా లోకమున. బ్రాచుర్యమునకు( దెచ్చెనని యర్థము, 

భానుష్ర_ 6 


82 భాగవతసుధాలహరి 

“మహాముని ర్మృహావంద్యః? అని గోపాలనహ్మస నామము 
లందు వచ్చును. 

“కిం వా పరైః” ఈ విధమైన భక్తి యోగమును వదలి తక్కిన 
యోగముల నవలంబించుటలో ఫల మేమి? ఇతర యోగముల నను 


సళించు వారి మనసులందు కాలవిలంబము లేక ఈశ్వర సాక్షాత్కార 
మేర్చడదు. 


న సాధయతి మాం యోగో న సొంఖ్యం ధర్మ ముద్ధవ। 

న స్వాధ్యాయ స్తపస్త్యాగో యథా భక్తి ర్మ మోర్డితా, 

ఓ ఉద్ధవా! ఊర్జితమైన భక్తి యోగమే నన్ను స్వాధీనపజచి 
కొనుచున్నది. అట్టు యోగమునకు నేను వశుండను గాను. సాంఖ్య 
మునకు లో(బడను. కర్మమార్గ్లమునకు( జిక్కను. అధ్యయన తపో 
దానములకు స్వాధీనుండను గౌను. ఈ విధముగా వ్యాసముని తన 
శిష్యులను మేల్కొలుపుచు నీ (లము స్వభావమును మొద 
టనే స్పష్టపటచుచున్నా (డు. 


వంళీధర వ్యాఖ్యలో నాతండు గొన్ని విశేషార్ధ్థములు దెల్చి 
నాడు. అవి యీ [కింద నిచ్చుచున్నాండు. పరవ ఉత్కృష్టూ 
మా యస్మా త్సః పరమః. ఉత్కృష్టమైన సంపదగలది యన్నమాట, 
ధర్మావలంబనముతో సర్వసంపదలు సిద్ధించును, 


“వృణుతేహి విమృశ్యకారిణం గుణల బ్బాః స్వయమేవ సంపదశి 
అని భారవి, “శ్రీమద్భాగవతే ' బుచస్సామాని యజూగ్‌ంషి సా హి 
శ్రీరమృతా సతాం అనెడు వాక్యములచేత వేదాభ్యాసమే యుత్తమ 
సంపద. “సా విద్యతే అస్మిన్నితి శ్రీనుత్‌ * భాగవత పారాయణముతో 
చతుర్వేద పారాయణఫలము సిద్ధించునని తాత్చర్యము. 

ఐశ్వర్యస్య సమ్మగ్రస్య ధర్మస్య యశస (క్రియ, . 
జ్థాసవై వైరాగ్య యో శై ఎవషక్ణాం భగ ఇతీర్యశే. 


(ప్రథమనస్మంథధము 83 
అను స్మృతివాక్యము వలన షడ్వి ధె శ్వర్యము భగశబ్దార్థము. 
_ తత్సంపత్తి గలవాడు భగవంతుడు కృష్ణు(డు. అతనికి సంబంధిం 
చినవారు భాగవతులు. వారి నధికరించి యొనర్చిన [(గంథము భాగ 
వతము, “మహ్యతే పూజ్యతే నర్వ్వైరితి మహాన్‌ మన్యతే జానాతి 
సర్వమితి మునిః, మహాంళ్చాసౌ మునిశ్చ మహామునిః. శ్రీమన్నా 
రాయణుడు లేక వేదవ్యాసుడు, సధ్యః=తల్జ ణాత్‌ అని రెండుసమా 
నార్థక పదములున్నవి గదా? అందుదే వంశీధరుండు సద్యః అను శబ్ద 
మునకు వేలు వ్యుత్పత్తిని గల్చించెను. 

ద్యేన అబ్ధినా శయనార్థం వర్శత ఇది సద్యః 

అనంగా శయనార్థము శక్రీరసమ్ముదము న్మాశయించినవాం 
డన్నమాట. 

' ద్యోఒద్ధిః ద్యౌస్యాత్‌ తివిష్టపం* అని సౌభరి నామమాల, 
అసూయచే( గూడుకొన్న వారికి ఒక వేళ జ్ఞానోత్పత్తియైనను అది గళి 
తమై పోవును. 

ని'్రేయసకరం జ్ఞానం సువృత్తానాం |ప్రజాయశే, 

దుర్వ్యృత్తానాం కథమపి జాతమ ప్యన్యథా భవేత్‌, 
వీరరాఘవ వ్యాఖ్య: 

విషయ [పయోజనసంబంధ అధికారిరూపమైన యనుబంధ 
చతుష్టయము నీ శ్లోకముతో( జెప్పుచున్నా(డు. విషయమున6౮గా నేమి? 
' (ప్రధానముగా (బతిపాద్యనూనమైన వస్తువు; అది ఇచ్చట ధర్మము. 
ప్ర సిద్ధసాధ్యరూ పము లతో రెండు రీతులు, సిద్ధరూపమైన వస్తువు 
"నందు ధర్మశబ్ద పయోగము మహాభారతమందు వచ్చును. 


యే చ వేదవిదో విప్రాః యే చాధ్యాత్మవిదో జనౌక్కి 
శే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనమ్‌. 


84 భాగవతసుధాలహరి 


ధర్మ మనయా నేమి? అలౌకిక మై (శేయస్సును సాధించునది. 
పరమాత్ము( డట్టివా(డే, అందుచేత సిద్ధరూపు(డైన పరమాత్మయందు_ 
థర్మశబ్దము 1పయుక్తము. సాధ్యధర్మము-పరమాత్మ అరాధనాత్మక 
మైన భక్తి. శ్లోకము మొదటినుండి సతాం అను వటికున్న భాగము 
సాధ్యధర్మమును గూర్చి చెప్పచున్నది. వేద్యం అనునది మొదలు 
తాపతయోన్మూలనం అను పర్యంతము సిద్ధధర్మము పతిపాదింప( 
బడినది; ఈశ్వరశబ్దముచేత (పయోజనము చెప్పంబడినది. అదియును 
రెండు రీతులు. వ్యవహితము_అవ్యవహితము. ఏ (పయత్నము 
లేకుండ, మనస్సునందీశ్వరావస్థాన మవ్యవహితమైన ఫలము, భగవ 
దనుభవ పరంపరచే నేర్పడు తాష్యతయనివృత్తి వ్యవహితమైన ఫలము; 
సంబంధము గూడ రెండు రీతులు. సాధ్యసాధనభావరూపము, (పతి 
పాద్య |పతిపాదక భావరూసమును, ఇక్కడ (పయోజనోక్తి చేత 
సాఢ్యసాధన భావరూపము, విషయోకి,చేత (పతిపాద్య (పతిపాదక 
భావరూపమైన యర్థము వివక్షితము, సాధ్యధర్మమును జెప్పు 
చున్నాడు, ఈ పురాణనుందు (పోట్ల తకైతవమై పరమమై నిర్మత్సరు 
లైన సత్పురుషుల ధర్మము సాధ్యముగా( జెప్పంబడుచున్నది.. సత్సు 
రుషులకు సంబంధించిన ధర్మము _ సాధ్యధర్మము; సంబంధము 
అనుషేయ అనుష్టాన భావరూపము. నిర్మత్సరాణాం సతాం అని 
చెప్పుటచేత, వేదోక్తమైన యాభిచారిక|క్రియావ్యావృ త్తి. అభిచారాదిక 
క్రియ మాత్సర్యముతో నొనర్చ(బడును. పరమశబ్దముచేత క్షుదకర్మ 
ఫల పదకార్యవ్యావ్భ త్తి; లేక మత్సరశబ్దము కొమాదుల కుపలక్షణము. 
అవిలేనివారు శమదమాద్యుపేతు లని పిండితార్థము; పరమైన దేది? 
“సర్వేపా మేవ ధర్మాణాం ఉత్తమో వైష్ణవో విధిః ' వేద్యం ఇత్యాదిగా. 
సిద్ధధర్మవివరణము. “సతాం” అను శబ్దము కాకాక్షిన్యాయముతో. 
నిచ్చట గూడ నన్వయించుచున్నది. భగవంతునియొక్క న్వరూప 
రూపగుణవీభూతి (పతిపాదకమై నందువలన._ ' భగవత ఇదం' భాగ 


(పథమస్కంధథము 85 


వత మని వ్యుత్పత్తి; మహామునికృతే అనుటచేత వకృృవైలక్షణ్యము 
సిద్ధించినది, అందుచే. బరమ/పమాణము. ఇతర దేవతలు అసద్దుణ 
వంతులు. శ్రీమన్నారాయణుడే వాస్తవమైనవాండు. ఇప టై 
వస్తునః భావః వా స్తవంస్వాభావిక ధర్మయు క్తమైనది. పోరాడి 
తత్త్వము; శివదం అనుటచే నిష్ట పాపకమని యర్థము. తాప తయో 
న్మూలన మనుటచేత ననిష్టనివృ త్తి; వా స్తవశబ్దముచేత శాస్త్రాంత 
రాభ్యుపేతులైన ఇతర దేవతలనుండి వైలక్షణ్యము |పతిపాదింప(బడి 
నది; ' వారి యుపాసనలు క్తుుద.ఉప దవశతీ ఉపప్హుతములు. పరి 
మిత సుఖ్యపదములు, కనుక ఈ | గంథమునందు విషయము మోక్ష 
సాధనమైన ధర్మము; తత్సమారాధ్యమైన పరదేవత. * ఈశ్వర న్సద్యో 
హృద్యవరుధ్యతే ' అనుటచేత. |బయోజనమును దెలుపుచున్నా(డు, 
జీవగోస్వామి కృత మైన |క్రమసందర్భము ౩ 

ఈ శ్లోకమందు “స వై పుంసాం పరో ధర్తో యతో భక్తి రథో 
క్షజే? అని యారంభించి 

అతః పుంధి ర్ధ్వజేష్టాః వర్ణాశ్రమ విభాగళః, 

స్వనుస్టిత స్య ధర్మస్య సంసిద్ధి రరికోషణమ్‌. 
అనువజకును భాగవతమందు( జెప్పబడిన భగవత్సంతోషణ రూపమై 
శుద్ధభ క్రిరూపమైన ధర్మము పతిపాదింపండినది. 

(ప.[-ఉఖ్లిత=పోట్టిత. ఇందలి యుపసర్లచేత సాలోక్యాది 
సర్వరూపమైన మోక్షములు గూడ నిర స్తమైనవి, తాప తయో న్యూ 
లనం=తాప తయము మాయాకార్యము, దానిని నాశ మొనర్చుటయే 
గాక తన్మూలమైన యవిద్యను గూడ బోకార్చునని యర్థము. ఈ 

శోకమందు “అ్మత” అను శబ్దము మూండు తడవలు వాడంబడినది. 

ఎందుకు? నిర్ధారణార్థము, అందుచేత సర్వులును భాగవతమునే 
'సీవింపవలెనని తాత్పర్యము, 


86 భాగవతసుధాలహరి 
విశ్వనాథ చ్మకవర్తి కృత మైన శీ సారార్థదర్శిని కం 
శ్రవణసమనంతరమే భగవంతుండు హృదయమందు గక 
వేయం బడుచున్నా(డు. అనంగా తాదృశమైన గాఢ పేమ జనించు 
చున్నదని తాత్పర్యము; భగనంతు(డు | పేమైకవశ్యుండు. 'పణయ 
రశనయా ధృతాంఘిపద్మః' అని భాగవతమే పలుకుచున్నది, తత్రణా 
దేవ శుశూషుభిః ఈ భాగవతనామము విన్నంతనే |శ్రవణేచ 
యేర్చడుచున్నది. అనయా శేద్ధకంతె ముందు [పేను యేర్చడ 
చున్నది; దానిపై శద్ధగూడ( గలిగినచో బంగారునకు( బరిమళము 
సకృదపి పరిగీతం (శ్రద్ధయా హేలయా వ్యా 
భృగువర సరమా[తం తారయే త్కృష్ణనామ. 


అని భాగవతము. ఈశ్వరు;డు మనసునం దవరోధింప(బడ 
చున్నాడు, అక్కడి నుండి గడ్డకు వచ్చుటకు సాధ్యము గానట్టుగ 
నవరోధింప( బడుచున్నా( డన్నమాట. అదియును నెప్పుడు ? సద్య 
ఏవ, అప్పుడే అనయా (శద్ధయేర్పడక ముందే యని భావము. కనుక 
భాగవతము కృష్ణాకర్ణకమైన మహావిద్య యని |పతిపాదింప( బడ: 
చున్నది, 


ఇక్కడ రృతిభిః_సద్యః అని రెండుపదము లున్నవి, కృతార్థ 
లైన వారికి సద్యః ఫలము. అక్క తార్థులకు( గొంచె మాలస్యముగా 
నేర్చడునని భావము. ' భావుకాః పిబతి సంసారిణాం కరుణయాహ 
పురాణ గుహ్యం అని చెప్పుట చేత నిరుతెజింగులైన యధికారులకును 
తళ్టణాత్‌ =అ భాగవత శవణ పూర్వకమైన యుత్సవముచేత (పేమ 
మయమైన మనస్సునందు పరమానందము జనించుచున్నది; దీనితో 
నీ శాస్త్రముయొక్క (ప్రయోజన వైశిష్ట్యము చెప్పబడినది, వా స్తవం= 
ఆది మధ్యావసానములయం దేది స్థిరమో ఆ వస్తువు నిర్మత్సరాణాం 
వేద్యం=సాక్షాత్తుగా ననుభవించుటకు శక్యము. సమత్సరులకు 


dais 
స 
tu 


[పథమస్కంధము 87 


(శవ ణాద్యావృ త్తిచేత మత్సరాదులు నశింపంగా( దర్వాత నేర్పడునని 
భావము. కనుక వారు నిరుత్సాహ పడవలసిన పనిలేదు; 'శివదంి 
[పేమచేత పార్షిదవ ర్తిత్వము- ఇది అనుసంహొతఫలము, తాష్యతయ 
వినాశరూపనమైన మోక్షము అననుసంహితఫలము; (పో జి త=అను 
చోట నుండు “ప్రి శబ్దముచేత నిష్కామ కర్మశమ దమాద్యంగ 
జ్ఞానయోగ అష్టాంగయోగాదులును వ్యావృ త్తము లైనవి; “సవై 
పుంసాం పరోధర్మః అనుటచేత |సొణిమా త్రులకిం దధికారమని సూచి 
తము, ఈ శ్రోకమందు అత శ్రిరావృ త్తమంటిమి, దాని కిట్టన్వయము. 
“ అత్రై వేశ్వరో అవరుద్ధ్యతే నాఒన్య|త'ి, అత్రైవ వాస్తవం వస్తు వేద్యం 
నాన్య్యత, * అతైర్రివ ప్రోళ్లి తకైతవో ధర్మః నాన్యతి అని అన్యయోగ 
వ్యవచ్చేదము. అ|తా౭_ వరుధ్యత ఏవి అని అయోగవ్యవచ్చేదము. 
శుకదేవర్చత మైన సిద్ధాంత (పదీపము ; 
శ్రీమద్భాగవతే=భగవళ్స్వరూప గుణాదివర్ణ నరూపా శ్రీర్విద్యతే 
యత్‌ _ తల్‌ శ్రీమత్‌ =భగవత్స్వరూప గుణాదివర్షన ముండుటచేత 
భాగవతము శ్రీమంతమైనది. “శివదం=ము క్రిదం% తాష్యతయో 
పలక్షిత ౦= కౌర్యకారణరూప (పకృతిసంబంధాతికమ పూర్వక భగవ 


_ ద్భావాపత్తి లక్షణ మోక్మపదం, ' వస్తులక్షణం' శ్రీకృష్ణా ఖ్యంతత్త్వం 


వేద్యం' అనంగా! గార్యకారణ రూపమైన (పకృతిసంబంధము నతి|క్ర 
మించిన భగవద్భావాప త్తిరూప మోత్రమును (బసాదించు కృష్ణాఖ్య 
తత్త్వము; వా స్తవంజవస్తువునకు సంబంధించినది, అది ఏది? చేతనా 
చేతనాళ్మకమైన పదార్థ ద్వయము. “తత జేతనః పదార్థో జాన 
స;రూపో జానా, శయః కర్పృత భో కత్వాది ధర్మవా౯, అణుపరి 
తో we వ న. జ్ఞాస్సోరాపుండై జ్ఞానాశయథై 
కర్శృత్వభో క్రృత్వాదులు గలిగి యణుపరిమాణకు (డై బద్ధముక్నత్వా 
దులు గలవాడు జీవు. డొక తత్వము, (పాక్ళత అ|పొక్ళత కాల 
భీదములతో |తివిధమైన యచేతన పదార్థ మొక తత్వము, (బహ్మ 


88 భాగవతసుధాల హారి 


పదార్థ మొక తత్త సగము. ఈ మూడును వేద్యము లన్నమాట, ఈ 
క్రోకమందు( బంచార్థములును (బతిజ్ఞాతము లై లెనవి, 


1, వస్తూపాస్యరూపమైన యర్థము. 

2, చేతనము, ఉపాసక రూపార్థము. 

ర్ట, కృపాఫలరూపమైన భగవద్భావాపత్తి లక్షణముక్తి . 

4, భ్రక్కిరసము. 

5, విరోధి. ఈ విరోధి, శ్లోకమందలి “పర” శబ్దముచేత సూచి 
తము. ఇతర శాస్త్రములు తదుక సాధనములు, తదధికారులు భాగ 
వతధర్మ తత్ఫ్భలాదులకు విరోధులని భావము, పూర్యాచార్య శ్లోక 
మిట్టున్నది- 

ఉపాస్యరూపం తదుపాసకస్య చ 

కృపాఫలం టక్తిరసస్త తః పరమ్‌ 

విరోధినో రూప మధై తదా స్తే! 

జ్జేయా ఇమేర్థా అపి పంచ సాధుఖిః, 

తత్త్వతయము విషయము. _ పంచార్థములు సంబంధము, 
నిర్మత్సరు లధికారులు, ముక్తి పయోజనము సం క్షేపార్థము, 

. వల్లభాచార్య కృత మైన సుబోధినీ వ్యాఖ్య! 

భాగవత |శవణమందు( దప్పం దక్కినవాని యం దంతయును 
గాపట్య ముండు ననుచున్నాండు. వేద (పతిపాదితములైన యజ్ఞాదు 
లందు ఫలరూపమైన స్వర్లాది పదభను జననాత్మక మైన కాపట్యము, 
పౌరాణిక ధర్మమైన యాచారమునందు సమానవస్తువులందే శుద్ధ్య 
శుద్ధిద్వారా భేద కల్పన మున్నది. ఎందుకు? మానవుని ప్రవృత్తి, 
యొక్క సంకో చార్థము వస్తువులందు గుణదోషము లారోపింపబడు 
చున్నవి, అది గూడ కాపట్యమే, సత్యాది వచనములందు వ్యవహార 


సము 


(నథమస్కంథధము 89 


ముతో దాని స్వరూపము మారిపోవుచున్నది. అదియును గాపట్యమే; 
తపస్సు మొదలైన వానియందు “కః క్షేమో నిజషరయోః, క్రియాన్‌ 


వార్థ స్వపరదుహా ధర్మేణ, “కర్షయంత శృరీరగ్గం భూత్మగామ మ 


చేతసః' శరీరమందున్న భూత గామమును గఠిన నియమాదులతో. 
దపింప( జేతురు గనుక వానియందును గాపట్యమున్నడి. [శవణాదు 
లేతల్లేశమును లేనివి. “పరమః. పరో మొయత ఇతి భగవత్సా 
క్షుత్కార హేతుత్వా త్ప్సరమఃి. శ్రీమతి = లక్షీ యుక్తే భాగవతే, 
మహామునిళ్ళలే = వేదవ్యాసకృణతే. సమాధా వనుభూయ కృత 
త్వాత్‌ స సమాధిఖా వార్థం మహాముని కృత మిత్యర్థః, సమాధియం . 
దనుభవించి వాసినందువలన, పథ మపఫురుషలో ' 'మహామునికృతే వ 
అని చెప్పికొన్నాండు. ఉపాసనాకొండ మం్యతశాస్త్రము, పంచరా తము 
గూడ; మం|తశాస్త్ర మూలమున దేవత స్వాధీన మగును. పంచర్మాత 
నూలమునను; కాని యీ రెండింటివలనను మం|తాధిష్టూన స్వరూప 
ముగనే సాధకునికి స్వాధీన మగుచున్నది. మధురాదిస్థాన విశేషముల 
ననుసరించికూడ, కాని సాక్షాత్సురాణ పురుషుడు భాగవత శవణము 
చేతనే హృదయస్థితుం డగుచున్నా(డు. విచారచింతనములు లేకు 
న్నను (శవణమా(తముచేతనే బుద్ధిస్థితు డగుచున్నాండు. 


గిరిధర కృతమైన వాల్మపబోథినీ వ్యాఖ్య: 

భాగవతమందు |పతిపాదించు |శవణ కీర నాది లక్షణము లనే 
కములు. మణి “ధర్మః అని ఏకవచనమే యున్నదే? వీని యన్నిటి 
కిని ఫల మొక్కటే, భగవత్స్వరూపపొప్పి, ఫలై క్యమునుబట్టి ఏక 
వచనము. మన్నాది ధర్మశాస్త్రము లలో. జెప్పిన ధర్మములలో నివి 
చేరవు, అవియన్నియు+ (గామ్యధర్మములు. భాగవతమునకు శ్రీను 
త్వమెట్లు ? నానావిధ రసవ్యంజక మధుర యథార్థ శబ్దవత్వముచేత; 
పరమ పురుషాఖ్యమైన వాసుదేవనామక శుద్ధతత్త్వము పరమహంస 
పరివాజకాదులచేత నితర మార్గములతో నతికష్టముతోం బొందయగుడు 


90 ఖభొగవతసుధాలహరి 


చున్నది. భాగవత |శవణమా(తముతో స్తీ శూూదాదులు గూడ నా 
యనుభూతి నందంగలరు. మంద మధ్యమ ఉత్త మాధికారులు సర్వు 
లును దీని కర్షులే. *సద్యః' “తత్టణాత్‌* అను పదద్వయము చాల 
తొందరలో నేర్చడుచున్న దనుటలో( దోడ్పడుచున్నధి, సర్వతం్యత 
స్వతం|తు డీశ్వరు(డు, అట్టి వానియొక్క అవరోధము తనకు స్వాధీ 
ను(డుగా( జేసికొనుట. ఆ యవరోధము గూడ వినృృతమైన (పదేశ 
మందు గాదు, అతి సంకుచితమైన హృదయమందు; దానికి బహు 
(పయత్నము గూడ లేదు, కేవల (శవణేచ్భ మామే, భాగవతము 
యొక్క గొప్పతన మేమని చెప్పవలెనని పిండితార్థము. 


విజయధ్వజ వ్యాఖ్య: 

మొదటి పద్యమందు సంశ్షిపముగా( బురా ణార్థము వర్ణ తము, 
మంగళాచరణ మనెడు నెపముతో శ్రీమన్నారాయణుని స్మరించిరే గాని 
ఈ భాగవతమునకు వాడే విషయము గాదను సందేహ మేర్చడ 
వచ్చును. త న్నిరాసార్థము సర్వోత్తము (డైన పరమాత్మను గూర్చిన 
య థార్థజ్ఞానమును గలిగించునట్టి పరను భాగవత ధర్మము లి శ్లోక 
మందు జెప్పంబడినవి. ఇందు చెప్పబడినట్లు శ్రీహరీయే సర్వోత్తము( 
డనియు సర్వక ర్హయనియు( దెలిసికొన్న చో వాండు మోక్షరూపమైన 
నిత్య్వమంగళము నిచ్చును. అంతే కాదు. (తివిధములై న దుఃఖముల 
నన్నిటిని సమూలముగ నళింపం జేయును; ఈ భాగవతమును నార 
దునిచేత( (బార్థితుండ్రై మనుష్మ్యోత్తముల నను గహించు నిచ్చతో సర్వ 
జ్ఞతము(డై వ్యాసరూపియై న పరమాత్ముడు రచించెను. ఇది (శ్రవణ 
మనోహరము; బహ్వార్థగర్శితము; అందుచే శ్రీమద్భాగవ తమని పేరు. 
ఇందులో స్వర్గము మొదలైన నశ్వరఫలముల నొనంగు ధర్మముల.గాని 
యర్థకానుములను గాని వర్ణించి పయోజనము లేదు; పరమాత్ముని 
సాక్షాత్కారమును సిద్ధింప(జేసి వాని యనుుగహముతో మోక్షనిద్ధి 
నొడ గూర్చు సద్భ క్తధర్శ్మములే ముఖ్యముగా. |బతిపాదితములు, 


(వథమస్మంధము 91 


ముఖ్యముగానన్న-_సర్వకాల నిర్జోషు(డు గుణపూర్ణు(డు, కాల, దేశ గుణ 
అపరిచ్చిన్ను(డు నైన శ్రీమన్నారాయణుడే. |పతిపాదింపం బడు 
చున్నా(డు, గురుముఖముగా శాస్త్రథర్మమును జక్కగా+ దెలిసి, గురు 
వులు మొదలైన స్వోత్తములను సర్వోత్తము.డైన శ్రీహరిని సేవించు 
టం దాసక్తులగు యోగ్యజీవు లీ భాగవతమును జదువవలెను, అప్పుడు 
శ్రీహరి వారి హృదయములందు( |బకాళించును, హరియందు వారికి 
భక్తి హెచ్చును. భక్కిపాశబద్ధుడ్రి శ్రీహరి వారి హృదయ కమల 
మును విడిచి కదలనే కదల(డు; [శవణాది సాధనసామగి యున్న 
వానికి కాలవ్యవధానములేక పురుషోత్తముడు వెంటనేగోచరుండగును, 
సౌధనసామగిని సంపాదించికొనుచున్న జీవులకు, దక్కిన పురాణ 
శవణమునకంతె శీఘముగా నేత చ్భవణముతో పుండరీకాక్షు(డు 
గోచరమగును, ఇట్లు భాగవతమును జదువుట కధికారియెవరు? వాని 
కగు (పయోజన మేది? ఈ గంథమందు ముఖ్యవిషయ మేది? అని 
తెలిసి అధీకారి, ఫలము, విషయము, సంబంధము వీనిని సృరించికొని 
(గంథము నారంఖించు వానికి . శ్రీహరి మహాఫలము నొసగును: 
“జన్మాద్యస్య యతః'* అనెడు మొదటి శ్రోకముచేతనే భాగవతమందు 
తెల్పు సర్వ విషయములను దెలిపిన ట్లయ్యెను. కనుక ఈ శ్లోక మనా 
వశ్యక మైనే యనిపించును. కాని |గంథారంభమందు మంగళాచర 
ణమునక్షై నారాయణుని |పస్తానము వచ్చినది. [గంథవిషయము 
భిన్నమై యుండవచ్చును అను సంశయమును బోంగొట్టుటకును ఇం 
ధలి విషయమేది? దాని స్థానమేది ? అధికారు లెవ్వరు? |పయోణన 
మేమి? నిషయనునకును [గంథమునకును గల సంబంధ మేమి? 
యను వాని కుత్తరముగా విషయసాధన అధికార్మిపయోజన సంబం 
ధముల( దెల్పుటకును సీ రెండవళ్లోక మారంభింప: బడినది. అత == 
(శవణరమణీయమై యాలోచించు కొలందియు గంభీరమైన యర్థము 
గల ఈ భాగవతమునందు, (పోజ్చితక్రైతవః = మోసమునుండి సంపూ 
ర్దముగ విడివడినట్టి; కితవునియొక్క భావము కైతవము, “కితవు(' 


92 భా గవతసుధాలహరి 


డెవ్వండు? మనసులో నొకటి, వాక్కున వే జొకట్సి పనియందు 
మజొకటి గలవాండుం ఇట్టుగా6 జేయ(బడు సనకామకర్మనుండి దూర 
ముగ విడివడిన అనియర్థము. పరమః=దీని శై దురీతులుగ వ్యాఖ్యాన 


1; ఈశ్వరార్చణముతో నుత్తమ మయిన. 

2, పరమాత్మను గూర్చిన యథార్థజ్ఞానమును గూర్చునట్టి. 
8, పరమాత్ముండే కర్త యను జ్ఞానపూర్వకమైన, 

4, శతువువలె నున్న సంసారమును నాశ మొనర్చునట్టి. 


గ్ర. అధికతమమైన సుఖమునకు. గారణమైన భక్తియోగ 
స్వరూపధర్మము, 

ఇది ఏమి చేయును? పతితు(డైన జీవుని నుద్ధార మొనర్చును,. 

సర్వాధారకు(డైన భగవంతుని జూపించును. తన జ్ఞానము 
నకు( బరమాత్ముని విషయముగా నొనర్చును. సమస్త పాపములను 
హరించును. ఇట్టి భగవ్యత్పాప్తి సాధనమైన నివృత్తిధర్మ మా (గంథ 
ములో నృపధానముగా. [బతిపాదితమైనది. 


అ|త=ఈ భాగవతమందు, నిర్మత్సరాణో౦ == స్వోత్తములైన 
సజ జ్ఞనులందు మాత్సర్యము చెందనట్టియు, సతాం.|పశస స్తకర్మనొనర్చు 
సజ్జనులగు భగవద్భక్తులకు, వేద్యం = శ్రవణ మనన నిధిధ్యాసలతో 
జ్ఞానమునకు విషయాకృతు(డైన, వాస్తవం = సర్వకాలము లందును 
దోషదూరు(కై గుణపరిపూర్ణు.డైన; వస్తు = సమస్తకాల దేశములందు 
నుండెడు స్వభావముగల, శివదం=నిర్మ త్సరముగా సర్వులకు తన 
జ్ఞానమూలకము గా, బరమానందము నిచ్చెడు, తాప్యతయములను 
పారించు వస్తువైన పరమాత్మ ముఖ్యముగా భాగవతమందు( |బతిపా 
ద్యుండు, కృతిఖిః= పెద్దవారినుండి; శాస్త్రార్థశిక్షితమైన బుద్ధిగల్గిన వారు, 
శు శూషుభిః = మనోవాక్కాయ కర్మములచేత గురువులు మొదలగు 


(పథమస్కంధము 93 
నుత్తమజీవులు, పరమాత్మ వీరి పరిచర్యను జేయుటయందు( గుశ 
లులైన సాధనసామ్మగి గలవారు. ఈశ్వరః =|. లక్ష్మీ (బహ్మోది 
నియామకు(డు. 2, సమస్త చేతనులకంకు నుత్తముండు, లి. లక్ష్మీ 
(బ్రహ్మాది సకల జగత్తును వర్తి ంప జేయుటయే స్వభావముగా+ గల 
వాండు, అట్టి ట్టి పరమాత్ము(డు. సద్యః=జ్యగత్త గా, అవరుధ్యతేడా శ్రోత 
హృదయ కమలమునందు, గానవచ్చుటయేగాదు.అచ్చటనే (పకాళిం 


చుచు నుండిపోవును. ఈ పురాణమునకు ' శ్రీమత్‌ * అన్న విశేషణము 
వాడ(బడినది. ఇతర పురాణములకంకొు నిది (శీష్ట మని యర్థము. 


రాజంతే కానదన్యాని పురాణాని సళాం గణే, 

యావన్న దృశ్యతే సాక్షాత్రీ (శ్రీ (శ్రీమద్భాగవతం ఫలమ్‌. 

అని వ్యాసవచనమే ఉన్నది, ధర్మమునకు (పోక్టి తకైతవః_ 
పరమః అని రెండు విశషణములు వాడ(బడినవి. ఫలా వ్‌ ( లేనిది) 
ఈశ్వరార్పణబుద్ధితో జేయ(బడినది యని యర్థము; ఈ విశేషణము 
లతో నివృ త్తిధర్మము చెప్పంబడిన క్రైనది; మనస్సునందు స్వర్గము 
మొదలైన ఫలములను ఉద్దేశముగా సుంచికొని పరమాత్తుని గుణగణ 
oe (పతిపొదించు వేదములకు అర్జాంతరములను "జెప్పుచు నా 

హేందియముల కధిష్టాత పరమాత్మయే; వానికే ఇవి లోంబడినవి; 
చేయించునాడు వాడే; ఫలదొతయు వాడే అని 
చెప్పుచు నీ కార్యమునకు, గర్శను నేనే, నేనే సమర్ధుండను; నేనే 
జ్ఞానిని.ఇత్యాది భావములతో నుండువాడు కితవుండు; వానిధర్మము 
'కైతవము. విష్ణుపురాణమందు బంధమునకు€ గారణము గానిదే కర్మ. 
మోక్షమునకు గారణమైనదే విద్య యని చెప్పబడినది, 

యత్కరోషి యదశ్నాసి యజ్ఞహోషి దదాసి యక్‌, 

యత తృపస్యసి కౌంతేయ! తత్కురుష్వ మదర్చణమ్‌, 


అను గీతావాక్యము ననుసరించి భగవదర్పితమైనదే పరమ 
ధర్మము; భక్తి యోగమే పరమధర్మమని భారతమున భీష్తుండన్నాండు, 


94 భాగవతనుధాలహరి 


ఏష 'మే సర్వధర్మాణాం ధర్మోధికతమోమతః, 
=. యద్భక్య్యా పుండరీకాక్షం స్తవై రర్చేన్నర స్సదా. 
సజ్జను లెవ్వరు ? 
తితికవః కారుణికాః సుకృతా స్పర్వదేహినామ్‌, 
అజొతక[తవః శాంతాః సాధవ స్పాధుభూషణాః, 
మ య్యనన్యేన భావేన భక్తిం కుర్వంతి యే దృఢామ్‌. 
సుఖదుఃఖాది ద్వంద్వములను సహించువారు, కరుణా శీలురు, 
'యోగ్యులైన జీవుల కందజకును స్నేహితులు, శత్రువులు లేనివారు, 
పరమాత్మనిష్టులు. వానియం దనన్యభావముతో భక్త, నొనర్చువారు; 
ఇట్టివా రని తెలుపుటశే “నిర్మత్సరాణాం " అని వాడుట, మహానం 
హొతలో. 
ఉత మే ష్యాత్మనో నిత్యం మాతంర్యం సరివరయేత్‌, 
కురుతే se వవ విహీయశే. 
ఉత్తములందు మాత్సర్యము పరిహరింపవలెను. అది తన్నే 
చెటిచును అని గలదు, * వాస్తవం” అని పరమాత్మను జెస్పుటవలన 
నిత్యసంహితలోని_ 
నిరసాఖిల దోషం య దానందాది మహాగుణమ్‌, 
సర్వదా పరమం (దిహ్మ తస్మాద్వాస్తవ మీర్యతే. 
సర్వదా సమస్త దోషరహితుండు, అనందగుణ పరిపూర్ణుండు 
అని తెలిపినట్లైనది. వస్తు వన్నను బరమాత్ముండే. 
వసనా ద్వాసనాద్వస్తు నిక్యాఒ| పతిహతం యతః, 
వాసేనేదం యతస్తున్నం అత స్త దృహ్మ శద్ద్యశే, 
తాను వసీంచుటవలనను, ఇతరులను వసింప(జేయుట వలనను 
అ పతిహతు(డు, నిత్యు(డు నైన పరమాత్మయే వస్తువు. “అపర §ి 
అనుటచే నివృత్తిధర్మమున కంకొను అర్థకామాదులు హీనము లని 
చెప్పినటులై నది. _పకృతిధర్మము హేయమే. సజ్జనులు అర్థకామము 


(సథమస్కంధము 95 


లను గురుతుష్టి ద్వారా ఈశ్వరుని స్వాధీనపజచుకొనుట కుపయో 
గించికొందురు, ఆ యిీిశ్వర్మపసాదము | శవణాదులచేతనే చిక్కు 
నపుడువానిని వేటుగా జెప్పలేదని తెలియవలెను. గారుడములో. 


ధర్మార్థ కొమమోకాణాం ఏకమేవ పదం యతః, 
అవరోధో హృదీశన్య పృథగ్వకే న తానహమ్‌, 
అని వ్యాసుండే యన్నాండు. 


అకొమ స్సర్వకామో వా మోక్షకాను ఉదారధీక, 

అని భాగవతమే చెప్పుచున్నది. సద్యః_తజ్జణాత్‌ ఈ రెండు 
పదములును అధికారి భేదమును సూచించుచున్న వి. సద్యః=అనంగా 
శీస్టుముగా నని యర్థము, కొంద రధికారులు సాధనసామ్మగిని సంపా 
దించి కొని యుందురు. మరికొందరు సంపొదనాయత్నములో 
నుందురు, సాధనాసామగి సంపూర్ణ మైన వానికి భాగవత శ్రవణమైన 
క్షణమందే భగవంతు(డు హృదయమందుం దో(చును. అది పూ ర్తిగాని 
వారికి నితర పురాణ |శ్రవణముతో నపరోక్ష మగుట కంకును ముందే 
తొందరగనే యపరోక్షానుభూతి యగునని నర్థము. _సద్యశ్శబ్దము 
ఇతరాపేక్టకంకు శ్రీ ఘముగానను నర్థము దోపింపంజేయుచు సాపేక్ష 
కముగా నున్నది. 


భ క్రియోగస్వరూపమైన ధర్మము-_ఈశ్వరుండు; ఇవి రెండును 
విషయములు; నిర్మత్సరులై న సజ్జను అధికారులు; ఇటువంటి యధి 
కారుల కేర్చడెడు భగవదపరోత్ష “జ్ఞానముతో నుండెడు దుఃఖము లేని 
స్వస్వయోగ్యతా పూర్ణమైన యానందమే ఫలము. ఈ మూ(డు విష 
యములను దెలుపుటకే మూఃడుసారులు “అతి అనుపదము వాడ? 

. బడినది, కొందరు సగుణబహ్మ వాని తృప్తికి కారణమైన ధర్మము, 
ల్‌. నిర్ణుణబ్రహ ఈ మూటిని దోంపింపంజేయుటకు '“అతిపదము మూండు 
సారులు వాడబడిన దందురు? ధర్మశబ్దము చేత కర్మకాండార్థమును 
నూత్సర్యరహితులు-ముఖ్యసత్త్వాధి కారులు, ఉ త్రమాధికారులు దేవతలే 


96 భా గవతసుధాలహారి 


యగుటచే 'నిర్మత్సరాణాం సతాం" అనుటతో దేవతాకాండ అర్థమును, 
వేద్యం=అనుటచే (బహ్మకాండ అర్థమును దెలుప(బడినది. శ్రీమన్నా 
రాయణ స్వరూపు౯డైన కృష్ణద్వైపాయనుడు ఆప్తతముండు, అ భాగ 
వతము పరమ పమాణము; కనుక ముముక్షువులందరును భాగవతము 
నభ్యసింపవలెను; అందుకే. ఇతర పురాణములకు లేని శ్రీమచ్చబ్దము. 
శ్రీమంతమై ముని గ్రేష్టకృతం బైన 
భాగవత ంబు సద్భక్తికోడ . 
విసంగోరువారల విమలచి త్తంబులం 
జెచ్చెర సీశుండు జిక్కు6 గాక 
యితరళాస్త్రంబుల నీకుండు చిక్కునే 
మంచివొరలకు నిర్మతృరులకు6 
గపట నిర్ము క్తులై కాంక్షసేయక యిందుం 
దగిలియుండుట మహాత త్ల ్వబుద్ధి 
పరంగ నాధ్యాత్మికాది తాప తయంబు 
నడచి పరమార్థభూత మై యఖిలసుఖద 
మై, సమ స్టంబుగాకయు నయ్యు నుండు 
వస్తు వెలు గంగ6 దగు భాగవతమునందు, 


శ్రీమంతమై.. శ్రీ మచ్చబ్దమునకు శ్రీధరు(డు సుందరమై ముము 
క్షువుల కతిరమఃకీయ మైనదని యర్థ మొనర్చెను; ముని| శేష్టకృతము. 
ముని శ్రేష్టుడు శ్రీమన్నారాయణు(డు. అతనిచేత మున్ముందు చతు 
శ్లోరరూపముగా( జెప్పబడినది, బాదరాయణునిచేత విస్త ఎ్రతీకరింప 
బడినది లేక మహాముని వ్యాసుండేయని యర్థము చెప్పుకొనవచ్చును 
భాగవతము భగవంతునికి సంబంధించినది. విన(గోరువారలు శు[శూ 
షుఖిః అను దానికి. దెలుంగు. చెచ్చెరన్‌= శీఘముగా, సద్యః. 
తత్చణాత్‌ అని రెండు శబ్దములు మూలమం దున్నవి. ఈ రెంటికి? 
బోతన్నయొక్కే శబ్దమును వాడెను, “ఈశ్వరకిఅను దాని తెలుం 


sad by 


[ప్రథమస్కంధము 97 
ఈశుండు; అపరుధ్యతే అను దానిని జిక్కుటగా మార్చెను. ఇతర 
శాస్త్రములు “కింవాపరై $' అనుదానికి దెనుగుసే(త; సతాం=అనుటకు 
మంచి వారలని తెలుంగు; నిర్మత్సరాణాం=అనుదానికి నిర్మత్సరులకు 
అని పోతన్న, 'పోబ్టి తకైతవి శబ్దమును మూలశకారు(డు ధర్మమునకు 
విశేషణము స పోతన్న భక్తులకు విశేషణ మొనర్చెను. కాంక్ష 
సేయక= ఫలాభి సంధిలేక అని యర్థము. ఇందు( దగిలియుండుట 
ఈ భాగవతమునం దాస క్రి గలిగియుండుట. మహాతత్త్వబుద్ధి. గొప్ప 
జ్ఞానమని యర్థము. వాస్తవం అనుమాటను శ్రీధరుండు రెండు రీతుల 
హ్యాఖ్యానించెను. పరమార్థభూతం అనున దొకయర్థము. దాని నమాత్యు. 
డే వాడినాండు; యద్వా-అని యారంభించి శ్రీధరు(డు జీవుండు, 
మాయ,జగత్తు ఈమూ(డును వస్తువే యన్నాండు, సమ స్తంబు(గాకయు 
నయ్యునుండు' అని పోతన్న దానిని జేర్చుకొన్నాండు; కాని * కాక 
యున్‌” అనునది పోతన్నగారి చేర్చు. అఖిలసుఖదము అనునది శివదం 
అనుదానికి( దెలుం/గు; మూలములో మంచివారలకు నిర్మత్సరులకు 
వేద్యమైన వస్తువు భాగవతమం దున్నదని చెప్పబడినది, దాని (పకా 
రము మంచివారలకు నిర్మత్సరులకు పర(గ,.......ఖాగవతమునందు . 
అని అన్వయించు కొనవలసి యున్నది. దూరాన్వయ మగు నేమో 
యను శంక పీడించుచున్నది. అట్లు గాక మంచివారలకు నిర్మత్సరులకు 
నితర శాస్త్రంబుల నీశుండు చిక్కునే !' అని యైన నన్వయము( జేసి 
కొనవచ్చును. 


తాత్పర్యము ; భాగవతము శ్రీమంతమైనది. ముని శేష్టకృత 
మైనది. దీనిని సద్భ క్షితో వినం గోరువారి పరిశుద్ధములై న మనస్సులశే 
ఈశ్వరు(డు చిక్కును, ఇతరములకు( జిక్కు(డు, కాపట్యమునువదలి 
భగవత్సీతి దప్ప ఇతరకోర్కులులేక నిరంతరము నీ |గంథము నుపా 
సించుచుండుట గొప్ప తత తృ్వబుద్ధి; భాగవతమందలి వస్తువు అధ్యాత్మి 
కాదితాషతయమును బోందక్షైడు పరమార్థభూతము; అభఖిలసుఖదము, 
సను స్తము గాకయు నయ్యు నుండునది. 

భాస్తు (వ 7 


98 భాగవత సుధాలహరి 


నిగమకల్పతరోర్గశితం ఫలం 

శుక్రముఖా దమృత[దవ సంయుతమ్‌, 

పిబజత భాగవతం రసమాలయం 

ముహురహో,; రసికాః భువి భావుకాః, gd 


భాగవతము సర్వశాస్త్రముల కంటెను |శేష్టమైనది, అందుచే 
దాని శ్రవణ మవశ్యము. గావింప( దగినది. ఈ విషయము ముందే 
(పతిష్టింపంబడినది. ఇప్పు డిది సర్వశాస్త్ర ఫలరూప మనియు నందుశే( 
బరమాదరముచే సేవింపందగిన దనియు. జెప్పుచున్నాండు. 

నిగమజ వేదమనెడు, వేదమే కల్పతరువు. ఎందు కనగా నది 
సర్వ పురుషార్థోపాయ భూతము. దానిఫలమువంటిదే భాగవతము. 
అది వైకుంఠగ్‌తమై యుండెను. దానిని నారదు(డు దెచ్చి నాకిచ్చి 
నా(డు, నేను దానిని శుకముఖనిపొతము గావించితిని. అది తన్ము 
ఖమునుండి భూమికి గళితమైనది. శిష్య పళిష్యూదిరూపమైన పల్ల వ 
పరంపరగా మెల్ల మెల్ల (గా నఖండముగా భూమికి( దిగివచ్చినది. పై 
నుండి పడుటవలన స్ఫుటితము గాలేదు, వ్యాసమహర్షి భాగవతము 
రచించు నొటికి శుకుని వృత్తాంతము [పవృ త్రము గాలేదు, భవిష్య 
దర్భమును భూతకాలికమువలె. జెప్పుచున్నాండు. ఈ శాస్ర పవృ త్తి 
యనాగ=తాఖ్యానమే గదా! శుకముఖ నిహితమైన దానివలననే 
యమృతరూపమైన |దవముచే, గూడికొన్నది. శుకవదనస్పృష్టమైన 
ఫలము అమృతమువలళె రుచికరముగా నుండుననునది లోక పసిద్ధ 
విషయము, ఇక్కడ శుకశబ్దము శ్రిష్టము, వేరొక యర్థము శుక 
నామఢేయు(డైన యొకముని, అమృత మనంగా రసము, 'రసోవై సః” 
రసగ్‌ హ్యేవాలయం లభ్బ్వానందీ భవతి అని [శుతివాక్యము. పఠ 
మాత్తు(డు రసస్వరూవుండు. వాని యనుభవముతో జీవు(6 డానంద “ 
మయు డగును, అందుచేత 'హేరసికాః = ఓ రసజ్ఞులారా | అంత 
మా్యతమేగాదు. భావుకాః=రసవిశేషభావనాచతురులారా! ఓహో! మో 


శ 


(వథమస్కంధము 99 


యదృష్ట మెంతని చెప్పవచ్చును. భువి గళితం = భూమి పైననే గళిత 
మైనది. అట్టి యీ భాగవతమనెడు ఫలమును, పిబత=|తావు(డు, 
ఫలమును దినునప్పుడు పొట్టు, గింజ మొదలగు వానిని బాజవేని 
తక్కిన దానిని. ధిందుము. అందుకే *రసం'” అనుచున్నాండు, ఈ 
ఫలమే రసరూపమైనది, కనుక హేయాంశమే లేదని అర్ధము. ఫలము 
నకు రస కాదాత్మ్య్యమును వివక్షించినాండు. రసముబేత6 గూడినది 
యని మతుబర్థము గాదు. రసరూవమైన ఫలమని తాత్పర్యము, ఇక్టడ 
కేవల “ఫలం' అని చెప్పినచో హేయాంశపస క్రి వచ్చును. దానిని 
నివారించుటకు రసమ న్నా(డు, కేవల రసమని చెప్పినచో గళితమైన 
రసమును |దావు టశక్యము. తన్ని వారణార్థమే ఫలమన్నాండు, ఈ 
భాగవత మనెడు అన్ఫుతపానము మోక్షమునందు(6గూడ విడువ దగి 
నది గాదని చెప్పుచున్నాడు 


ఆలయం=మోక్షప్రొ ప్తిని గూడ వ్యాపించి అనంగా మోక్ష 
(పాప్తృనంతరము గూడ భాగవతము చదువ(దగినదని భావము, 
స్వర్లాదిఫలములవలె మోక్షప్రాప్తృనంతరము ఉపేక్షింపందగినది గాదు, 
లేక ఆలయంజశరీరపాత పర్యంతము, ముహుః పిబత=మాటిమాటికిని 
_ావు(డు. |తాగుకొల,దియు నానంద మతిశయించునే గాని తగ్గుట 
లేదు. భాగవతము నిగమకల్బ్పతకము ఫలమని చెప్పుటచేత నుపాసనా 
కాండకం'తె నిది యెక్కువని చెప్పుట యైనది. నిగమ యతి=ధర్మార్థ 
కామమోక్షములను గూర్చి బోధించుచున్నది గనుక వేదమునకు 
నిగమ మని'పేరు, చతుర్విధ పురుషార్ధములలో దేని నిచ్చించినవారికి 
దానిని వేదము (పసాదించును, అందుచే నది కల్పవృక్షము. తుముల 
మగు దీనిని శుకమహార్థి యాస్వాదించి లోళోపకారమునక్రై శిష్య 


" పశిష్యపరంపరగా భూమియందు వ్యాపింప(జేసెను. జన్మసాఫల్య 


మార్గమును వివేకించి తెలిసికొను సామర్థ్యముగల భావుకులారా | 
యీ భాగవతము శుకుని దయచేత భూలోకమందు వ్యాపించినది. 


100... _ భాగవత సుధాలహరి 


అన్మ్బుతరసముతో6 గూడినది. వేదమువలె సర్వాఖీష్టములను (బసా 
దించునది. వేదమను కల్పవృక్షముయొక్క సారభూతమైన ఫలమే 
యీ భాగవతము. శ్రీ వైకుంఠమందు భ క్రిమాహాత్మ్యమును |బకా 
శింప(,జేయు నీ భాగవతముండెను. శ్రీనారదుని దయచే నాకు సిద్ధించి 
నది, నేనిది నా కుమారు(డైన శుకున కుపదేళించితిని, శిష్యపశిష్య 
రూపముగా నిది లోకమంతయు వ్యాపించినది, జీవన్ముక్తులుగూడ దీని 
నుపేక్షింప, దగదు, 


పరాశరునకు భవిష్యత్‌ జ్ఞానముండెను. ఆ జ్ఞానము నీ శ్లోక 
రూపమున నిబంధించినాండు. ఈ |గంథమం దే యల్ప విషయము 
గూడ నుపేక్షింప( దగినది గాదు. సర్వరసస్వరూపము, అ రసమే మొ 
యందలి దయచే ఫలరూపమును ధరించి మోచెంతకు వచ్చినది. దీని 
స్వరూపమే సర్వాత్మనా యానందము. పరమానందానుభవమే జీవ 
న్ముక్తుని స్థితి కనుక ము క్ష్యనంతరము కర్మనువలె దీనిని విడువ 
దగదు. ఈ భాగవతము సేవించు నదృష్టము రసజ్ఞులకే భావుకులకే 
దక్టును. భావుకు లనుటకు సదసద్వి వేచనము గల్లిన వారని అర్థము. 


శుకముఖాత్‌ =శుకుని ముఖము నుండి అన(యగా కేవల భక్తి 
స్వరూపమైన యీ మహాగంథములోని భక్త్యంగములను వివరించెడి 
పరి శమను స్వీకరించె నని భావము. 


అమృతు లనంగా భక్తులు, దవ మనంగా వారి మానసికార్ద్రత, 
భాగవత |గంథపఠనమందు భక్తుల చిత్త మడుగడుగునను |దవించు 
నని భావము, భాగవతం==భగ వత్స్యరూపము. ఆ స్వరూప మన్ఫుతు 
లైన భాగవతులయం దార్జ్రభావముతో( గూడి యుండును, రసం. 
అనందము లేక రసమూ ర్రియగు కృష్ణుండు. పదిరసములచే6 గూడి 
కొన్నవా(డు. రసన్వరూపు(డు, శృంగార వీర కరుణ అద్భుత హాస్య 
భయానక భీభత్స రౌదరనములు వీనికోపొటు శాంత|పీమ భక్తి 
యనునవియు. జేరినవి. అందుచే బదియైనవి. పై(జెప్పిన యన్వయ 


షు 


(పథమస్మంధము 101 


క్రమము ననుసరించి యీ విధమైన వేరొకయర్గమును స్ఫురించును, 
ఓ విద్వాంసులారా! మీరు ము క్తిపర్యంతము భగవంతుడైన శ్రీకృష్ణుని 
స్వరూపము ధ్యానదృష్టితోంజూచి యానందింపు6ండు. నిర్ణణబహృము 
ఛ్యానవిషయము గానేరదు. అందుకే భగవంతుండు భక్తుల. నన్ముగ 
హంచు కొజకు స్వేచ్చతో వేణుగోపాలస్వరూపము నంగీకరించెను. 
అ స్వరూపము విహరించిన దే |పదేశమందు?. బృందావనమందు. 
బృందావన విహారి కేవల మనుష్యుండని భావింపరాదు సుమా! వేద 
కల్పవృక్షఫల మాస్వరూపము. వేదము చతుర్విధపురుమోర్థములను 
వారివారి యుపాసనను బట్టి యొసగునన్లే కృష్ణపరమాత్ముండును 
చారి వారి యుపాసనాపద్ధతులను బట్టి ఫల మొసంగును. కాని వేద 
(పతిపాధితులైన యిందాది దేవతలు |శిపురుషార్థములను మ్మాతమే 
యొసంగం గలిగినవారు. కృష్ణో పానకులకు మా్యతమే మోక్షసిద్ధి, 
కనుకనే క్షుదములైన తిపురుషార్ధములను మ్మాతమే యిచ్చుట 
కరు కైన యిందాదులు వేద కల్పవృక్షమునకు శాఖలు, వారొస(గు 
స్వర్గాదులు పల్ల వపుప్పాదులు. ఫలస్వరూపము కృష్ణుండు మతమే, 
అందుకే కృష్ణునే సివింపుండు. నిగమశబ్దమునకు మజియొక యర్థము 
గూడ, జెప్పవచ్చును. “నిగమయతి నితరాం [పాపయతీతి నిగమఖి 
అనలా పురుషార్థము ల నెక్టు వగా బొందించునది, మనుష్యశరీరము. 
ఈ మనుష్యజన్మ కల్పవృక్షము. వంటిది. దీని ఫలము శ్రీకృష్ణ పొ ప్తి. 
తక్కి నపురుషార్థము లతో జరామరణ జన్మాది నివృ త్తిలేదు. కృష్ణప్రా ప్రి 
తోనే ము కాత్యంతిక కోనాశ్లము. అనంద[పా ప్రి. 


దుర్గ భో మానుషో దేహో దేహినాం క్షణభంగురః, 
త త్రా౬పి దుర్గ భం మన్యే వైకుంఠ (సియదర్శనమ్‌. 


మనుష్యజన్మ మహాదుర్హ భము, అదియును బుద్భుదప్రాయము. 
ఆ జన్మలో విష్ణుభక్తులు లభించుట పరమ దుర ర్హభము. సత్పురుషుల 
సంసర్గముచేతనే భక్తు దేక మేర్ప్చడును. వీని యన్ని (టికి గారణమైన 


102 భాగవత సుధాలహరి 


నునుష్యశరీరము కల్పవృక్షమే. 'వేదాది సమ స్పవిద్యలు సాధించి; 
శుక నారధదాదులుసు శరణు జొచ్చినది కృష్ణస్వరూపమునే. ఈ య్య 
మునే ' శుకముఖాత్‌ ' అని చెప్పుట, 

చేదానాం చేహ సొంగానా మితిహాన పురాణయోః, 

జఅధ్యాపనాడి సాఫల్యం (శ్రీకృష్ణం భజతాం భవేత్‌. 


అధీళ్యచతురో వేదాన్‌ యో న ధ్యాయేత కేశవమ్‌, 

వృథా (శ్రమో భవేత్తస్య పిష్టం పిష్టవతో యథా. 

వేదములు, వేదాంతములు, ఇతిహాసములు, పురాణములు 
వీనిని( జదువుట చదివించుట ఈ కొర్యముల కన్ని టికి ఫల మేదిగలదో 
అది కృష్ణభజనముచేతనే గలుగును. నాల్లు వేదములు చదివియు కృష్ణ 
భజనము లేనివారు పిండినే మరల విసరు చుహ్నారు, 

భగవాన్‌ [బహ్మ కార్త్స్న్యేన (తి రన్వీత్య మనీషయా, 

శదధ్యవస్యత్‌ కూటస్టో రతి రాత్మన్యధో భవేత్‌. 

సకల వేదభాగములను మూ(డుసారులు సర్వతః పరిశోధించి 
సర్వేశ్వరు(డు తీర్మానించిన దేమి? పరమాత్మ విషయమందు౬ బరమ 
(పేమయున్నచో సమస్త వేదార్థమును అనుష్టానమునకు వచ్చినక్రు 
యని భాగవత దశమస్కంధమం దిట్టున్నది_. ' 

దాన [వత తపో హోమ జపస్వాధ్యాయ సంయమైః, 

(్రోయోధి క్వివిదై శ్చాన్యైః కృష్ణభక్తిర్లి సాధ్యతే. 

దానము, (వతము, తపస్సు, హోమము, జపము, వేదపాతము 
ఇందియనిగహము.వీనినంటి పము విధములగు నితర [శేయస్సాధన 
ములు, వీనియన్నింటితో సాధింపవలసిన దేమి? శ్రీకృష్ణభ క్రియొ క్ల కే. 
అదియున్నచో సర్వపుణ్య కర్మలఫలము సిద్ధించినశ్రే, అది లేనిచో 
ననుష్టించిన యా కర్మ లన్నియు రి త్రలు. ఇన్ని యర్థములను మూల 
శోకమందున్న “రసం” అను శబ్దము సూచించుచున్నది. అనగా 


(పథమస్కంధము 103 


నానందస్వరూపవుండని యర్థము. నదులగమన మెంతవఅకు? సము ద 
మందైక్యమై నామరూపములను ద్యజించువబికు | కృష్ణు డానంద 
సముదు(డు. జివు(ం జనందసము[దమందు. జేరిపోవువజకు నామ 
రూపములు అవస్థాభేదములు దప్పవు, శ్రీకృష్ణుండు రసమూ ర్తి యను 
విషయము దశమేస్కంధము కంసవధఘట్టములోని యీ శ్లోకమును 
బర్యాలోచించిన. దెలియును, 


మల్లానా మళని ర్నృణా౦ నరవరః స్త్రీణాం స్మరోమూ ర్తి మాన్‌ 
గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తా స్వపి[తో శ్నికుః, 
మృత్యు ర్భోజసతే॥ విరాడవిదుషాం తత్త్వం పరం యోగినామ్‌ 
వృష్టీనాం పరదేవతేతి విదితో రంగం గళ స్పాాగజః, 


శ్రీకృష్ణుడు కరుణామూర్తి, భక వత్సలు(డు. కనుకనే 
మనుష్యలీలతో భక్తజనుల హృదయములను దనవైపున కాకర్షించి 
కొనుట. ఆతని చిత్తము భక్తుని విషయమందు నిరంతర కరుణా 
భరితము, ఈ విషయమును దెలువుటకే “అమృత్మదవసంయుతమనుటి 
“నమే భక్షః (పణశ్యతి అని భగవంతు. డన్నట్లు అతని భక్తు లమృత 
స్వరూపులు, |దవ మనంా నిక్కడ అనురాగము. “భక్తిమాన్‌ మే 
ప్రియా నరః '. ఇదియే పరమాత్ముడు 'పెష్టైడు శంఖఘోష, అట్టి 
యా గోపాలకృష్ణుని నిరంతరము సేవించుకేు జన్మఫలము, పండ్రెండు 
స్కంధములలో భగవల్లీ లలను వర్ణించు నీ మహా గంథము నందలి 
స్థాయి రసము భక్తి ; “ఫృంగారాదు లక్కు డక్కడ నున్నను భక్తి శే 
ss ప్రాధాన్యము. ఈ విషయముల నన్ని(టిని పరాశరా త్మజు( డీ 
ఖైకమున సఎశ్షేపముగ వివరించినాండు. 


“కల్పతరుః' ఈ శబ్దమునకు వంశీధరు(డు రెండు వ్యుత్పత్తులు 
చెప్పెను. ' కల్పితం సంకల్పితం రాతి దదాతీతి కల్పతరుః ”. మనస్సు 
నందు! న న నిచ్చును. కల్పిత ' రల ఇ” కారమునకు 


వ యి ఎల సల్‌ Le 


104 భాగవత సుధాలహరి 


ఇది అకృతిగణము. లేక అర్థ మగుటచే సాధువని మజియొక సమాధా 
నము. “కల్పంి అతీవసమర్థం చతుర్వర్లం తరతి దదాతీతి కల్పతరుః 
అని మణీయొక వ్యుత్పత్తి, సమర్థమైన చతుర్విధ పురుషార్గముల నిచ్చు 
చున్నది గనుక గల్పతరు వగునని భావము. మోక్షమును గల్బ్పతరు 
వెట్టొస(గునో యాతడే చెప్పవలెను, గిరిధరుండు ' కల్పశ్చాసౌ 
తరుశ్చ' అని వ్మిగహించెను. (తిపురుషార్ధముల నొసంగుటలో సమర్థ 
మని యతని భావము. . 


వ్యాసభగవాను(డు భాగవతమును రచింపళే దనియు భాగ 
వత ప్రాకట్యమే యాతని పని యనియు వంశీధరు(డు, భాగవతము 
వ్యాసకల్పిత మైనచో నితర |పాక్ళతగాథలవలె నిదియు నయ్యెడిది. 
అపుడు సంసారనిస్తారకత్వము పూర్తిగా సిద్ధించెడిది గాదు. “కృత 
వాన్‌ ద్వాపరస్యాంతే * అని భాగవతమందే యున్నది గదా! అక్కడి 
కృతవాన్‌ అనుటకేమి యర్థము ? _ప్రకటీకరణ మనియే దానికిని 
దొత్సర్యము, 

__ సృష్ట్యాదియందు భగవంతు(డు గూడ జతుశ్లోకిని దాను రచి 
యించి (బహ్మదేవున కుపదేశింపలేదు. అది వేదములవలె నంతకు 
ముందే యాతని హృదయస్థితమై యున్నది. దానిని (బహ్మదేవునకు 
బహిర్గత మొనర్చెను. అందుకే భాగవత పురాణము (బహ్మ సమ్మిత 
మైనది, “ముహుః పిబత' ముహుః పలుమారు ననుట. సాలోక్యాది 
జీవన్ముక్తి యేర్సడినను భగవల్రిలాగాన ముండనే యుండును గదా 
యని యభిపాయము, “లయి' మనుటకు రసాస్వాదజనితమైన 
(పళయ మని యర్థము, ఇది యెనిమిదవ సాత్తి పకభావము; తత్త 
ర్యంత మని తాత్పర్యము. భాగవతపానమందు “స్తంభాది” సాత్త్విక 
భావము లేర్పడును. ఎనిమిదవదియైన |పళయ మనెడు సాత్త్విక 
భావమందు విరామము, కాని (పబోధము గల్లినవెంటనే మరల 
నష్టమసాత్తిికభావము వటికు( బాన మొనర్బవలెనని భావము. 


(వథమస్కంధము 105 


భావుకాః = పరమభావనాధీనులై న, రసికాః = (పియురాండ్రైన 
గోపికలారా! అనలా భాగవతము సంపూర్ణ ముగా( బాన మొనర్చు 
టకు |వజభూమియందే జనింప వలెనని యాతని యాశయము లేక 
ట్రీకృష్ణుని యొక్క “రసం_ఆలయం'ి; లయ మనంగా నాలింగనము, 
“లిశ్లే షణే* అని ధాతువు. కృష్ణపరమాత్ముని యాలింగనము లభించు 
వజకు నని తాత్పర్యము. కృష్ణుడు (వజభూమియందే పొరాడు 
చుండునట, న్యాయరత్నాకర మందలి ఈ శ్లోకమును వంశీధరుం 
డుద్ధ్భ్భతీకరించెను. 


సర మిమ ముసదేశ మాదియధ్వం 

నిగమవనేషు నితాంత భేద భిన్నాః, 

విచినుత భవనేషమ వల్ల వీనామ్‌ 

ఉసనిషదర్థ ములూఖలే నిబద్ధమ్‌. 

లేక 

అమృతః అనశ్వరః యో (దవః మనోనయన |ద్రౌత్యం . 

ఈ తృమ్మితం యథోస్యాత్తథా పిబతే త్యధరపానం నూచితమ్‌, 

అనశ్వరమైన |దవము అన(గా మనోనయనములు కృష్ణుని 
స్వరూపరసమునందు (దవించుట. అట్టుగా నాతని. యధరపాన 
మొనర్చు పర్యంతము భాగవతమును పాన మొనర్చుము. 

నిగమ కల్పతరోర్లశితం ఫలమ్‌, ఫల నున(ా నిచట గోపీజనుల 

యందున్న రాగానుగమైన భక్తి, ఎట్టు? వేదము గూడ నా కృష్ణ 


స్వరూపానుభవము నందలి లోభముచేతనే (వజభూమియందు శత 


. ములుగా సహ్మసములుగా గోపికలై జన్మించెను. జన్మించి వారి యధర 


పాన మొనర్చినదని యతి రహస్యార్థము. భగవద్భక్తి చేత నిర్గుణ 
(బహ్మావాప్తి యె శ్రైర్పడును ? అ పాపి యద్వితీయ తదేశానుభ 


. వముగదా! దానికే సమాధానము లీ (కింది శ్లోకములు. 


106 భాగవత సుధాలహరి 
మాంచయో ఒవ్యథిచారేణ భక్తియోగేన "సేవతే, 
సగుణాన్‌ సమతీత్ర్యైతాన్‌ (బ్రహ్మభూయాయ కల్పతే. 

న న్నవ్యభిచారభక్రితో సేవించువా(డు గుణముల నతి కమించి 
పోవును. అట్టివాండు |బహ్మాత్మకత్వమును తప్పక పొందును. 

(బహ్మణోహ్‌ (పతిష్లాహం. అహం-=నేనే, |బహ్మణః=సౌధన 
దశ యందును, ఫలదశయందును అనువర్తించునట్టి భక్యాఖ్య ధర్మము 
నకు( (బకిష్ట, (బహ్మభూయమునే గోరువా(డు నాయందు పరము 
(సీమను సంపాదించుకొని శైవల్యకామనతో నొనర్చిన నా భజన 
వలననే (బహ్మయందు లీయమాను(డై [బహ్మధర్మమునుగూడ పొం 
దును, ఈ యర్థమే విష్ణుధర్మమునందును చెప్పంబడీనది. 

(సక్ళతౌ పురుషే చైవ |బహ్మణోపిచ స (ప్రభుః 

యధథై క ఏవ సర్వాత్మా వాసుదేవో వ్యవస్థితః, 

(పకృతి పురుషులకును [బహ్మకును (పభువైనవా(డు వాడే, 
వాడే సర్యాత్ము(డు, అ వాసుదేవు( డొక్కండే యుండునది. అందు 
ననే మజీయొకచోట_ 

యథా ఒచ్యుత । త్యం పరతః పరస్మా 

త్స[దిహ్మభూతోత, ఎరతః పరాత్మా, 

తథాఒచ్యుత త్వం కురువొంఛితం త 

న్మమాసదం చాపహరా ఒ|ప్రమేయః 

స్వామి! నీ వచ్యుతుండవు. . పరునికంకొం బరు(డవు. ఆత్మ 
స్వరూపు(డవు. నా సమస్త వాంఛితములును నీ స్వరూపమై పోవున 
ట్రొనర్పుము. 

హరివంశమందును వి పకుమారానయన పస్తావమందు అర్జు 
నుని గూర్చిన భగవద్వాక్య మిట్లు గలదు_ 


(పథమస్మంధము 107 
శత్చరం పరమం |బహ్మ సర్వం విభజతే జగక్‌, 
మమెవ తద నం తేజో జాతు మర సి భారత! 
Co ఖు జు బా 
అర్జునా | నేనే యా పరబహ్మను. నా తేజము నెజీి,గినచో 
సమస్తము నెణీ(గినశే. 
|బహ్మసంహితలో( గూడ నిదే యున్నది. 
యస్య (థా భపకో జగదండకోటి 
కోటిష్వశేష వసుధాది విభూతిభిన్నమ్‌, 
త్మదృహ్మ నిష్కల మనంత మశ్తేషభూతం 
గోవింద మాదిపురుషం త మజం భజామి, 
అశేష (బహ్మాండముకం కొను వాని తేజస్సు భిన్నము, 
బ్రహ్మ నిష్కలము, అనంతశేషభూ తము, 
గోపాల తాపిన్యుపనిషెత్తు గూడ నీ రీతిగనే వాకొనుచున్నది._ 


అదే 


యో౬సొ జా[గత్స వన్న సుషుప్తి మతీత్య; 
తుర్యాతీకో గోపాలః తస్మై వై నమో నమః. 
జీవగోస్వామి అమృత మనలా లీలారసమని వ్యాఖ్యానించెను. 
ఈ లీలారసాభివర్గ నము రెండు రీతులు, అతని పీతి కుపయుకమైన 
దొకటి అతని |పీతిగనే పరిణమించిన దొకటి. రెండును మహనీయ 
ములే. సాధన మొదటిదానితో నారంభమై రెండవదిగా పరిణమించును. 
భావుకు లన,గా రసవిశేష భావనాచతురులు, 


స్మరన్‌ ముకుందాం (ఘ్యుపగూహనం పునః 
అ విహాతు మిచ్ళే న్న రస్మగ్రహో జనః, 
ళో 
పరమపురుషుని పాదములను గౌంగిలించి దాని రస మెలి 
గిన వా(డు దానిని వదల లేండు. వైకుంఠమందు. గల్పతరు వున్న 
దట, దానిఫలములో రసమాతము తే నంట. హయశీర్ష పాంచరా[త 


108 భాగవత సుధాలహరి 


మందు “పందతత్త్వ నిరూపణము 'లో నీ శ్లోకము లున్నవని జీవ 
గోస్వామి యుద్ధ్భృతీకరించెను, 

(ద్రవ్యతశత్త గిం శృణు ద్రహ్మన్‌ is సమాసత 8, 

సర్వభోగ[ప్రదా యత పాదపాః కల్చపాదపాః, 

గంధరూపం స్వాదురూపం (దవ్యం పుష్పాదికం చ యత్‌, 

'హీయాంళానా మభావాచ్చ రసరూనం భవేచ్చ తత్‌. 

త్వం బీజం చైవ హీయాంశం కతినాంశం చ యద్భవేత్‌, 

సర్వం తద్భాతికం విద్ధి : నహ్య భూతమయం హి తత్‌, 

రసన ద్భొతిక [ద్రవ్య మృత్రస్యా |ద్రసరూపకమ్‌, 

అత అన(గా వైకుంఠమందని Me వైకుంఠనుందు సర్వ 
మును రసమయమే. “హేయాంశమే లేదని పై దాని భావము, 

విశ్వనాథచ్మకవర్సి రసికశబ్దము నిట్లు వ్యాఖ్యానించినా(డు. 
“భక్తులచే రతి యేర్పడునది. రతియే స్థాయీభావము. అదియే రస్య 
మాన మగునది. కనుక నిచ్చట జ్ఞాన కర్మయోగులకు భాగము లేదు” 
వట భల యభి|పాయ మిది, 
'.... *నిగమకల్పతరు వన్నపుడు రూపకాలంకార మగును, ' అది 
కావ్యధర్మము, భాగవతము సర్వవేద సారోద్దారము, బుద్ధిపరికల్పి త 
ములైన రూపకాద్యలంకారముల కందు తావు లేదు, కనుక వాచ్యా 
ర్థమునే చెప్పవలెను, అప్రమేయ మ్మపసిద్ధమైనను సరే అది చెప్ప 
కున్నచో వాక్యార్థము వ్యర్థ మగుచున్నది. భాగవతవాక్య మట్లు వ్యర్థ 
మగుటకు వీలు లేదు”. వ్యాపకవైకుంగము . అక్షరాత్మకము, దాని 
యందు [పణవబీజమైన వేదతరు వున్నది. అక్కడనుండి సర్వజనా 
హ్లాదమునకై దేవతాత్మకమైన యొకఫల మానీత మైనది, ఆ ఫలమే 
ఇక్కడ నిరూపింప( బడుచున్నది, 


(పథమస్కంధము 109 
“తత అసౌ వా అదిత్యో దేవనుధు” అని శ్రుతి. న్వర్గస్థులకు 
సూర్యుండే మధువు, మనకు తేనెవలె, స్వర్గమందుః గల్పవృక్షమువలె 
వేదైక సమధిగమ్యమైన వైకుంఠమందును శబ్దరసాత్మకమైన కల్ప 
"వృక్ష మున్నది, “అమృత (దవసమ్మితంి. అమృత మనగా మోక్షము. 
దానిని గూడ (దవింప( జేయునది, అలయం. 'ఈషల్లయః మోత్లః 
యస్మాత్‌ ' అనయా మోక్షానందము దీనికన్న నత్యల్పము, ముహుః 
అను మాట వ్యాసముని పారవశ్యమును దెల్బుచున్నది, రసికులు 
స్వయముగనే |చావుదురు గదా !, 


శరీరమును మజచి పరాశరుడు “ముహుః పిబత ముహుః 
పిబత |!” అనుచున్నా(డు. రసికాః అనుటచే నొకండే |త్రావినచో 
రసాొభినివేశము నంభవింపదు కనుక గుంపుగా. (దావు6 డనుచు 
న్నాండు. బోధయంతః పరస్పరం అనునట్లు- 


పరస్పరం తద్గుణవాదసీధు 
పీయూష నిర్యాపిత దేహధర్మాః, 
అని భాగవతమే పల్కుచున్నది. 


శుకముఖాత్‌ అనుటకు విజయధ్వజుల వ్యాఖ్యాన మిది, 
l, శుకాచార్యుల ముఖమునుండి, 2. శుకాచార్యు(డు మొదలైన 
పురాణవక్తల సమూహమునుండి అమృతదవ సంయుతం పరీక్షిత్తు 
నుద్దేశించి చెప్పం బడుటచేత నమృతమువలె రసయుక్తముగ నొనర్పం 
బడినద(ట | మోక్షమునకు గురూపదేశమువలె వేదమునకు వ్యాఖ్యాన 
రూపమైనది, దేవలోకమందు దేవతలే మననము సేయుచున్న ఈభాగ 
వతమును సజ్జ్ఞనులయందలి దయచే బాదరాయణుడు భూలోకము 
నకు దెచ్చెను. ఈ ఫలము వేదవృశ్షమునుండి రాల్ప(బడ లేదు. స్వయ 
ముగ నదియే పక్వమై రాలినది. (బహాండపురాణము నుండి మధ్యా 
చార్యు లి శ్లోకము లుదాహరించినారు. 


110 భాగవత సుధాలహరి 
ధర్మపుష్పస్త ఎ్వర్జప। తః కానుసల్ల వసంయుతః, 
మహామోక్షఫలో వృక్షో వేదో ఒయం సముదీరితః. 
శాతికాని ఫలా నీహ కృష్ణదై పపాయనేన తు, 
భారతొదీని యాసీహ తథా భాగవతం భువి, 
అర్జ్రీకృతాని యానీహ శుక్కసభృతిభి ర్లనై 1, 
ఖ్యాపయద్భిః గురు పో కాన్‌ వేదార్థాన్‌ (గంథనిస్టితాన్‌ . 
కౌనిచి దర్శయామాస వృక్షస్యా(గ్రే ఫలాని తు, 
వ్యాచక్షమాణో వేదార్థం భగవాన్‌ లోకపూజిత!. 
ఏతేషా మథకేషాం వా రసొన్‌ పిబత సజ్జనాః, 
ఆమోకా న్మహతీ తృప్తి ఏః అహో: మే సళ్యకో భవేత్‌. 


వేద మనునది మహావృక్షము, ధర్మమే దాని పుష్పము, 
అర్థమే ఆకులు. కామమే చిగురు, మోక్షమే దానిఫలము, భారతాది 
పంత భాగవతము ఆ వేదవృక్షమునుండి వేదవ్యాసు( డుద్ధ్భ 
తీకరించిన ఫలములు. శుకాదులు సద్ధురువులవలె వానియందున్న 
'వేదార్థములను వివరించి వ్యాఖ్యానించిరి, అర్దము లొనర్చిరి. ఈ 
మాగమేగాదు. వ్యాసు(డు మూలరామాయణము పంచరా!తము 
మొదలైన ఫలములను గూడ రాల్స్పెను. అవి వీనికన్నను మొదటే 
యుండినవి. వానిని వ్యాసరచితములైన యితర |గంథములను మోక్ష 
పర్యంతము మోక్షమునందును సజ్జనులు పాన మొనర్చవలెను, భగవ 
కప్పీతియే భాగవత శ్రవణఫలము. 

వేదకల్పవృక్ష విగశితమై శుక ముఖసుధ్యాదవమున మొనసియున్న, ' 

భాగవతపురాణ ఫలరసాస్వాదన పదవిగనుండు రసీఠభావవిదులు, 

వేదకల్పవృక్ష విగళితమై, వేద మనెడు కల్పవృక్షము నుండి 
జాణీనదై, శుకముఖ=శుకమహర్షి యొక్క ముఖమందలి, సుధా దవ 
మునన్‌ అమృత దవముచేత, మొనసియున్న=నిండియున్న, భాగవత 


(పథమస్మంధము 111 


పురాణభాగవతపురాణమనెడు, ఫలరసాస్వాదనపదవిన్‌=-ఫ లరసము 
యొక్క అస్వాదనమనెడు మహా భాగ్యమును, రసికభావవిదులు=రనిక 
మైన భావములను గుర్తించి, అనుభవింప(గల ధన్యులు, కను(డు 
పొందు(డు, విగళితము=దానియంత కదేజాజినది, ఎవరును బల 
వంతముగ రాల్చినది గాదని యర్థము. అ భాగవత ఫలములో శుక 


మహర్షి తనవ్యాఖ్యాన మనెడు నమృతమును నింపినాండు. మూల. 


స మందున్నట్లు శుకముఖమునుండి గళితము గాలేదు, శుకమహర్షి యే 


తన వివరణ మనెడు నమృతము నింపి యార్ధ మొనర్చి పరీక్షిత్తున 
కుపదేశించెను. వేద మనెడు కల్పతరువునుండి నేరుగా నీపండు | క్రింద 
బడ లేదు. శ్రీమన్నారాయణమూ ర్తినుండి (బహ్మశాఖ పైం బడ్డది, 


. అక్కడనుండి నారదళాఖనందికొన్నది. అటనుండి పారాశర్యు(డనెడి 


కొమ్మపై; అచట శుకముఖమునకు(జిక్కినది, ఆ ఫలమున కాశుకమే 
తన చంచువుచేత నమృతనిష్క9 మ ణార్భము ద్వారము నొనర్చినది, 
శుక మాస్వాదిందుటత్రో నా ఫల మింకను మధుర మైనది. సూతు(డు 
మొదలైన సద్గురువులను కొమ్మలపై(బడి భూలోకమునకు వచ్చినది. 
గురుపరంపర లేనిదే కేవల బుద్ధిబలము చేత భాగవతము నర్థ మొనర్చి 
కొనుట కష్టము. భాగవతపురాణము వేదమువలెనే నిత్యము. 

పురాణం సర్వశాస్తా9ణాం (ప్రథమం (బహ్మణా స్మ ఎతమ్‌, 

ఆనంతరం చ వ శ్రేభ్యో 'వేదాన స్య విసిరతాః, 

పరాణ మేక మే వాపసీ _తృదాకల్చాంతరే ౬నఘ, 

(తివర్గ సాధనం పుణ్యం శతకోటి (ప్రవిస్టరమ్‌. 

అంగాని చతురో వేదాః పురాణన్యాయ విస్తరమ్‌, 

మీమాంసా ధర్మశాస్త్రం చ ప్రతిగృహ్య మయా కృతమ్‌. 

1పవృత్తి సృ్పర్వశాస్తాణాం పురాణస్య తతో నృప, 

వ్యాసరూప మహం కృత్వా సంహరామి యుగే యుగే, 


112 భాగవత సుధాలహరి 
చతుర క్షపమాణేన ద్వాపరే ద్వాపరే సదా, 
mm 
త థాఒష్టాదశధా కృత్వా భూర్లో కే ఒస్మి (న్పకాశ్యతే. 
అద్యా౬పి దేవలో కే ఒస్నిన్‌ శతకోటి [పవి స్తరమ్‌, 
తదర్థోఒ్మత చతుర్ల క్షం సంకేపేఐ (పకీర్తితమ్‌. 
(మత్స్య....00 అధ్యా) 


పై వాక్యములు మత్స్యమూ ర్తి చెప్పినవి. వానితో బురాణము 
లనాదియని యేర్చడుచున్నది, . 


ఫలరసాస్వాదనపదవి : మూలమందు ఫలం రసం అను రెండు 
శబ్దము లున్నవి. రసరూపమైన ఫలమని శ్రీధరుల వ్యాఖ్య. దానినే 
తక్కినవారుగూడ ననుసరించిన ట్లున్నది. 


హేయాంశమే లేదని చెప్పుటకు రసరూప మన్నా(డు, గళిత 
మైన రసము దావుటకు బనికిరాదు గనుక *ఫల' మన్నాండు అని 
వ్యాసరచనను సమర్థించుటకు శీధరు'డు కొంచెము [శమపడెను. 
పెంగా “ రసవత్తు” అని యర్థము వచ్చును గనుక మతు బర్థమున 
కవకాశ మున్నది. అది రానిదానికి “వివక్ష యను నొకకారణము 
నాశ్రయించి వ్యాకరణమును దృ ప్రిజచుట కై యాతడు గష్టపడెను. 
ఈ బాధను గమనించిన యమాత్యుండు “ఫలరస'* మను షష్టితత్సురు 
షముగా' జమత్కార మొనర్చినాండు. ఇందులో గూడ నాతడు 
“రని శబ్దమును విడువలేదు. ఫలమునుగూడ. దేర్చికొన్నాండు. 
పోతన్నయి ట్లొనర్చు టతో ననేక క్లిష్టవ్యాఖ్యానములకు( జోటు లేక 
పోయినది. మూలములో “రసికాః భావుకాః' అని విడివిడిగా పదము 
లున్నవి. రసికశబ్దమును భావమునకు బోతన్న విశేషణ మొనర్చెను. 
రసికమైన భావముల నెత్రి(గిన వారని తాత్పర్యము, భక్తియోగు 
లన్నమాట. ఈ మాటతో జ్ఞానకర్మయోగుల కిందు తావువేదని తేలి 
నది. భక్తియోగ మడుగడుగునను రాసిక్యముతో. గూడికొన్నది, 
భావములలోని _రాసిక్యమును హృదయార్థృత నుపాసించు భక్తి 


_పథమస్మంధము 118 


యోగులే యెజు(గుదురు, శుకముఖ సుధాదవము “ఫలరసాస్వాద 
నము" రసికభావనిదులు. ఈ మూండును బోతనామాత్యు€ డొనర్చిన 
సమర్థవంతములై న మార్పులు. 


నైమిశేఒనిమిష క్షేతీ మునయ శ్శానకాదయః 

స్మతం న్వర్ణాయ లోకాయ సహ|నసమ మాసత, 4 
త ఏకదా తు మునయః పాత ర్లుకహుతాగ్నయః, 
సత్కృృతం సూత మాసీనం ప ప్రచ్చు రిద మాదరాత్‌, $ 


బుషయ ఊచుః ; 
త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ, 
ఆఖ్యాతా న్యష్యధీతాని ధర్మశాస్తాంణి యాన్యుత, 8 
యాని వేదవిదాం శీమో భగవాన్‌ బాదరాయణ?) 
' అన్యేచ మునయ స్ఫూకత! పరావరవిదో విదుః. 7 


వేత్ళత్వం సొమ్య! తత్సర్వం త త్త్వత స్ట దను గహాత్‌, 

[బూయు స్స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్య మప్పుత.8 

అనిమిషకే శే=వై ష్టవకేతమైన, నై మిశే=-నై మిశారణ్యమందు, శౌన 
కాదయః$=శొనకు(డు మొదలై న, మునయః$ః==మునులు, స్వర్గాయ లోకోయ=ా 
స్వర్గవాసులై న దేవతలచేత .నుతింప(బడు హరింజేరుకొటికు, సహ స్రసమం౦= 
వేయివర్గ ములు సర్యా ప్రముగా(గల, స్మతంజస్యతయాగమున్కు ఆసత=చేయ 
దొరకొనిర్హి తీ మనయః_అ మహర్షులు, ఏక దాతుఐ ఒకొనొకనాండు, [ప్రాతః= 
(ప్రాతఃకాలమందు, హుఠహుతాగ్నయః=నెర వేర్ప(బడిన, నిత్యనై మి త్రికహోమ 
ములు గలవారై, సత్క్భృతం=గౌరవింపంబడి, అసీనంజఅఆసనో పవిష్ణుండై న, 
_ సూతం=సూతునిగూర్చి, ఇదం ఈ విషయమును (ఇట్లుగా), ఆదరాతీ ==ఆదర 
ముక్కో స|వచ్చుః=పశ్నించిరి, బుషయ ఊచుః=బుషు లన్నారు, అనఘ 2 
పాపములేని వాండాః త్వయాజనీచేత, సేతిహాసాని ఇతిహాసము లకోం గూడికొన్న 
పురాణానిపురాణములు, ఉత=ఇంకను, యాని ధర్మశాస్తా9ణి= ఏ ధర్మశాస్త్ర 

భాను దరి 


114 భాగవత సుధాలహరి 


ములు గలవో అవియున్సు అధీశాని=చక్క-(గా నభ్యసింప(బడినవి, అక్యాతాని 
చడవ్యాఖ్యానింపం బడినవిగూడ, విదాంజుజ్ఞానులలో, (శేష్టః=(శేస్టండైన, భగ 
వాన్‌ బాదరాయణ క =భగవంతు(డై న చేదవ్యాసు(డును, యాని=ఏ విషయములను, 
వేదఒతెలియనో, పరావరవిదః=సగుణ నిర్గుణ (బహ్మల తత్త్వమును గూర్చి, 
అన్యేచ మునయః త క్లీ న ముసులును, యోని విదుః= నయ్యవి తెలిసికొన్నారో, 
వా సొమ్యుః సూత: ష్‌ సౌమ్యుండ వై న సూతా! తత్సర్వ౦=ఆ సమస్త విషయ 
గణమును, తదను! గహాత్‌వారి యనుగహమువలన, త్వం=నీవు, వేర్ణఎతెలిసి 
కొన్నావు, గురవః గురువులు, స్నిగ్ధస్య శిష్యస్య=తమయందు _సీమగల శిమ్య 
నక్కు గుహ్య మపి=రహస్య విషయమును గూడ్క [బూయు। ఉత స్పష్టముగా 
జెప్పుదురు గదా! | 
విష్ణుక్షే తమైన నైమిశారణ్యమందు, శౌనకాది మహర్షు లంద 
రును జేరిరి, వ స్వర్థోక గీయమానుండై 4, హరిం జేరుకొటకు, 
సహసవార్గుక మైన సతయాగము నొనర్భుచుశ్నారు. ఒకనాడు 
వారి కడకు సూతు( డేతెందెను. అతనిని వారు అర ర్భపొద్యాదులతో 
నర్చించి, సుఖాసీనుని( జేసిరి. వారిట్లు (పళ్నించినారు. “ఓయీ! 
సూతా ! పోపదూరుం.డవు, వ్యాస భగపానునిచెంత సమస్తపురాణము 
లభ్యసించితివి. ఇతిహాసములు చదివితివి, ధర్మశాస్త్రములు. అధ్యయన 
మొనర్చితివి. కేవలాధ్యయనము గాదు. వానిని పలుమాణు వ్యాఖ్యా 
నించితివి, భగవంతు, డైన బాదరాయణున కెన్నివిషయము లవగత 
ములో నన్నియు నీకు? దెలియును. ఆతని హృదయమం దట్టి స్థాన 
మును నీవు [పేమబలమున సంపొదించుకొంటివి, పరావరవీదులై న 
యితరమహర్హులకు6 దెలిసిన' విషయములుగూడ నీ వెఖుసరుర్‌: 
ఎకైలు:గవలినో అక్ష్ర యెటు(గుదువు, వారికి నీయందు(గల వాత్సల్య 
మట్టిది. భ క్తిగల శిష్యునకు గురువులు రహస్యార్థములను గూడ 
బోధింతురు గదా! 


త్రీధరవ్యాఖ్య : 
ఇంతకుముందు వ్యాసభగవానుడు శ్లోక తయముతో విశిష్ట 
ఇష్ట దేవ తాస్మరణ, మొనర్చినా(డు. (పారంభింపం బోవు శాస్త్రము 


(పథమస్కంధము 115 


నందలి విషయ పయోజనాది చెళిష్ట్యమును దెలిపినాండు. భాగ 
వతము సుఖసేవ్య మనియు నిరూపించినాండు. ఈ రీతిగా శ్రోతల నభి 
జ్య _ భె | అట్‌ 

ముఖుల నొనర్చికొని శాస్త్రము నారంభించుచున్నాండు (బహ్మదేవు( 
డొకసారి మనోమ నుమైన చ్యకముము వదలెకు. ఎందుకు? మహ 
రులు తమ తపస్సుల కనువైనచోటు, దెలుపుమని ప్రార్థించినారు, అత( 
డి మనోమయ చక్ర మెక్టడ శీర్య మగునో అది మా కర్షమైన చోటని 
యాచ్మకమును వదలెను. వాయవీయమం దీ వృత్తాంత మున్నది, 

ఏత న్మనోమయం చక్రం మయా యత విసృజ్య తే; 

య|తాస్య శీర్యతే నేమిః స దేశ స్తపస శుభః, 

ఇత్యుక్త్వా సూర్యుసంకొళం చక్రం సృృష్ట్వా మనో మయన్‌, 

(ప్రణిపత్య మహాదేవం విససర్ణ పితామహః, 

శేఒపి హృష్టతమా విప్రాః ప్రణమ్య జగతాం (పభుమ్‌, 

(పయయు స్తస్య చ కస్య యత నేమి ర్వ్యశీర్య'తే, 

తద్వనం తేన విథ్యాతం నై మిశం మునిపూజిత మ్‌, 

నేమి విరిసినచో కే నేమిశం. నేమిశమే నైమిశ మైనది, కొందరు 
“నైమిష' మను పొఠమును జదువుచున్నారు. వరాహవురాణమందు 
తద్వివరణము వచ్చును. గౌరముఖు(డను బుషితో భగవంతు డను 
చున్నాండు_ 

ఏవం కృత్వా తతో దేవో మునిం గొరముఖం తథౌ, 

ఉవాచ నిమిషేణేదం నిహతం దానవం బలమ్‌, 

అరణ్యే ఒస్మిన్‌ తత 'స్త్వేతనై మిషారణ్య సంజ్ఞిత మ్‌, 

భవిష్యతి యథార్థం 'వై (బ్రాహ్మణానాం విశేషకమ్‌, 
నుహావిష్టు వన్నాండు, ఇక్కడ నిమిషు;ండను మహామునిచేత 
దొనవబలము సంహరింపం బడినది. నాటనుండి దీనిపేరు నైమిషా 
రణ్య మయ్యెను. ఇది దివ్య తపోభూమి యెనది. 


116 భాగవత సుధాలహరి 

అనిమిషే క్లే తేాఅనిమిషుం డనంగా శ్రీవిష్ణువు. అలు ప్తదృష్టి 
యైన దానివలన దేవతలకు రెప్పలుండవు గనుక నతండలుప్త దృష్టి 
మైనాండు, పైలా శౌనకాదులు ' క్షేతేస్మిన్‌ వైష్ణ వే వయం' అను 
చున్నారు. ఈ వైష్ణప క్షేతమందు అనియర్ధము, “స్వర్ణాయలో కాయ 
స్వః స్వళ్లే గీయత' ఇతి, 'న్వర్లాయో హరిః, స ఏవ లోకః =భక్తానాం 
నివాసస్థానం త్యత్సాప్తయే ఇత్యర్థః, స్వర్గవాసులచేత గియమానుడు 
స్వర్ణాయు(డు_ శ్రీమహావిష్ణువు, అతడే లోకము. అనంగా భక్తులకు 
నివాసస్థానము, అతనిని |బాపించుట కొజకు అని తాత్సర్యము, 
సతం.స| తయాగము, 

స్మత్ర మాచ్చాదనే యజ్ఞ సదా దానే వనేఒపి చ 

అని నిఘంటువు, హుతహుతాగ్న్యయః=ఇచ్చట రెండు హుత 
శబ్దము లున్నవి. మొదటిహుతము నిత్యకర్మములకు రెండవ హుతము 
నైమిత్తిక కర్మములకు; నిత్యనైమి త్తిక హోమములు సాకల్యముగా( 
దీర్చి* అని యర్థము. ఇతిహాసములు మహాభారతాదులు. ఇతి_[ హో 
[అన అని వ్యుత్పత్తి. * ఒకనా( డిట్లు జరిగెనుగదా ! అని యర్థము, 
వంళీధరుండు వరాహపురాణమందు “బ్రాహ్మణానాం విశేషకం'* అను 
శోకము నిట్లు వ్యాఖ్యానించుచున్నా (డు. విశేషక మనంగా వైళిష్టా 
పొదకము, ఎక్కడ సాధకుండు కామాదులను శీఘముగా జయించు 
టకు శక్తుండగునో అక్కడనే నివసింపవలెనని తాత్పర్యము. మొదలు 
శానకాదులకు సకామ పరత్వమేయుండెను, అప్పుడు రోమహర్షణునితో 
వారికి సంబంధ మేర్పడినది. అతండు నానాపురాణములు శాస్త్రములు 


మొదలైన వానిని వ్యాఖ్యానించెను. వానిని వారు తీవముగా మనశ _4 


మొనర్చిరి. దానితో జిజ్ఞాస యేర్పడెను, పిదప సాధువైన యు(గ్యశవ 
నునితోడి సంబంధము, దానితో భక్రిరసమునందు స్పృహా యేర్చడి 
నది. వారే యనుచున్నారు. 


(సథమన్మంధము 117 

కర్మణ్య స్మి న్ననాశ్వాస్యే ధూమధూ[మాత్మనాం భవాన్‌, 

ఆపాయయతి గోవిందపాద పద్మానవం మధు, 

ఓ సూతు(డా; మే మశాశ్వత కర్మ లొనర్చు చుంటిమి. మా 
మనస్సులు ధూనుముచేత ధూమము లైనవి, ఇట్టి వారిలో గోవింద 
పొదపద్మాసవమును బంచితివి, 


అ తరువాత జిజ్ఞాస యును శిథిలమై పోయెను. భక్తియందు( 
బరిిశమ మేర్చడినది. స్వర్షార్థకమైన స్మతయాగము విషమే యైనది. 
అన(గా నపధానమై పోయినది. 

వారే “కథాయాం సక్షణా హరేః” అనుచున్నారు. మేము 
భాగవతకథయందు సావధానచిత్తులమై యున్నాము, భాగవత్మశోత 
లైన వారియందు కర్మనిష్ట గళితమై పోయెను, భక్తి పభావ మెద్చై 
నది, శుకులు గూడ? “బరినిష్టితోఒపి నైర్గుణ్యే ' నిర్షుణ్యబహ్మానుధ్యాన 
మునందు రతులు. కాని భాగవతభక్తి వారి నాయగడ్త నుండి వెలి 
కీడ్చినది. 'స్వరాయ లోకాయ ” విష్ణులోకమైన వైకుంఠమున కని 
యర్ధాంతరము. 

దిహుభ్యో దీయతే య్యత తృప్యంతి |పాణినో బహు, 

కర్తారో బహవో యత తత్స[త మభిధీయతే, అని 


నీలకంఠుని గచ్చద్వ్యాఖ్య: 
ఎక్కడ ననేకులకు దాన మొయ(బడుచున్న దో పలు పాణు 
లెందు( దృప్పిపడుచున్నవో దేనియందు, గర్హలుకూడ ననేకమందియో 
యదియే స్మృతము. భారతమునందు నీలకంఠుం డీ శ్లోకము నుదా 
_హరించిసా(డు_ 


శౌనక స్ప కులసతేః స|కే ద్వాదశవార్షి కే 
అనునది సందర్భము : అక్కడ స్య్ర్తతము ద్వాదశ వార్షికము 
సాంగినదని యున్నది. భాగవతము సహ్మససమ మనుచున్నది. ఈ 


118 భాగవత సుధాలహరి 


విరోధ పరిహార మెట్టు? దీనిని వంశీధరుంయ చకుత్కారముగా సమ 
ర్గించెను. “ద్వాదశ” యనుదానికి “ద్వాభ్యాం బిందుభ్యాం అధికా 
దశేతి ద్వాదశ అని యతని వ్మిగహము, అనయా పదిపైన రెండు 
సున్నలని యర్థము, లేక కల్పాంతరా పేక్షతో సమర్థ్ధింపవచ్చు నని 
వేలు సమాధానము. మూడవ సమాధాన మిది. “యో మాసస్సం 
వత్సర? అని వివరణము. అనగా సహ్మసమాసిక మన్నమాట. ఈ 
విషయము నీలకంఠుడే భారత వనపక్యమందు ముప్పదియైదవ 
యధ్యాయములో “మాస |పతినిధిః' అనుచో నుదాహరించినాండు, 
శౌనక = ' శౌనస్సర్వ వి వేకస్స్యాత్‌'” అని లీలావతి  సర్వవివేకము 
గలవా(డు శౌనకు(డు. సర్వవివేకము భగవద్భక్తులకే సిద్ధించును. 
సర్వవ్యాపియెన భగవంతుని యాథార్థ్యముగా (గహించువారు వారే 
గనుక భగవద్భావ రసికుండైన నునివరుండు శౌనకుండు లేక శుకుని 
కొడుకు శౌనకుడు. 


శునక క్శాసకో యస్య బహ్య్యృచ। (పవరో మునికి 

అని నవమస్కంధము, ధర్మశాస్త్రము లన(గా మను యాజ్ఞ 
వల్కా్యది స్మృతులు. 

మన్వాద్యా (శృుతయో ధర్మశాస్త్ర మిత్యభిధీయతే 

*' అధితాని* అని చెప్పుటశత్రో6 బురాణాదులు వేదముల వంటివి 
గనుక గురుముఖముగనే పఠింపవలెనని సూచిత మైనది. భగవాన్‌ 
బాదరాయణః = వ్యాసు(డు నారాయణావతారము, అందుచే భగ 
వంతుడు “బదరీణాం సమూహో బాదరం తదుపలక్షితం అయనం 
నివాసస్థానం యస్యసః = బదరీవృక్షములదే నిండిన వనమే వ్యాసుని 
సీవాసస్థానము, 

"తస్మిన్‌ స్వఆకమే వ్యాసో బదరీ షండమండితే 

అని భాగవతము. “బదరీ తరుషండ మండలాంతర సరశణిన్‌ ? 

అని పెద్దన. *వాదాన్‌ అనీశ్యర వాదాదిన రీణాతి హిన స్తీతి బాదరా 


(సథమస్క్మ౦ధము 119 
యణః' అని వేటు వ్యుత్పత్తి. “రీ_గతిపోషణయోః” అని ధాతువు, 
అనీశ్వరవాదములను ఖండించువా(డని యర్థము. సూళత!=పొరాణికా, 
అని సంబుది, *సూతాః పొరాణికాః పోకాః పురాణం సర్వస=[గహఃి 

థె re) 
అని ధరణిదేవు(దు, 

“నైవిశం' అని పాఠము గూడ నున్నదని వీరరాఘవీయ 
వ్యాఖ్య. “నివిశం త్య|త నుహర్షయ ఇతి నివిశమ్‌, నివిశమేవ నై విశమ్‌', 
మహర్షులు నివసించుచోటని యర్థము. స్వర్గ మనంగా నిరతిశయా 
నందము. అట్టి లోకము పరమపదము, వైకుంఠము. 

స్వర్గోలోకో౭|త పరమపద. మేవ, అనంతే న్వర్లేలో శే ఒజియ్య్యే [సతి 
తిస్టతి, న్వర్లే లోకే అమృతత్త్వం భజంతి. 

స్వర్గమందు నిరతిశయానందము, దానికన్న నధికమైన 
లోకము పరమపదము. 

ఇక్కడ సత మనగా _బహ్మస్మత మని భావము. దాని లక్ష 
ణము (శుతిగీతయం దిట్లున్నది. 

0౧ 

తుల్య్యళుత స్తృపశ్శీలా తుల్యస్వీయాది మధ్యమాః, 

అపి చక్రుః [ప్రవచనం ఏకం శుకూషవో ఒపరే, 

హుతహుతాగ్నయః అనుదాని కితని వ్యాఖ్యాన మో కకిందిది... 

హు'కేన హోవమార్హదవ్యేణ పయస్సర్చిరాది సాధనేన 

హుతా అగ్నయః ఆహవసీయాదయః యై స్తథా భూతాః. 

హోమ దవ్యములు పయస్సర్పిరాదులు, అవే హు? 
వానిచేత ఆహవనీయాదుల నర్చించి యని యర్థము, “వేద 
అని యతం డొక్కకే పద మొనర్చినా(డు., “స్వరూపతః అని 
పర్యం తార్థతశ్చ వేదం విదంతీతి వేదవిదః*_ స్వరూపముతోను . 
ఫ్థానపర్యంతముగను వేదముల నెజింగినవారు. * పరావరవిద$ి, పర 


120 భాగవత సుధాలహరి 
పరమాత్మతత్త్వం; “అవరం (పకృతివురుషతత్త హం తద్విదః ”; [పకృతి 
పురుషతత్త మును దెలిసినవారు, 
శుక దేవు(డు స్వర్ణాయ లోకాయ అనుదానిని వ్యాఖ్యానించుచు 
స్వర్గశబ్దమునకు భగవల్లోక మని యర్థము చెప్పెను. అది సత్యలోక 
ద 
మునకు. బైనున్న దని ముద్దలోపాఖ్యానము, 
బ్రహ్మణ స్పదనా దూర్ధం తద్విష్టోః పరమం పదమ్‌, 
శుద్ధం సనాతనం జ్యోతిః పరం (బ్రహ్మేతి యద్విదుః. 
జాపకోపా ఖ్యానమందును._ 
వశే వై నిరయస్తాత । లోకస్య పరమాత్మనః, 
అభయం చొ౭నిమిత్తం చ న తక్తేశ సమావృతమ్‌, 
ద్వాభ్యాం ముక్తం తిభి ర్ముక్కం అష్టాభి శ్రిభి రేవచ, 
దీని విస్తరము వేదాంతకౌస్తుభమం దున్నద(ట. “పరావర 
విదః ద్వే (బహ్మణీ వేదిత వ్యే శబ్ద|బహ్మ పరం చ యత్‌ శబ్ద బహ్మణీ 
నిస్టాతః పరం (బహ్వాధి గచ్భతి'. అవర బహ్మ, శబ్ద బహ పరబ్రహ్మ 
పరమాత్ముడు. 


వల్ల భాచార్యవిరచిత సుబోధినీవ్యాఖ్య : 

భాగవతమునకు పరంపరాగతములైన యే డర్గము లున్నవి, 
అవి క థార్థము నకం కును భిన్నమైనవి. ఇతర టీకొకారుటు వీనిని 
దెలియరు. 

కొస్తే) స్కంధే [ప్రకరణే అధ్యాయే వాక్షరే పదే, 

ఏకార్థం సప్త్రధాఒజొన న్న విరోధేన ముచ్యతే. 

ఆనందరూపు(కైన హరిలీలలు శాస్త్రార్గములు. వానికి [బయో 
జనము భక్షి యేర్పడుట. సృష్ట్యాదులు లీల లని తెలిసినవుడే భక్తి 
యేర్చడును, కార్య మనుకొన్న పుడు లేదు. కౌతుకముతో ననాయా 


(పథమస్కంధము 121 


సముగాల జేయంబడు కర్మ లీల. అట్టి లీలేే మహత్వ మేర్చడును, 
నిర్దష్టత్వమును బొస(గును. ఆ లీల ముఖ్యముగా బది రీతులు. 

అత స్లో విసర్షశ్చ స్థానం పోషణ మూతయః, 

మన్వంతరే శాఒనుకథా నిరోధో ము్తిరాశ్రయః. 

అను పైని వచ్చు భాగవతళ్లోకముతో నీ యర్థము నిరూపింప( 
బడుచున్నది, ఈ దశవిధ లీలలును మూ(డవస్కంధము మొదలుకొని 
పదవస్కంధము పూ ర్లివజకును చెప్పబడును, (పథమస్కంధమున 
[శోతృవ క్ర లక్షణము; అంగనిరూపణము ద్వితీయ స్కంధమందు; 
కనుక గౌణ లీలలు రెండు; వెరని పండెండు, |పథమస్కంధమందు 
హీన మధ్యమ ఉత్తమ భేదములతో నధికారి లీల నిరూపింపంబడును. 
ఎందుకు? భాగవ తార్థజ్ఞానమందు తారతమ్య బోధనము కొలకు;' 
ఈ గంథమందరి కొక్కరీశిగనే యర్థముగాదు. సూతశౌనకుల కర్థ 
మైన దొకరీతి, నారదవ్యాసుల కవగతమైనది వేరొకపద్ధతి. శుకపరీ 
ఢత్తులకుం దెలిసినది యుత్క్యృష్టమైన మూ;డవపద్ధతి. కనుక నధీ 
కారినిబట్టి భాగవత మర్థమగుచున్నదని తాత్పర్యము, మూ(డధ్యాయ 
ముల యందలి |బశ్నో త్తరరూపములచేత హీనాధికారి తెలుప(బడు 
చున్నాండు. 'నైమిశే అనిమిష క్షే తే మునయశ్శానకాదయః', అక్కడ, 
జేరిన మునులు యజ్ఞాదులచే( బరిశుద్ధులు. యజ్ఞరూప భగవదా 
విష్టులు. భగవ్యత్పశ్నమందు 6 (బథమాధికారులు, స్మృతమందు బుత్వి 
క్కులు అధ్వర్యులు నందరు సమానులు, ఇక్కడ? జేరిన వారందరును 
మంత్మదష్టలు. స తయాగము భాగవతావిర్భావమునకు ముందొక 
'సారి జరిగినది. 


విశ్వసృజః 1పథమౌస్సత మాసత, 
అప్పు డలౌకిక భగవదావిర్భావమే జరిగెను, శౌనకాదు లారం 


భించినది రెండవసారి, ఇక్కుడ గూడ భాగవతరూపమైన భగవంతుని 
యావిర్భావ మేర్చడినది, ఈ విషయము ఆ మునులకు ముందే తెలి 


122 భాగవత సుధాలహరి 


యును. ఏకదా-హరిగాథోపగాయన కాలమని యర్థము. ఆనాడు 
సూతు( డజుదెంచునని మునులకు ముందే తెలియును. వా రంద రలౌ 
కిక పరిజ్ఞాన మున్న వారు. ప్మపచ్చుః =|పశ్నించిరి, భగవత్క థా 
రసాభినివేశముతో నొకరిని మించి యొకరు ముందుపడి యడిగి 
రనుట. అందుకే బహువచనము. ఇక్కడవారు వేయ(బోవునవి భగవ 
ద్విషయికములై న యాజ్యుపశ్నలు, ఎందుకు? భగవంతుండు షడ్డుణై 
శ్వర్య పరిపూర్ణుండు గనుక్క ఖలు=కదా! మే మొనర్చునది స్తుతి కాదు. 
యథార్థకథన మని భావము. 


అనఘ =విద్యోపజీవనమైన పాపము లేదని యర్థము. అఖ్యా 
తాన్యప్యధీతానిడతొలుత నొకసారి చదివి వ్యాఖ్యానించుట్క వ్యాఖ్యా 
నించి మరల( జదువుట, మరల వ్యాఖ్యానము, ఇట్లు పునః వునరా ఖ్యా 
నములు జరిగినవని భావము, అందుకే వారికి విషయనివేదనమందు 
నిస్సందేహము. ' ధర్మశాస్త్రాణిచ అధీతాని 


ధర్మార్థకామ మోడ్షొఖ్యాః చశ్వారోఒర్థా మనీషిణామ్‌, 
జీవేళ్వర విచారేణ ద్వేభాతేహి నిరూపితాః, 


ఈశ్వరనిచారి శాస్త్రములు వేదములే. జీవవిచారము నాల్లింటి 
యందు నున్నది. స్మృతులయందు ధర్మము, నితిశాస్త్రములం దర్ధము 
వాత్స్యాయనాదులందు కామము, సాంఖ్యాదులందు మోక్షము. జీవ 
విచారమునకు సంబంధించి వేదభిన్నములైన సమస్త శాస్త్రములం 
దును పౌరాణికులైన సూతులు సమర్థులు, బాదరాయణుండు గుహ్య 
ములైన విషయములు సూతున కెట్లు చెప్పెను? సూత as న్‌ 
తపళ్ళ క్తి క్రితో, దదధికారమును సంపాదించి కొన్నాఃడు, పరావరవిదః * 
=పరులు (బహ్మాదులు, అవరుబు తక్కినవారు.. ఆ మునులు ఈశ్వ 
రేచ్చను భూతభవిష్యతా ₹ల స్వరూపమును దెలిసినవారు 


(పథమస్కంధము 193 
గిరిధరకృత మైన బాల|పబోధిని : 
స్వర్గలోక మనంగా నిక్కడ వైకుంఠమే. “ స్వర్వాసంమే౭౬ భి 
కాంక్షంతి' అని యేకాదశస్కంధ మందు వైకుంఠమునకు “స్వ? శ్శబ్ద 
మును భగవంతుండే వాడంబోవు చున్నా(డు, లేక 'స్వర్ణాయ స 
యనగా భగవదానందాంశ లాభనుకిొటకై యనియు జెప్పికొన 
వచ్చును. కలియుగమందు సాక్షాద్భగవ దావిర్భావ మసంభవము, 
ఐనను నామాత్మకమైన భాగవతరూపమైన భగవదావిర్భావము జరగి 
నది, అసత=బనర్చిరి; ఇక్కడ “అసి ధాత్వర్థ మవివక్షితము. కేవల 
(పత్యయార్థమే వివక్షితము, *పశోరాలభన మాలభంత'ి, “గ్రాద్దం 
నిర్వపతి ', “పాణిగవాణ ముపయంతి' ఇత్యాదులందు ధాత్వర్థమును 
వదలిపెట్టి “చేసిరి? అను నర్థమునే స్వీకరించుచున్నాము గదా! 


విజయధ్వజవ్యాఖ్య : 

(దహ్మజ్జానేన వా ముక్తికి (పయాగే మర ణేన వా, 

అధవా స్నానమా తేణ గోమత్యాం కృష్ణనన్నిధౌ, 

పెది స్థృతివాక్యము. |బహ్నజానము, |పయాగమరణము, 
న. గ్‌, a Swe Sey లని 
తాత్పర్యము, కనుక వేజురీతితోం గూడ మోక్షపాప్తి యగును గదా! 
మరి (బహ్మజ్జాన జనకమైన యీ భాగవత (శవణముతో నేమి పయో 
జనము? అని | పశ్న. (బ్రహ్మజ్ఞూనముననే మోక్ష్మపాప్తి. 'కేవలకర్మతో, 
గాదని సిద్ధాంతము. కర్మచేతనే మోక్షపొప్తి యగుచున్న చో నక్క 
డక్కడ శౌనకాది మహర్దులు హరిమాహాత్మ మును గూర్చి |పశ్నిం 
చుట వ్యర్థ మగును. కర్మ జ్ఞాన పా ప్తికిం గారణము,. ఈ విషయమును 
దెలుపుటకే యీ |పారంభము, అంతేకాదు; తన శిష్యు లందటును 
భాగవత శవణము చేసినవారే యని చెప్పుటకే వ్యాను డిట్టారంభించి 
నాండు, భాగవతము. జదువు వారికిని వినువారికిని ముహావుణ్యమును 


124 భాగవత సుధాలహరి 


[బాపింపంజేయుననుటకే శౌనకాదుల్మపశ్న. సూతసమాధానముతో 
భాగవత మారంభింపం బడుచున్నది. నైమిషే=నిమిషులను మహర 
లిందు( దపమొనర్చిరి, అందుచే “నైమిషము". అ మహర్షు లారగించు 
టకు( దగిన ఫలములుగల వృక్షములుగల దగుటచేతను నైమిషము. 
ఇచ్చట శ్రీనృసింహమూ ర్తి మొదలైన దేవతలు వసింతురు. “మున 
య శౌనకాదయకి' అనిగాక 'బుషయశ్శానకాదయ$ఃి అని పాఠము. 
మహర్షులు (తికా లజ్ఞులు మంత్ర ద్రష్ట లు. శౌనకాదులట్టివారు. * స్వర్గాయ 
లోకాయ” జ్‌, స్వర్గవాచ్యుండ్రైన శ్రీమహావిష్ణువు నివసించునది, 
2. సర్వకాలములందును నానంద జ్ఞానము లే "ఉహమైన (శ్రీమహా 
విష్ణువుండునది, లి. స్వర్శబ్దవాచ్యు (కైన విష్ణువును బొందించెడి లీక 
జ్ఞాపకమెలయించెడి వైకుంఠమునుబొందు నుద్దేశ్యముతో ననియర్థము. 
సత్రం = సజ్జనులను గాపాడునది, 2. పరనూత్మచేతనే రక్తితమైనది: 
8, (పశసమైన కర్మలలో (బశస్వమైనది, కర్మమే మోశ్లసాధన మను 
భావమును నిరోధించుటతే వ్యాసు( డీ కథ నారంభించినాండు. దీనితో 
“శివదం' తాప తయోన్నూలనంి అని ముందు( జెప్పిన విషయమును 
గూడ సమర్థించినటు లైనది. దీనికి. [బమాణముగా( బద్మపురాణనుం 
దీ శ్లోక మున్నది. 

అభ్యాయికొః |ప్రదర్శం'తే సర్వ'వేదేసు సర్వశః, 

ద్య|ోతయం త్యస్తు మహతాం తాత్చర్యం తత త్మతహ. 

అలాభః పురుషార్థన్య (పోక్తమర్థ మృ తేత్వితి, 

ద్యోతనాయ మహారాజ 1 (శద్ధావృద్ధ్యర్థ మేవ చ. 

“అక్కడక్కడ శాస్ర్రములందుు జెప్ప(బడిన కథ లన్నియు నా 
యా [పమేయ విశేషములందు మహనీయుల తాత్పర్య మేమి? యను 
విషయమునే [పపంచించును వారు చెప్పిన పద్ధతికం కొ భిన్నమైన 
రీతిలో నీ పురుషార్థము లభింపదు” అను విషయమునే యవి సమ 
ర్థించుచున్నవి. వారు చెప్పిన రీతియందు (శ్రద్ధను గూడ హెచ్చించు 


(వథమస్కంధము 125 


చున్నవి. కనుక కథలును తాత్సర్యలింగము లనియే తెలియవలెను. 
ప్యపచ్చు రిద మాదరాత్‌. ఇచ్చటి 'ఆదరాత్‌' అనుదానికి బదులుగా 
“ ఆద్భృతాః' అను పాఠమును వీ రాదరించిరి. 


1. వినీతులైన, ఓ వచ్చిన యతిథులైన సూతుల చేతను, 
బూజితులైన, తే బుషయః=స్మతయాగ దీక్షితులైన యా బుషులు 
దాము సర్వజ్ఞ లైనను, సతతం = తమ యాశయమునకు వచ్చి 
యోగ్యతకు( దగినట్లుగా( దమతో నుపచారము లందిన సూతుని. 
జూచి యని యర్థము. శౌనకాది మహామునులు (పళ్నించినది 
(పపంచ Wr దమకున్న దయచేతనే గాని తమ యజ్ఞ తచేం 
గాదని తాత్పర్యము. 

“సూత” ఇది (పశంసావాక్యము,. తా మతని. | బశంసించి 
నచో నుత్సాహవంతు(డై హరికథాకథనము సంతోషముతో, జక్హగా( 
వివరింతురని ఈ పొగడ్త. అనఘ సమస స్త కార్యములను వదలిప పెట్టిన 
వాడా! భగవాన్‌ _ శ్రీమన్నారాయణుని యవతారమైన వ్యాస 
మహర్షి, పరా వరవిదః=సర్వోత్త మత్వమును తదితరమైన యస్వతం్యత 
తత్త్వమును జక్కగా నెటి(గినవారు, గడచిపోయిన విషయములను 
ముందు రా(గల విషయములను దెలిసిన (బహాదులు శుకాదులునన్న 
మాట, తత త్త్వతః = తమ తమ యోగ్యతకు( దగినట్టుగాం దమ తమ 
జీవస్వరూపమున కనుగుణముగా నని తాత్పర్యము.” 


ఓయి సూతుండా! సర్వజ్ఞుండైన బాదరాయణుడు రచించిన 
భారతాదులై న ఇతిహాసములను, పురాణ, ఉపపురాణములను జక్ష (గా 
దెలిసినవాండవు. మను, యాజ్ఞ వల్కా్యది రచితములైన ధర్శశా స్త్రాదు 
. లందును మేట రివి. వ్యాసుండు, బహ్మాద్యపరోక్షజ్ఞానులు మొదలైన 
వారీ యను[గహముచేత నీ యోగ్యతకు( దగినట్లు వేదభిన్నములైన 
పొరుషే షేయ [గంథముల నన్నిటిని జదివి వ్యాఖ్యానించిన వాడవు, 
కనుక మా పశ్నములకు సరియగు నుత్తరమిచ్చు సామర్థ్యము నీకు 


126 భాగవత సుధాలహరి 


గలదు అందుచే నీ వెజింగిన వురాణాదులలో ముముక్రుజీవుల కేది 
ముఖ్యముగా (శేయస్సాధన మని తెల్ప[బడినదో దానిని యుప్మకమము 
మొదలైన తాత్సర్యలింగములతో నిష్పథపాతమైన దృష్టితో నీవు తీర్గా 
నించికొన్న దానిని స్పష్టముగా మాకు నిర్వచింవు మని తాత్పర్యము, 
ఇందుపె నీ భాగమునకుం జెందిన పోతనామాత్యుల రచన వ్యాఖ్యా 
నింపం బడుచున్నది. వ్యాసు(డు నైమిశే అనిమిషక్షేతే అని నైమిశా 
రణ్యమును సూచింపంగా( బోతన్న యా యరణ్యమును విస్తృతముగా 
వరి ౦చినా(డు. 
(x) 

పరనుభాగవతు(డైన పోతనామాత్యుండు వ్యాసకృతము మోక 
[పదము నగు భాగవతము నాంధీకరింపం బూని స్తుతిరూపమైన 
మంగళాచరణము నొనర్చుచున్నా (డు, 


శా శ్రీకై వల్యపదంబు జేరుటకునై చింతించెదన్‌ లోక థ 

శై కారంభకు భక్ష్కపాలన కళాసంరంభకున్‌ దానవో 

(దేకస్త ౦భకుం గే శీలోలవిలసద్ద ఛగ్జాల సంభూత నా 

నాకంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకున్‌. 

లోక రచళ్షైకారంభకున్‌= లోకరశ్షణమే | పధానలక్షణముగా గల 
ట్టియు) భక్త పాలన కళాసంరంభకున్‌_ భక్తులను రక్షించుటయే మవో 
యత్నముగా గలిగినట్టియు, 'దానవో[ దేక స్తంభకున్‌ = రాక్షసుల 
యార్భాటమును దొలంగింపం జేయునట్టియు, కేళిలోల .... భవాండ 
కుంభకున్‌= లీలార్థము గాం (బ్రసరింప( జేసీన కటాక్షమా[తముచేతనే 
ఏర్పడిన యనేక [బ్రహ్మాండములు గలిగినట్టియు, మహానందాంగనా 
డీంభకున్న నంద యశోదల యింటిముగింటి శిశువుగా. బారాడు 
శ్రీకృష్ణపరమాత్మను గూర్చి శ్రీకై వల్యపదంబు( జేరుటకునై మంగళ ' 
కరమైన కైవల్యము జేరు పయోజనము కొజకు, చింతించెదన్‌_ 
ధ్యానింతును. 


(పథమస్మంధము 127 

తాత్పర్యము : మోక్షమును బొందుటకొజకు( గృష్టపరమా 

త్శను భ్యానింతును. తక్కిన వన్నియు. గృష్టపరమాత్మకు విశేషణ 
ములు. కృష్ట్ణపర మూత్మ ధ్యానమునకు మోక్షము (పయోజనము,. 
ధ్యానరూపమైన చింతయే సాధన. పోతనామాత్యుని భాగవతము 
నకు గృతిభర్త పోతనామాత్యు(డే, భాగవత (పతిపాద్యమై నవస్తును 
గూడ పరమాత్ముడే, “వేద్యం వాస్తవ మ్మతవస్తు శివదమ్‌” అని 
వ్యాసభగవానుండే పైని చెప్పంబోవుచున్నాండు. కనుక నీ మొదటి 
పద్యములో పోతన్న నమస్కారముతో పాటు వస్తుని ర్ధేశము గూడ 
ఎంతో నిపుణముగ( గావించియున్నా(డు. ఈ పద్యమున నమస్క 
రపలయడు వా డెవ్వండు ౧ మహానందాంగనాడింభకు(డు, భాగవ 
తమునందలి స్కంధములలో నెల్ల గథావిషయమందేగాక రసవిషయ 
మందును దశమస్కం౦ధము మహోదాత్తమైనది. నందొంగనాడింభకు 
డైన కృష్ణుని లీలాచరి తమే యందలి వస్తువు ఈమాట దశమ 
స్కంధ కథనంతయు రేఖామాతముగ సూచించుచున్నది. భాగవత 
కథయంతయు దశమస్కంధ పరిపోషణశకే. “దశమన్య విశుద్ధ్యర్థం ' 
అని వ్యాసభగవానుండే వాడినాండు, భగవంతు,డు [పపంచములో 
నెందు కవతరించెను? భక్తులను రక్షించుటకు; వారిని బాధించు దుష్టు 
లను శిక్షించుటకు. భాగవతమందలి కథ లన్నియు సామాన్యముగా 
నీ పయాజనమును సాధించుటకే. 'భక్షపాలన కళాసంరంభకు, 
దానవోదేక సంభకు అను నీ రెండు విశేషణములును భాగవతకథల 
నర్భమునకు పైగా తమయం దిమిడ్చికొన్నవి. కేళిలోల .... కుంభ 
కున్‌ =-లీలావలో కన మాతము చేతనే |బహ్మాండము లన్నియు సృజిం 
ఇ_చినవా(డు. ఇది పురాణములలో నొక కున సర్గమున కుపలక్షణము. 
" ఇతర కవులు కీర్తికో, అర్థమునకో కవిత్వములు |వాయుదురు, కాని 
పోతన్న వాంఛించిన ఫలను వేరు పునర్జన్మ లేని 'కైవల్యపద మాత 
నికిం గావలసినది, భాగవతపఠన |పయోజనము గూడ నిదియేం 


128 భాగవత సుధాలహరి 


తొలివాక్యమందే యాతడు తన యభిలాషను, పాపలు కరర 
దగిన ఫలశ్రుతినిగూడ( జక్షంగా సూచించినాండు. వన 
శ్రీ శబ్ల్బపయోగము, మ గణము రెండును మంగళ (పదములు, 

పోతన్న ఇందులో మూడు విధములైన విశేషణము లుపయోగించి 
నా(డు. భక్తపాలన కళానంరంభకున్‌_.దానవో। దేక స్తంభకు.మహాో 
నందాంగనా డింభకున్‌ ఈ మూడును అతని విభవావతారమునకు 
సంబంధించినవి. ' లోఠరక్షైఠారంభకున్‌ ' అనునది లీలగా మాయను 
స్వీకరించిన పరమేశ్వరుని యవస్థను సూచించును. పరమేశ్వరుండు 
స్వాంశ యగు మాయను స్వీకరించినపుడు ఒక(డే ముత్తెజింగులుగా 
నగుపించును. అపుడు సత్త్వగుణ ప్రధానమగు మాయ నంగీకరించి 
విషువై ప్రపంచమును రక్షించును. శివు(డై లయింపం జేయును, 
బహ్మయె సృజించును, * శేలిలోల.... ....కుంభకుద్‌ * అను విశేషణ 
ముతో భాగవత పతిపాద్యమైన “సత్యం_పరం” అనెడు భగవత్తత్త్యము 
నకు తటస్థలక్షణము నిచ్చు చున్నాడు, ఇందులో రెండు (బహ్మస్మూత 
ముల యర్థము వివరింప బడియున్నది. పోతనామాత్యు(డు సాధన 
చతుష్టయ మును సంపూర్ణముగ సంపాదించికొన్నవాండు, నిత్యానిత్య 
వస్తువివేకము, ఇహాము[తఫలభోగవిరాగము; శమాది షట్కుసంపత్తి, 
ముముక్తుత్వము- ఈ నాల్లును సాధన చతుష్టయము. “త్ర్రకైవల్య 
పదంబు జేరుటకునై ' అనుదానిచేతం దన ముముక్షుత్వమును పోత 
రాజు సూచించెను. అది నాల్లవదియగుటచే: దక్కిన మూటిని సంపా 
దించికొన్నా, డనియే తలంపవలిను. “బహ్మయే నిత్యము, ఇతరపదా 
ర్థము లనిత్యములు ” అని భావించి యనుభవములోనికి, దెచ్చికొను 
టయే నిత్యానిత్యవివేచనము. మోక్షార్థియగు వానికిది యంతరంగ 
సాధనము. ఈ లోకమున ననుభవింప( బడుచున్న నారీ చందన 
మాల్యాది భోగములందును పరమున ననుభవింపంబడు రంభాద్యా 
లింగనములందును ఇచ్చ లేకపోవుట యిహాము[త ఫలభో గవిరాగము, 


(వ్రథమస్కంధము 129 


ఇది కలుగుటకు నిత్యానిత్య వస్తువి వేకము మూలము. “'తద్యథఢేహ 
కర్మచితో లోకః క్షీయతే, ఏవ మేవామ్ముత పుణ్యచితోలో కః క్షీయ తే. 
పూర్వకర్మచేత సంపాదింపంబడిన యీ లోక మెట్లు క్రీణించునో' 
పుణ్యకర్మములచేత సంపాదితములగు న్వర్ణాదులు నక్తే క్షీణించును 
అని (శుతివాక్యము. శమము, దమము, ఉపరతి, తితిక్ష, (శద్ద, సమా 
ఛానము.. నీ యాజును శమాదిషట్కము. మనసును ని[గహించుట 
శమము, ఇందియని[గహము దమము. బ్రవ్మవిషయమందు( దప్ప ఇత 
రములందు సంకల్పము లేకుండుట ఉపరతి, శీతోష్లాదులను లక్ష్యము 
చేయకుండుట తితిక్ష. వేదాంతవాక్యములందును గురువాక్యము 
లందును నమ్మకమే (శ్రద్ధ, సర్వసంకల్పములను విడిచి మనసును 
(బహ్మమునందే నిలిపి శాంతినందుట సమాధానము. 
పై విశేషణములతో రెండు [బహ్మస్మ్నూతముల అర్థము గర్భిత 
మైన దంటిమి. మొదటిది “ జన్మాద్యస్య యతః” అనునది. * అస్య 
జన్మాదన్య యతః సః” |పత్యక్షము మొదలగు సర్వ పమాణములకు 
గోచర మగుచు నీ ప్రపంచము గానవచ్చుచున్నది. ఇది దేనివలన జనిం 
చుచున్నదో, యెందు నిలిచియున్నదో, నశించిన పిదప యెందు లీన 
మగుచున్నదో అదియే పరబహ్మ,. ఈ |పపంచము నానా నామరూప 
ములు గలది, దేశకాలాది బహువిధభేదములు గలది. కర్తలు భోక్తలు 
అనంఖ్యాకులు. కొందజు సుఖమును, మరికొందబు దుఃఖము నను 
భవించుచున్నారు. ఈ |పపంచస్థితి మనసున కగోచరమై యనిర్వాచ్య 
- మయి యున్నది, ఇట్టి దానిని చక్కగా నిర్వహాంచుచున్నాండు గనుక 
నా పర్మబహ్మ సర్వజ్ఞుండుగా, సర్వశక్తి యుక్తు(డుగా నుండవలెను. 
_'ఇది కుండ. దీని నిట్లు చేయవలె” నని తెలిసికొన్ననే కుమ్మరి కుండ 
లను చేయ(జాలును. కనుక [బహ్మము సర్వజ్ఞుండు. ఈ యర్థమునే 
వ్యాసభగవానుడు “ అర్ధేష్వభిజ్ఞ ః.స్వరాట్‌ ” అను రెండు పదములచే 
నూచించియున్నా (డు. 
భామ. ప. 9 


130 భాగవత సుధాలహరి 

ఇక్కుడ పూర్వపక్షముః మరు స్కూ తార్థమును “జన్మస్థితిభంగం 

స శకి ౩ కారణాద్నవతి త ద్న హేతి వాక్యశేప 
యతః సర్వజ్ఞా త్సర్వ మశ ఫి (దృ వ్యాతి వాక్యళిషః? 
అసి నిరూపించితిరి. ఇంత లక్షణ మనవసరము. (పపంచ మెవనినుండి 
పుట్టుచున్నదో అతండే |బహ్మ యన్నచోం జాలును. (పపంచోత్ప్సత్తికి 
రెండవ కారణము లేదనియే గదా మా మతము? పైగా భావవికా 
రము లా జున్నవి. “దేహో జాయతే అస్తి వర్ధతే విపరిణమలే అప 
క్షీయతే నశ్యతి (యాస్కసూూ తము) అనునవి, పీసీ నన్నింటిని |గహిం 
పక కేవల జన్మ స్థితి భంగములనే యేల |గహింపవలని వచ్చినది? 


సిద్ధాంతము: లోకమున రెండు కారణములు గన్సించును: ఉపా 
దాన హ్‌ నిమిత్తకారణము, ఏ కారణము కార్య రూపము గాం 
బరిణమించునో అది యుపాదానశారతము. ఏది నిమిత్తమ్మాతమై 
యుండునో అది నిమిత్ర కారణము. కుండకు మట్టి యుపాదానము; 
కుమ్మరి నిమిత్త కారణము. అందుచే గార్యము లీ రెండుకారణములలో 
దేనివలనై నను గల్లవచ్చును. కనుక |బహ్మాము (పపంచమున కుపా 
దానకారణము అని నిరూపించుట కై యిట్లు చెప్పవలసి వచ్చినది. 


ఇక యాస్కస్మూతములోని ఉండుట, వృద్ధిచెందుట మొద 
లగు వికారములు పుట్టిన తర్వాతను నశించుటకుముందేగదా సంభ 
వించును? కనుక నివియన్ని యు స్థితియందే చేరిపోవును, అన్నియును 
జెప్పుట నిరర్ధకమని జన్మాదులను మూటినే చెప్పితిమి. 


“కావచ్చును (పపంచమునకు6 గారణము లనేకము లున్నవి 
గదా! (ప్రధానము పరమాణువులు, జీవుడు, స్వభావము మొదలగు 
నవి. మరి (బహ్మయొక్కంే కారణ మెట్లగును ? | 

[పథానాదు లశేతనములని అ యా శాస్త్రములవారే అంగీకో 


రించియున్నారు, జీవుండు చేతను(డైనను సర్వజ్ఞుండుకాండు, అందుచే 
నానాభేదములుగల యీ |ప్రపంచమును నిర్మింప లేండు, స్వభావము 


(పథమస్మంధము 131 


గూడ పపంచకారణము గాదు, స్వభావ మనంగా నేమి? స్వస్యభావః 
స్వభావః. ఒక పదార్థము యొక్క స్వస్వరూపస్థితి. [సపంచము న్వభా 
వమువలన ఉత్పత్తి స్థితి వినాశముల( బొందును అన్నచో దేని స్వభా 
వము వలన? అని 1పశ్నవచ్చును. 


తన స్వభావమువలననా ? తనకంకు భిన్న పదార్థము న్వభా 
వమువలననా ? తన స్వభావమునలన అనుటకు వీలులేదు. ఒక వస్తు 
వునకు విరుద్ధధర్మములు స్వభావముగ నుండవు. అగ్నికి వే.డియు చల్ల 
దనముగూడ స్వభావము లగునా? కనుక పరస్పర వీరుద్ధమ్ములైన 
ఉత్ప త్తిసితి వినాశములు ఒక పదార్థమునకే అన(గా [ప్రపంచమున కే 
స్వభావములగుటక్రు వీలులేదు, అందుచే ప్రపంచము తన స్వభావము 
చేతనే తాను పుట్టును నశించును అనుటకు వీలు లేదుకదా! ఇంక భిన్న 
మగు పదార్థము యొక్క స్వభఖావముచేగలుగు నందువా? నీవును 
మూమతమునె యంగికరించితివి, మరియొక పదార్థస్వభావమువలన 
సృష్టా్యదులు గలుగు నన్నచో నా పదార్థము (బహ్మమే గావచ్చును* 
స్వభావ మనంగా స్వరూపము, అందుచే (బహ్మస్వభావ మన్నను 
(బహ్మస్వరూప మన్నను నొక్కకు. పైంగా స్వభావముతో నాకస్మిక 
ముగా జనించిన దానిలో నిట్టి చక్టనీ నియమము లుండుట సాధ్యము, 
కనుక నెట్టు చూచినను సర్వజ్ఞుండగు (బ్రహ్మయే (పపంచమునకు4 
గారణము, 


లోకమునం బిచ్చివా(డైనను బయోజనము లేనిది కార్యమును 
శ్‌ y 
జేయండు. పరమేశ్వరుడు పూర్ణకాము(డు గదా! అత డెందులకు.( 
(బపంచమును సృజించెను? లోకములో జనులు చిన్నపనినైనను 
--(బయోజనము నపేక్షింపకం జేయరుగదా! మరి పరమేశ్వరుండు 
మహాపయాస సాధ్యమగు నీ [పపంచ సృషిని నిష్పయోజనముగా 
లు 
నెందుకు సృష్టించెను? కొందు (పమాదమువలన |పయోజన రహి 
తముగ గూడ నొకమహాకార్యమును జేయుచున్నారు. విలాసార్థము 


132 భాగవత సుధాలహరి 


గను పరోపకారమునకును (బవ ర్తించు చున్నారు. పైగా పరమే 
శ్వరునకును దీనివలన నేదైన నిగూఢ |పయోజన మున్న దేమో! 
(పమాదము కించిద్దులగు పురుషులకును రావచ్చును. పరమేశ్వరు(డు 


సర్వజ్ఞు(డు గదా | విలాసార్థమై చేయబడు పనులకు గూడ నొకా 
నొక సుఖమేఫలము, కనుక నదియును నిష్పయోజనము గాదు. 
ఒక వేళనై నను నది (పపంచనిర్మాణమువలె బహు పయాస సాధ్యము 
గాదు కదా! అంతేకాక లోకద్భష్టిలో భేదముండుటచే పరుడు పరో 
పకారము ఇత్యాదు లేర్పడును. పరమేశ్వరునిలో భేదమే లేదు కదా ! 
ఉపాధిభేద మున్న దనుకొన్నను అది జీవదృష్టిలో మా్యతమే భేదము! 
కాని పరమేశ్వరుని దృష్టికి. గాదు. ఇట్లుండగా నాత( డెవ్వని కుపక 
రించుటకై సృష్టికార్యమున( (బవ ర్తించును ? దీనివలన నాతని శే 
ప్రయోజన మున్నదనవలెను? అప్పు డతడు నిత్యతృప్తు,డని చెప్పు 
_శుతులకు విరోధము వచ్చును, కనుక సర్వజ్ఞుండైన పరమేశ్వరుండు 
(పపంచక ర్త యెట్లగును? ఇది పూర్వపక్షము. 


“లోకవ త్తు లీలాకైవల్యం'; లోకవత్‌ తు లీలాకైవల్యం అని 
పదవిభాగము, కైవల్యమని వ్మిగహము. పైంజెప్పిన పూర్వపక్షమునకు 
సమాధాన మొ సూ తముతో నొస(గుచున్నా(డు. లోకములో సర్వ 
సమృద్దిగలిగి నిశ్చింతులై యున్న [పభువులు మొదలగు వారు గూడ 
జ్ఞానవంతు లయ్యును [పమాదాదుల నందక యు కేవలము విలాసార్థమై 
యనేక కార్యము లాచరించుచుందురు. ఇది (పత్యక్షసిద్ధము. అట్టి 
పనులుగూడ(గొంతఫలము నొసలగు ననుట సత్యమే. కాని యా పవ 
ర్తించు వాని యుద్దేశము మాత మది గాదు. విహారార్గమై యొక 
యుద్యాన వనము నాటినా డను కొందము. అందలి ఫలాదులచే( 
దనకును లోకమునకును గించిత్సృయోజన మేర్చడ వచ్చును. కాని 
నిర్మించిన వాని యభ్మిపాయము మా్యాతమది గాదు, వా(డు విహ 
రించుటకే దానిని నిర్మించును. కనుక అనుషంగికమగు ఫలమును 


(వథమస్కంధము 133 
పధానముగా నిర్ణయించుట యు క్రము కాదుగదా ! ఇంకను లీలి 
యను నుద్దేశము లేకయే గార్యములందు( [బవ ర్హించు సందర్భములు. 
గూడ ననేకములు( గలవు. పురుషుడు స్వాభావికముగనే శ్వాసము 
విడుచుచున్నా(డు, మరల దీసికొనుచున్నాండు. దీనికి బాహ్య 
ప్రయోజన మేమి గలదు? జీవు(డును నాత్మయు నిరువురును జ్ఞాన 
స్వరూవులే యగుటచేత వారల కీ |పాణసంచారము జ్ఞానమును గల్లిం 
పదు. శరీరమును |బదికించునని చెప్పుద మనుకొన్నచో వాయువు 
సర్వకాలములయందు నుండుటచే మృతశరీరమందు గూడ శ్వాస 
ముండవలెను గదా! కావున జక్కగ నాలోచించినచో నీయుచ్చా ్యస 
నిశ్వాసములు జీవకార్యములు, శరీరమును |బదికించుటయు జీవుని 
పనియే, మరి జీవుడు ఉచ్చ్వాస నిశ్వాసము లేల చేయుచున్నా (డు? 
స్వభావముగనే చేయుచున్నాడు; స్వేచ్చగా నూరకయే చేయు 
చున్నాడు. స్వభావ మన్నవు డింక (పశ్నకవకాశమే లేదు. కావునం 
బరమేశ్వరుండును నక్ష లీలామా(తముగ నైనను, స్వేచ్చగా నైనను, 
స్వాభావికముగ నైనను (బపంచసృష్టియందు. (బవ ర్తింపవచ్చును, 
దీనివలన దనకు. [బయోజనము లేకున్నను నవిద్యోపాధిగల జీవు 
లకు( [బయో జనము గల్లవచ్చును. (బహ్మసృష్టికి జీవభీదము లేదు. 
అగుటచే *జీవులకై పపంచమును గల్పించుచున్నాను ' అను నుద్దేశ 
నూయనకు6 గల్లుటకు వీలులేదు, సృష్టిమ్మాతము లీలాదిరూపములతో6 
గల్లవచ్చును. దీనివలన భేదదృష్టిగల జీవులకు( (బయోజనముండ 
వచ్చును. ఈ కారణముచే “సృష్టి జీవార్థమై గల్పింపంుడెను” అని 
గూడ జెప్పవచ్చును. ” రీలకుంగాను మహా|పయాస సాధ్యమగు 
._ వ్యాపారమును జేయుదురా అందువేమో? మనకు. గష్టసాధ్యమని 

తోంచినంతమా[తమున( బరమేశ్వరునకును గష్టసాధ్యమన నక్షర లేదు. 
వానరులు అన్యుల కసాధ్యమైన సము[దబంధనము గావించిరి, అర్జు 
నుండు ఖాండవదహనమప్పుడు అఆకసమంతను బాణములతో, గప్పెను* 


134 భాగవత సుధాలహరి 


. అగస్త్యుండు సము దజలము నాపోశన మొనర్చెను, కావున నొకనికిం 
గష్టసాధ్యమని తోచినంత మాత్రమున నందజకు( గష్టము గానక్కుణి 
లేదు. సామాన్యులగు యోగుల విషయమే యిట్టుండ సర్వశక్తుండగు 
పరమేశ్వరుని గుజీంచి యే మని చెప్పవలెను? కనుక బరమేశ్వరు(డు 
జగత్క ర్హయనుటలో నాక్షేపణము లేదు. నృష్టిని గూర్చియు సర్వజ్ఞ 
త్వమును గూర్చియు |శుతి చెప్పుచున్నది. కావున బరమేశ్వరు(డు 
|పపంచమును సృజించు చున్నా(డు. సర్వజ్ఞు(డై గూడ నున్నాండు, 
అందుచే మా మతమునకు దోష మేమున్నది? “శ్రీకైవల్య పదంబు? 
ఇచ్చటి కైవల్యపదమున కద్ధ మేమి? * కేవలస్య భావః కైవల్యం... 
స్వస్వరూపావిర్భావః' తన వైజస్థితిని బొందుట, 

ముక్తి ర్హిత్వా ౬న్యధారూసం స్వరూసపేణ న్యవస్థితిః 

అని భాగవతమే ముక్తికి స్వరూపన్యవస్థితి యర్థ మని చెప్పు 
చున్నది. *దానవో(దేక స్తంభకున్‌* దనువుయొక్క వంశమువారు 
దానవులు, రాశ్రసులలో ననేక వంశము లున్నవి. దైత్యులు కాల కే 
యులు మున్నగువారు, కనుక దానవశబ్దము రాక్షసులకు సామాన్య 
వాచకముగా వాడబడినది, * కేళిలోల .... .... భవాండకుంభకున్‌ * 
" కంజాత మనంగా పద్మము. నీటియందు( బుట్టు నది, కంజాతభవు( 
డనంగా (హ్మ్‌ విష్ణువు నాభికమలమందు, బుట్టినవా(డు గదా, 
కంజాతభపాండము (బ్రహ్మాండము. కంజాతభవాండము లనెడు 
కుంభములు గలవా(డనుట. విష్ణువు కటాక్షమా[తము చేతనే (పపంచ 
మును సృష్టించుచున్నా డనుటకు నీ (కిందిశ్లోక మాధారము. 

క్వాఒజ్జాన మాపదపి మందకటాక్ష మాశ్రా 

త్పర్గస్థితి | పళయసంసృతి మోత్త హేతో, 

దేవ్యాహరేః కిము విడంబన మాత్రమే త 

ద్వి|క్రీడతోః సురనరాదివ దేవ తస్మాత్‌, 


(గ్రథమస్మంధము 135 
పె శ్లోకము బ్రహాండపురాణములోనిదని మహాభారత తాత్సర్య 
నిర్ణయములో శ్రీమదానంద తీర్గుల వా రుద్ధ ఎ్రతీకరించినారు, 
ఉ వాలిన భక్తి [మొక్కెద నవారిత కాండవశేలికిన్‌ దయా 
శాలికి శూలికిన్‌ శిఖరిజాముఖ పద్మమయూఖ నూలికిన్‌ 


బాలశశాంకమౌళికిం గపాలికి మన్మథగర్వపర్వతో 
న్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాళికిన్‌, 


అవారిత తాండవ "కేళికిన్‌ = అడ్డగింప6 బడని విశంకటమైన 
తాండవ [కీడగలవాండును, దయాశాలికిన్‌ = కరుణాశాలియు శూల 
మునుధరించిన వాండును, శిఖరిజా = పార్వతీదేవి; శిఖరము లనలా 
కొండకొమ్ములు; అవిగలది శిఖరి అనంగా పర్వతము, శలిఖరిజ యనగా 
హిమవంతున బిడ్డ. అమెయొక్క ముఖపద్మ=ముఖమనెడు పద్మము 
నకు, మయూఖమాలికిన్‌ _సూర్యు,డజైనవా(ండు, బాలశశోంకమౌళికిన్‌_ 
శశాంకు( డనయా కుందేలు చిహ్నముగా గలవాండు. చందదునిలోని 
మచ్చను గుందేలుగా గవు ల్యుత్స్పేక్షింతురు. బాలశశళాంకుండు బాల 
చం[దుండు. అది మౌళియందు గలవాడు బాలశశాంకమౌళి. ఇది 
వ్యధికరణ బహు్టీ హి, రెండుపదము లేకవిభ క్రియందుండుట వైయ్యా 
కరణమతమున సామానాధికరణ్యము. భిన్న విభ క్రి యందుండుట 
వైయధికరణ్యము, బహ్మువీహి సమాసములో రెండు పదములును 
సామాన్యముగా సామానాధికరణ్యమందేయుండును. బాలశశాంకః 
మౌళాయస్య సః అనుచోట మౌళిశబ్దము సప్తమి యందును బాల 
శశాంకశబ్దము (పథమావిభక్తి యందును గలవు గనుక నిది వ్యధికరణ 
బహు వీహొ. కపాలికిన్‌.క పాలమును ధరించినవాడు, మన్మథగర్వ 
.. పర్వతోన్మూలికిన్‌ = మన్మథుని గర్వ మనెడు పర్వతమును పెకలించిన 
వాండు, సారదాదిమునిముఖ్య=నారదు (డు మొదలైన మునులయొక్క 
మనస్సరసీరుహ=మనస్సులనెడు పద్మములందు విహరించు, అఖిక౯= 
తుమ్మెదవంటి వానికి, అన(గా నారదాది మహామునుల మనస్సులను 


136 భాగవత సుధాలహరి 


- పద్మములను వెదకికొనుచుం బరమశివు(డనెడు తుమ్మెద తిరుగుచుండు 
నని భావము. భక్తుల హృదయములకై భగవంతుడి పరుగిడుట 
వారి భక్తుత్కటస్థితిని దెలువుచున్నది. పరమశివుని దేహచ్చాయ 
తెల్లనిది, తుమ్మెదలు నల్లనివి. మజఖీ సామ్యమెట్టు పాసంగును? పద్మ 
ములచే తుమ్మెద లాకర్షింప(బడును. అ'క్లే భ క్రహృదయములచే( 
బరమళివు, డాకర్టింపంబడెను, ఇంతమట్టు కే సామాన్య ధర్మము, 


నారదు(డు విష్ణుభక్తుండుగాం బసిద్ధుండు ఇక్కడ శివభక్తు,డై 
నట్లు వర్ణ ంపంబడినది" ఇదెట్లు సంగతము? భాగవతద్భష్టితో పరమ 
శివుడు "విష్తుభక్తులలో న్మగేసరుండు. “ వెష్ణవానాం యథాళివః' అని 
వ్యాసభగవొను (కే చెప్పినాండు. భగవచ్భేవకన్నను భాగవతసేవ 
భక్తులకు గొప్పదిగదా! కనుక పరమ భాగవతు.్రైన శివుని నార 
దాదులు తలంచుచుందురని సమర్థింపవచ్చును, పోతన్నకు శివకేశవ 
భేదము లేదు. పద్మపురాణమందు రామచందు(డు శతుఘ్ను నితో. 
జెప్పినట్లుగా నీ శ్లోకమున్నది. 


శివే విస్టా న వా భేదో న చ (బహ్మ మహేశయోః, 
తేషాం పాదరజః పూతం నహామ్యఘ వినాశనమ్‌. 


అట్టిభావము పోతనామాత్యునికి చాలదగ్గరిది. అతడే దశమ 
స్కంధములో శివకేశవుల క భేదము నిట్లు (పతిపాదించినాండు, 


తనువున నంటిన ధరణీవరాగమ్ము 
పూసిన నెజిబూది పూంతగాంగ 
ముందట వెలుంగొందు ముక్తాలలామంబు 
తొగలసంగడి కాని తునుకగాంగ 
ఫాలభాగంబుపైల బరగు కావిరిబొట్టు 
కామునిగెల్చిన కన్నుగాంగ 
కంఠమాలికలోన ఘననీలరత్నమ్ము 
కనునీయమగు మెడకప్పుగాంగ 


(పథమస్మంధము 187 


హారవల్లు లురగహారవల్లులు గాంగ 

బాలు లీల [ప్రౌఢ దాలకుండు 

శివుని పగిది నొప్పె శివునికిం దనకును 

వేలు లేమి దెలుస వెలయునట్టు. (దళ. 208 స) 


అవారిత తాండవ కేలికి౯ పరమశివుడు తాండవ పియు(డు. 
రసభావములులేక తాళ లయా[శయమై యుండునది నృత్తము. 
ఈ నృ త్తములో నుద్ధతముగా నడచుపద్ధతికి తాండవ మనిపేరు. పరమ 
శివు(, డుభయ సంధ్యలయందును తాండవ మాడుచుండునని (పసిద్ధి, 
దయాశాలికిణ=పరమళివుని దయాగుణము (ప్రసిద్ధమైనది. అతని 
“ కాశుతోషు(' డని-పేరు. భస్మాసురునకు వరము లిచ్చి బాధపడినకథ 
భాగవతమందే వచ్చును. ఇం[దాదులచే (బార్థితుండై మన్మథుడు 
పరమశివుని భంగింప యత్నించుటయు ఆతని నేతాగ్నియందు 
దహింప బడుటయు( బురాణసిద్ధము లే, శిఖరిజా ,... =... మౌలికి౯= 
సూర్యోదయముతో పద్మములు వికసించును అ'క్లే పరమశివుని దర్శన 
ముచే పార్వతీదేవి ముఖము వికసించునని భావము. ఈ రెండు సమాన 
ములలో గొప్పవైలతణ్య మున్నది. నారదాదుల మనస్సులనెడు పద్మ 
ములను వెదకికొనుచు. బరమశివు(డే తుమ్మెదగా బోవును. పద్మము 
లందు తుమ్మెదకాస క్రి. సూర్యోదయ మైనంతనే పద్మము వికసించును. 
ఇట పద్మమున కాస క్రి, అనంగా పార్వతీదేవి పై కంకెను భక్తుల 
మనస్సులపై శివునకు లోలుపత యెక్కువని కవి ధ్వనింప( జేయు 
చున్నాడు, 


తాండవోత్సుకు(డు, పరమదయాశాలి, శూలాయుధుండు, 
పార్వతీదేవి ముఖపద్మమునకు సూర్యునివంటివాండు నగు నా పరమ 
శివునికి నమస్కారము. బాలశశాంకమౌళి కపాలి మన్మథగర్వ పర్వ 
తము నున్తూలించినవాండు నారదాది మునిముఖ్యుల మనస్సుల వెంట 
దిరుగువా(డు నైన యా పరమశివునకు నమస్కారము. 


138 భాగవత సుధాలహరి 


ఉ. అతతసేవంజేసెద సమస్త చరాచర భూతసృష్టి వి 

జ్లాతకు భార తీహృదయ సొఖ్యవిధాతకు, వేదరాశి ని 

శ్లేతకు దేవశానికర నేతకు. గల్మషదేతకున్‌, నత 

[తాతకు ధాతకున్‌ నిఖిల తాపసలోక శుభ్యసదాతకున్‌, 

సమ స్త=సమ స్తములై న చరాచరభూతములకు సంబంధించిన, 
సృష్టి నిజ్ఞాతకు౯ జ సృష్టి పద్ధతులు 'దెలిసినవానికి, భారతీహృదయ 
సౌఖ్య విధాతకు౯=సరన్వతీదేవి మనస్సున కాహ్రాదము గలిగించు 
వానికి, వేదరాళి నిర్ధేతకు౯= వేదముల స్వరూపమును నిర్ణయించిన 
వానికి దేవతానికరనేతకు౯=దేవ శాసమూహనాయకు(డైన వానికి 
కల్మషజేతకు౯.= పాపనులను జయించిన వానికి, నత తాతకు౯=- 
ననుస్థరించువారిని రకించువానికి, నిఖిల తాపసలోక శుభప్రదాతకు౯ 
=సమ స్తమునులకు క్షేమమును గల్లించెడు, ధాతకు౯అట్టివిధా తకు, 
అతతసేవ౯ జేసెద౯=వి స్తృతముగా సేవ( జెల్లింతును. 


బ్రహ్మ సమస్త చరాచర భూతములకు సంబంధించిన సృష్టి 
విధానము లెజింగినవాండు, భారతీదేవి మనస్సున కాహ్తాదముగల్లించు 
వాడు, శ్రీమన్నారాయణుని నంకల్బశ క్రిచేత వేదార్థము లెటీ(గింప( 
బడిన వాండగుటచే నమస్త నిగమ పండితుండు, దేవతానాయకు,డు, 
కలుష విజేత, తన్ను గొలుచువారిని రక్షించువాడు, మహామునులకు 
శుభ్యపదాత అగు నట్టి (బహ్మను గూర్చి సేవింతును,. 

వచనము: అని నిఖిల్యపధాన దేవతావందనంబు సేసి, 

వ్యాఖ్య: నిఖిలజసమస్తులైన, (పధానదేవతా....సేసిముఖ్యు 
లైన దేవతలకు వందన మొనర్చి, 
ఊఉ. _ అదరమొస్ప | మొక్కిడుదు న్మదిసుతా హృదయానురాగ సం 

పాదికి దోషభేదికిం (బ్రపన్నవినోదికి విఘ్నపల్ని కా 


చ్చేదికి మంజువాదికి నశేష జగజ్జననంద వేదికిన్‌ 
'మోదకథాదికిన్‌ సమదమూషక సాదికి సుపసాదికిన్‌. 


[(వథమస్క్మంధము 139 
ఘ్నేశ్వరునకు వందన మొనర్చుచున్నాండు. 
అ(దిసుతా=పార్వతీదేవియొక్క, హృదయానురాగజ్వమానసిక 
ప్రేమయొక్ట , సంపాదికి౯ాసంపాద నగల్లినట్టి యు,దోషభేవికి౯=సమ స్త 
దోషములను బరిహారించునట్టియు, (పపన్న వినోదికిల_శరణు, జొచ్చిన 
అట 

వారిని వినోదముగా నవ్వునట్లుచేయునట్టియు, విఘ్న వల్లి కాచ్చేదికి౯ఎ 
విఘ్నము లనెడి తీగలను నాశనము చేయునట్టియు, మంబ పాడికి 
మంగళకర భాషణము గలట్టియు, అశేషజగజ్జన నంద వేదికి౯=లఅనేకు 
లైన, జగజ్జనజజగతిలోని జనులందరికిని, నంద చేదికి౯ఎసంతోషము 
నందించుట చక్కగా దెలిసినట్టియు; మోదక ఖాదికి౯=-కుడుము లను 
భకించువా( డైనట్టియు, సమదమూషక సాదికి౯=--మదించిన యెలుక 
వాహనముగాంగల రౌతునకు, ను వసాదికి౯=-మంగళకరమైన ప్రసా 

దము గలిగిన విఘ్నేశ్వరునకు నమస్కారము. 
ఈ పద్యములోని వన్నియును విశేషణములే. కనుక దేనినో 
యొకదానిని విశేష్యముగా మార్చికొనిి తక్కినవాని నన్వయింప 
వలెను, * సనుదమూషకసాదికి' అనుదానిని విశేష్యముగా నెన్నుకొని 


తక్కినవానిని దాని కన్వయించుకునది. 


దోషభిదికి౯ = మహావిఘ్నా[త్పముచ్యతే, మహాపాప్మాత్ప్స 
ముచ్యతే, సర్వదోపోత్సముచ్యతే స సర్వవిద్భవతి? (గణపత్యధర్వ 
శీరోపనిషత్‌ ) కనుక విఘ్నేశ్వరుని. దలంచికొన్నచో గార్యములం 
దశక్యాదులచే( గలుగు దోషము లన్నియు శమించునని భావము. 
విఘ్న వల్లి కాచ్చేదికి౯=-విఘ్న ముల నెడు తీగలను ఛేదించువా(డు. 
అతడు గజానను6 డగుటచే విఘ్నములను తీగలతో. బోల్చ్బుట బాగు 
గనే యున్నది. శార్యారంభమునందు. (దిమూర్తులు గూడ నాతనికి 
నమస్కరించినట్టుగా నొక కవి వర్ణించినాండు. 


140 భాగవత సుధాలహరి 

జేతుం య న్రిపరం హరేణ హరిణా వ్యాజాద్భలిం బధ్నతా 

(నష్టం వారిభవోదృ్భవేన భువనం శేషేణ ధర్తుం ధరామ్‌, 

పార్వత్యా మహిషాసుర (క్రమథనే సిద్ధాధిపై స్పిద్ధయే 

ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్స నాగాననః, 

భోజుడు తన రామాయణ చంవువులో విఘ్నములను పర్వత 
ములతో( బోల్సెను. ఆ శ్లోకమిది._ 

లకీ్మం తనోతు నితరా మితరా న పేక 

మంఘిద్యయం నిగమ శాభికిభా (పవాళమ్‌, 

'హైరంద మంబురుహ డంబర చౌర్యనిఘ్నం 

విఘ్నా ది భేద శతధార ధురంధరం నః, 

భోజుడు లక్షీగణపతిని మనసున నిలుపుకొన్నాండేమో యని 
పించును. 

వినాయకుడు మూషకవాహనుండు. 


దంతం చ పరకుం పద్మే మోదకొంశ్చ గజాననః, 
గణేశో మూషకారూఢో విభ్రాణ స్సర్వకామదః, 
(శారదాతిలకం 18.78) 


కోణితలంబు నెన్నుదురు సోంకగ (మొక్కి, నుతింతు సైకత 
(శోణికి. జంచరీక చయ సుందర వేణికి రక్షితామర 
(శేజికి. దోయజాత భవచి త్రవశీకరణైక వాణికిన్‌ 
వాణికి నక్షదామ శుక వారిజ పు స్తకరమ్యపాణికిన్‌, 


సరస్వతీదేవిని స్తుతించుచున్నా (డు _ 
దురుజనెజి 1 నుదురు, సోయకగ=నిటలము సోంకనటు (గ, ము కడా 
గా అ 
నమస్త రించి; నుతింతున్‌=స్తోోతము చేయుదును. తక్కిన వన్నియును 


[(పథమస్కంధము 141 


వాణీకి విశేషణములు. ఆమె యెట్టిది? సైకత శ్రోణి=ఇసుకతిన్నె లవంటి 
కటిస్థలము గలది, చంచరీకచయ == తుమ్మెదల గుంపువలె నున్న 
సుందర వేణికిణ=అందమైన నల్లనిజడ గలది, రక్షిత = రక్రింప(బడిన, 
అనత। శేణికి౯ వినయముతో దన్ను (మొక్కు భక్తులు గలది. తోయ 
జాతభవుండు=(బహ్మ. అతని చిత్తము వళీకరించు పల్కులసొంపు 
గలది. సృటికాక్షమాల, చిలుక్క పద్మము పుస్తకము, వీనిచేత రమ్య 
మైన నాల్గుచేతులు గలది. 

తాత్సర్యము : సరస్వతీదేవి పైకత్మశోణి, తుమ్మెదలగుంపువలె 
నల్లని యందమైన జడగలది. తన్ను6 గొలుచు భక్తుల రక్షించెడిది, 
(బహ్మదేవు నలరించు పల్కుల పొందుగలది. ఒకచేత నక్షమాల, 
మరియొకచేత కీరము, ఒకచేత పద్మము, మరియొకట పుస్తకము గల్లి 
నాల్లుచేతులతో నందమైన మూర్తి, అమెకు నమ స్తరించుచున్నాను. 


పుట్టంబుట్ట శరంబునన్‌ మొలవ నంభోయాన పా|తంబున 

న్మెట్టం గల్లను గాళిగొల్వను బురాణింపం దొరంకొంటి మీ 

చెసే వెంట జరింతు6 దత్సరణి నా కీ వనమ్మ। యో యమ్మః మే 
ల్పట్టున్‌ మానకు మమ్మః నమ్మితి జుమీ 8 (బాహ్మీః దయాంభోనిధీ 1 


సరస్వతీదేవి నింకొ కపద్యముచే స్తుతించుచున్నాండు = 


టీక; దయాంభోనిధీ! |బాహ్మ్‌! = దయాసము[దము వంటి 
దానా! సరస్వతీ |, పుట్టంబుట్ట౯ = పుట్టయందు జన్మింపను, శరంబు 
నన్‌ మొలవ౯=లెల్లుగడ్డియందు జనింపను, అంభోయాన ప్మాతంబు 
నన్‌=పడవ యనెడు పాతయందు, మెట్టన్‌==పరాశరు(డు సత్యవతితో 
సంగమింపంగా, కల్గను= జన్మింప లేదు, కాళి౯ కొల్వను= కాళికాదేవి 
- నుపాసింపలేదు, పురాణింపం దొరంకొంటి౯ = భాగవతవురాణమును 
(వాయ బూనితిని మీదు ఎట్టు ఏవెంట౯ చరింతున్‌ =షంక పైని 
నెట్లు; ఏ మార్గమున గావ్యమును రచింప(గలనో, తత్సరణిన్‌ = ఆ 
పద్ధతిని, నా కీవమ్మ = నాకు దయసేయుము, మేల్చట్టున్‌ మానకు 


142 భాగవత సుధాలసారి. 


నుమ్మ=నా కాధారముగా నుండుటను వడలకుము తల్లీ [, నమ్మితి౯ 
చుమో= నమ్ముకున్నాను, 
తాత్సర్యము ; తల్లీ [ సరస్వతీ! నేను పుటలో జన్మింపలేదు, 
౧ లు | 
అనంగా వాల్మీకిని గానని యర్థము. జెల్లుగడ్డియందు. బుట్ట లేదు, 
కుమారస్వామిని గానని తాత్పర్యము, కుమారస్వామి శరవణభవు(డు 
చంపూరామాయణమునం దిట్లున్నది- 


సాజపి సప్తార్చిషా కీప్తం 'తేజస్త ద్వోఢుమక్ష మా, 
హిమవక్చాంత కొంతారే గ్రాంతా శరవణే జహొ. 
త|త్రా౬.భూ త్మత్సికొ (పీతై ్యషోఢారూడ ముఖాంబుజమ్‌, 
కారకధ్వాంత విధ్వంసి సద్య ష్షాణ్మాతురం మహః, 


పరాశరు(డు సత్యవతితో( బడవయందు సంగమింపంగా సద్యో 
గర్భమున వ్యాసమహర్షి జనించెను. కాళిదాసువలె కాళికాదేవి దయ 
సంపాదించికొన్నవా6 డనుగాను, ఐనను, ధైర్యముగా భాగవతము 
రచింప బూనుకొన్నాను. పైన ఏ రీతిగా రచన. సాగింపవలెనో 
నాకు దిక్కు నీవే. నీవే నా కండగా నిలిచి, కావ్యమును బల్కింప 
వలెను. నిన్నే నమ్ముకొన్నాను, నీ దయను నానుండి తప్పింపకుము, 


ఇక్కడ వాల్మీకి (వాసినది పురాణము గాదు, దానిని |పాచీను 
లాదికావ్య మనిరి. పురాణమునకు(+ గావలసిన లక్షణములు వేటు, 
సర్గ పతిసర్గాదులు. వానిపై వాల్మీకి దృష్టి నిల్ప లేదు, అ'క్లే కాళిదాసు 
గూడ పురాణకర్త గాదు, పై నల్వురిలో( బురాణక ర్త లిర్వురే. కుమార 
స్వామి, వ్యాసు(డు. కాని తక్కిన యిర్వురను గూడ పాయోవాద 
ముతో జేర్చినాండని సమర్థించికొనవలెను. అనంగా గొప్పరచన చేసిన 
వారని యర్థము. అంభోయాన మనంగా నీట, [బయాణ మొనర్చు 
పడవ. కాళిదాసు కాళికాదేవి నుపాసించి ఆమె దయతో గవితాశక్తి 
సంపాదించినాండని లోకములో వాడుక, 


(నథమస్కంధము 143 
ఉ అ మ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె 

ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దన్ను లో 

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెదియమ్మ దుర్గ మా 

యమ్మ కృపాబ్ధి యీవుత మహత్శ ్యకవిత్వ పటుత్వ సంపదల్‌, 

అ మ్మలగన్న యమ్మ = ఆ కొండ, అనగా పిమాలయము 
గన్న బిడ్డ, ముగురమ్మల మూలవుటమ్మ=మూండు శక్తులకును దొలి 
శక్తి శ చాల పెద్దమ్మ=అనాదియై నది, సురారులమ్మ కడువు=రాత్తసుల 
తల్లియైన దితిగర్భము, ఆటడి బుచ్చినయమ్మజ వ్యర్థము గా( జేసినది, 
తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మజ=తన్ను 
భజించు శచీదేవి, స్వాహాదేవి మున్నగు దేవతాస్రీల మనస్సులలో 
వసించు, దుర్గజదుర్ల యను పేరు గలిగిన, కృపాబ్దిదయా సమ్ముదు 
రాలైన తల్ది, మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌ గొప్ప మహిమా 
న్విత కవిత్వసంపదలను, ఈవుతన్‌=నాక్రు ఇచ్చు6గాక | 

తాత్చర్యము : ఒకానొక యవతారమందు పామవంతునకు 
జన్మించినది. ఆమెయె ముగురమ్మలకును మూలమైనది. అనాదియైన 
యామె మహాలక్ష్మి, మహాకాళ్ళి, మహాసరస్వతిగా నవతరించి రాక్షస 
సంహారము చేసి, దితి గర్భమును వ్యర్థ మొనర్చిన దామెయే, తన్ను 
భక్తితో. గొలుచు శచి, స్వాహ మున్నగు దేవకాంతల నునస్సుల 
వర్షించు తల్లి. దుర్గ యనియు నామె "పేరు. అట్టి యామె గొప్ప 
కవితాశక్తుల నొసంగు. గాక | 


ముగురమ్మల మూలపుటమ్మ, దేవ్యధర్వశీర్ణ మం దీ గాథ 
వచ్చును, 


సర్వే వై దేవాః దేవీ మువతస్థుః. కొజసిత్యం మహాదేవీతి, సా బవీత్‌, 
“అహం |బహ్మస్వరూపిణీ. మత్తః (ప్రకృతి పురుషార్థకం జగత్‌, శూన్యం చా 
శూన్యం చ, అహ మానందానందౌ, అహం విజ్ఞానావిజ్ఞునే, అహం (దిహా బిహ్మణీ 
వేదితవేం. అహం వంచమభూతానం పు. యా nn అక ns 


144 భాగవత నుధాలహరి 


మ'వేదోఒహం౦; విద్యాహమ విద్యా౬హం; అజాఒహ మనజా౬హం, అథ శో 
ర్థ్వం చ తిర్యకృాఒహం; అహం రు|దేభి ర్వసుభిశ్చరామి, అహ మాదితై్యైరుత 
విశ్వదేవైః; అహం మితావరుణా వుభౌబిభర్మి, అహ మిం|ద్రాగ్నీ; ఆహ మళ్వినా 
వుభౌ; అహం సోమం త్వష్టారం పూషణం భగం దదామి, అహం విష్ణు మురు 
[క్రమం |బహ్మాణముత |ప్రజాపతిం దధామి, అహం దధామి [ద్రవిణం హవిష్మతే 
స్కుప్రావ్యే యజమానాయ సున్వతే, అహం రాస్ట్రీ సంగమనీ వనూనాం చికితుషీ; 
(ప్రథమా యగ్నియానాం, అహం సువే, పితరమస్య మూర్భాన్మను యోని రప్ప్వం 
తస్సము[ద్రే, య ఏవం వేద, స దై వీం సంపద మాప్నోతి,” తే దేవా అ్యబువన్‌, 


నమో దేవ్యై మహాదేవై శివాయై సతతం నమః, 
నమః |ప్రకృశై క భ[దాయై నియతాః |ప్రణశాస్మ తామ్‌, 
పై వాని కరము, దేవతలు దేవిని సమీపించి “కన్యా! నీ 
వెవ్వర ని యడిగిరి, ఆమె యన్నది. 

“నేను ద్రహ్మస్వరూపిణిని, నా నుండియే (సకృతివురుషాత్మక 
మైన స|దూపము నస|దూపమునై జగత్తు వుప్రైను. నే నానంద 
మును అనానందమును. విజ్ఞానము, అవిజ్ఞానమును, (బహ్మా[బహ్మ 
ములును నేనే. పంచీక్సతములు అపంచీకృతము లై న భూతములు 
నేనే, నేనేయీ కన్సించు సమస్తజగత్తును, వేదమవేదము నేనే, 
విద్యావిద్యలు నేనే. పకృతియు, దానికం'ె భిన్నమును నేనే, |క్రిందు 
మీదులు (పక్కలు నానాన్వరూపములు, నేను రుుదులు వసువులు వీరి 
రూపములతో సంచరింతును, ఆదిత్య విశ్వేదేవతల రూపముతో. జరిం 
తును. మ్మితావరుణులు, ఇం్యదాగ్నులు, ఇర్వు రాళ్వినులు, వీరి భరణ 
పోషణములు గూర్చుదానను నేనే, నేనే సోముడు, త్వష్ట, పూష. 
భగుడు వీరిని ధరింతును. మూడు లోకముల నా కమించుటకు( 
బాదశ్షేప మొనర్చిన విష్ణువు, ద్రైహ్మ్మ (పజాపతి_ వీరిని ధరించునది 
నేనే, దేవతల కుత్త్వమ పావిన్సు లిచ్చువాండు సోమము సిద్దపటిచు 
వాడు అయిన యజమానునకు హవిర్ధగివ్యములతోపాటు ధనమిచ్చు 


(వథమస్మంథధము 145 . 
దొనను నేనే. నేనే గగనాదుల సృష్టిని. నాయొక్కస్థాన మెచ్చట 
న సరూప యం + జ 
నున్నది? ఆత్మస్వరూపమును ధరించు బుద్దివృ త్తియందున్న ది ట్లు 
'నన్నెజుఃగు వాండు దైవీనంపద నందును”. అప్పుడు దేవత లన్నారు 


“తల్టీః చేతనములను దనుతమ కర్తవ్యములందు (పవృత్తుల 
నొనర్చు కల్యాణకర్లి కి నమస్తారము. నీను గుణసామ్యావస్లా స్వరూ 
oe =r థి 
పిణివి. మంగళమూర్తి వి. నికు నమస్కారము”, 
దేవికి ధుర్గ యనియు. బేరు, 


తామగ్నిపర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేష 'జుష్టామ్‌, 

దుర్గాం దేవీం శరణం |పపద్యా మహే౭సురా న్నాశయి తె తే నమః, 

దుర్గాదేవి అగ్నివంటి శరీరచ్భాయ గలది. జ్ఞానముతో. |బకా 

౧ = ఇ 

శించు దీప్తి వంటిది; కర్మఫల్మపాప్పికి హేతువైన యా దుర్గాదేవికి 
ననుస్కారము, అసురులను సంహరించునట్టి యా దేవికి నమస్కొ 
రము. 

సౌందర్యలహరిలో( గవిత్వపాప్తి కీ పయోగము చెప్పబడి 
నది, 
శరజ్షోోత్సా న్నా కుద్దాం శశియుత జటాజూట మకుటాం 

జ ధి 

పర(తాస్మతాణ స్ఫటిక ఘటికా పుస్తక 5రామ్‌, 

సకృన్నత్వాం న త్వా కథమిన సతాం సన్నిదధతే 

మధుక్షీర్మద్రాతి మధురిమ ధురీణాః ఫణితయః. 

ఈ శ్లోకమును దినమునకు సహనము జపించినచోం గవిత్వ 
జ స్ఫూర్తి యేర్చడునని సాధకు లందురు. దీనితర్వాత మతి రెండు 
శ్లోకములు సారస్వత్యష్మకియకు సంబంధించినవి యున్నవి. వీని విశే 
య 
షములను తాం[తికులనుండి గహింపవలెను, 

భాను వ్ర 10 


146 భాగవత సుధాలహరి 
మ, హారికిం బట్టపుదేవి పుణ్యముల పో వర్ధంబు పెన్నిక్క. చం 
దురు తోంబుట్టువు భారతీగిరిసుతల్‌ కోనాండు పూబోడి తొ 
మఠలం దుండెడి ముద్దరాలు జగముల్‌ మన్నించు నిల్లాలు భా 
సురతన్‌ లేములువాపు కల్లి సిరి యిచ్చున్‌ నిత్యకల్యాణముల్‌ _ 
టీక; హరికిం బట్టపుదేవి = = శ్రీమహావిష్ణువునకు. U 
గృహిణి, పుణ్యముల (పోవు = పుణ్యరాళి, అర్ధంబు పెన్నిక్కా 
1 ఇక్క=ధనమునకు నివాసస్థానము, చందురు తోబుట్టువు = 
నకు సోదరి, భారతీగిరిసుతల్‌ .సరస్వతియు( బార్వతియు, తో 
పూయబోడితనతో' బాటు (కీడించునట్టి యువతి, తామరలండ 
ముద్దరాలు = పద్మవనములం దుండెడునది జగముల్‌ మః 
నిల్లాలు==|పపంచములు గౌరవించు గృహిణి భా భాసురతన్‌ __ 
మానముగా, లేములు వాపు తల్లి = పీదటీకమును బోలగ 
జనని, సిరి=త్రీదేవి, నిత్యకల్యాణముల్‌ _శాశ్వతములై న శుభవ 
ఇచ్చున్‌ = ఇచ్చునుగాక | 
తాత్పర్యము ః శ్రీమహావిష్ణువునకు. (బధాన గృహా; 
బుణ్యస్వరూపిణియు, ధనమునకు మూలస్థానమును, చర్మదు; 
_రియు4 బార్వతీ సరస్వతులు చెలిమికత్తెలుగాం గలిగినదియు 
వనవాసినియు, పేదజికమును బోంగొ ళ్టైడు తల్లి, అతల 
నిత్యశుభముల నొసంగుంగాక [!. 
హరికిం బట్టపుదేవి. “విష్ణో రేషా ఒనపాయినీ* వి; 
నెప్పుడు నెడంబడి యుండనిది. అందుచేతనే యామెను భగవ 
నుజులు “దేవదేవ దివ్యమహిషీమ్‌” అని సంబోధించిరి. * రా 
భవే శీతా రుక్చిజీ కృష్ణజన్మని” ఇత్యాది ప్రకారము పరమేశ 
విభవావతారమును ధరించిన దతక్స్వరూపానుగుణముగ ఇ 
వర్తించును. నిత్యవిభూతియందును ఆమె భగవంతునకు€ ( 


[పథమస్కంధము 147 


యుండును. చందురుడు చం! దశబ్దభవము, భారతీగిరిసుతల్‌ 


తోనాండు వూంబోడి, యామునాచార్యుండు లక్ష్మీదేవిని చతుళ్లోకిలో 
నిట్టు స్తుతించినాండు. 


కొంత'స్టే పురుషోత్తమః ఫణిపతి శృయ్యాఒ౬౬సనం వాహనం 

వేదాత్మా విహగేశ్వరో యవనిక మాయా జగన్మోహినీ, 

(బ్రహ్మేశాది సుర్మవజ స్పదయితః త్వద్దాస దాసీగణకః 

(శ్రీరిత్యేవచ నామతే భగవతి [బూమః కథం త్వాం వయమ్‌. 

పై శ్లోకము ననుసరించి (బ హ్మేశాది దేవతలు, వారి భార్యలు 
లక్ష్మీదేవికి నిత్యకింకరులు. తామరలం దుండెడి ముద్దరాలు. ఇందిరా 
దేవి పద్మవనవాసిని, 'వేదాంతదేళికు లిట్లనుచున్నారు. 


అవిర్భావః కలశ జలధా వధ్వరే వాఒపి యస్యాః 
సాసం యస్యా స్పరసిజవనం విషువక్షషలం వా, 

® ఇ ® 

భూమా యస్యా భువన మఖిలం దేవి! దివ్యం పదం వో 
స్తోక|ప్రజ్ణై రనవధి గుణా స్తూయసే సౌ కథం త్వమ్‌, 


పై శ్లోకములో లక్ష్మీ దేవికి నివాసము విష్తువక్షస్థృల మనియు 
పద్మవన వ మనియు జెప్పశుడియున్నది. పూయోణి _ పూవువంటి శరీ 
రము గలది, ఇక్కడ వ్యాకరణ సూ్యూతము. ననుసరించి మేనునకు 
“బోణి' యని యాదేశము వచ్చును. 


వచః అని ఇష్టదేవతల( జింతించి, దినకరకుమార |పముఖులం 
దలంచి, | పథమకవితావిరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి 
హయగీవదనుజకర పరిమిళిత నిగమనివహవిభాగ నిర్ణ యనివుణతా 
సముల్లాసుండగు వ్యాసునకు (మొక్కి). శ్రీమహోభాగవతే కథాసుథా 
రస (పయోగికి శుక యోగికి నమస్త రించి, మృదుమధురవచనరచన 
పల్ల వితస్థాణునకుం బాణునకు( (బణమీల్లి ; మహాకావ్యకరణ క ఖావిలా 
ee జారిన గొనియాడి, కవికమల విసరరవిం భారవిం బొగడి 


148 భొగవత సుధాలహరి 


కతిపయక్లోక సమ్మోదితసూరు మయూరు నభినందించి, విదళితాఘు 
మాఘు నుతియించ్సి యాం[ధకవితా గారవజనమనోహారి నన్నయ 
సూరిం గ్రైవారంబు సేసి హరిహరచరణారవింద వందనాభిలాషి( 
దిక్కున మనీషిం భూషించి, భక్తి విశేషత పరమేశ్వరుండగు | పబంధ 
పరమేశ్వరు, |బణుతించిి నుణీయు నితర పూర్వకవిజన సంభావ 
నంబు గావించి, వర్తమాన కనులకుం (బియంబు వలికిి భావికవుల 
ఖహపహుూకరించి యుభయకావ్యకరణ దక్షుండనై 


కఠినపదముల కర్ణములు : ఇష్టదేవతలు =: తన కిష్టమైన దేవ 
తలు, దినకర కుమార్యపముఖులు = సూర్యుడు, కుమారస్వామి 
మొదలగువారు, (పథమ .... ....విలాసాతిరేకి = మొట్టమొదటిసారిగా 
లౌకిక సంస్కృృతమందు రచన గావించినవాండు వాల్మీకి; (కొంచ 
వధతో మనస్సు గలంగిన మహాముని వదనమునుండి, 


“మానిషాద! పతిష్టాంత్వ మగమ శాశ్వతీ స్పృమాః* యనెడు. 
శ్లోకము హఠాత్తుగా బయలుదేరినది. ఆ ఛందస్సుయొక్క హఠాదా 
విర్భూతికి వాల్మీకి వజ(గందుచుండెను. ఇంతలో (బహ్మవచ్చినాండు 
చతుర్ముఖు(దు. 

మచ్చందా దేవతే (బిహ్మన్‌ 1 (వృ శ్రేయం సరస్వతీ, 

రామస్య చరితం సర్వం కురుత్వ మృషిస త్తమ 1 

వాల్మీకిమునీ | నా యాదేశముచేతనే సరస్వతీదేవి లౌకికఛందో 
ఒవతారమును ధరించి నీ ముఖమునుండి బయలుదేరినది, కనుక 
పవి తమైన రామకథను రచింవుమని యాజ్ఞాపించినా(డు. లౌకిక సం 
స్కృృతములో బయలుదేరిన యాదికావ్యము రామాయణమే, 


హయ గీవదనుజ .... ... నిపుణతాసముల్లాసు=అదికాలమున 
హయ[గివుండను రాక్షసు.డొక6 డుండెను. వాండు వేదముల నెతి 
కొనిపోయి వాని నన్ని6టిని కలగాపులముగం జేసినా(డు, వ్యాస 


(పథమస్కంధము 149 
భగవానుడు మరల వానిని శాఖోపశాఖలుగా సంస్కురించినా(డు, 
ఈ విషయము స్మ్కాందవురాణమం, డిట్లున్న ది- 

చతురాననాయ చతురః పురాగమాన్‌, 

(పదదా వముష్య సురరాశయే సుధామ్‌, 

వినిహత్య హి (్రుతిముషం పురాతనం 

వపుషోద్ధతం హాయముఖేన స్మదిపుమ్‌, 

సతాం. గిపుం== స్మదివుం ౪ 

పె శ్లోకమును భారతతాత్సర్య నిర్ణయములోC బూర్భపజ్ఞ 
లుద్ధ్భతీకరించిరి. శ్రీమహా.... యోగికి నమస్కరించి భాగవ తకథ 
యనెడు సుధారసమును బం చిడువాండు శుకయోగి.... మృదుమధుర 
త బాణునకుం బణమిల్లి మృదులమై మధురమైన వచనరచనచేత 
శిలలం గూడ జిగురింపల జేయువాండగు బాణునకు నమస్కరించి, 
పల్హ వితస్థాణు(డు అనుటకు, బుల్కరించిన శివుడు గలవాండనియు 
నర్ధాంతరము. వచనరచనదేత శివుని మెప్పునందినవా(డు బాణుండు, 
శార్తుడు. .సేరునందే శివభక్షియున్నది. అతండు కాదంబరిలో_ 


“జయంతి బాణాసుర మౌళిలాలితాః' అని శివసుతి నెంతో 
రమ్యముగ నొనరించెను. బాణజముయూరులు అదిశంకరులకు సమకాలి 
కులో గాదో నిర్ణీతముగాదు, కానీ శ్రా-క్తేయు(డైన బాణునిచేత నౌరు. 
డైన మయూరునిచేత శంకరులు తమ భాష్య్యశవణముం జేయించిరని 
శంకరవిజయములో వచ్చును. 


సకథాభి రవంతిష (పసిద్ధాన్‌ 

విబుధాన్‌ బాణమయూర దండిముఖ్యాన్‌, 
శిథిలీకృత .దుర్మతాభఖిమానాన్‌ 

నిజభాష్య గ్రవణోత్పుకాం శ్చకొర, 


150 భాగవత సుధాలహరి 


కతిపయ .,,.. మయూరు నభినందించిజఆమయూరు(డు మహో 
కవీ. అతని సూర్యశతకము (పౌఢమైన రచన, ఇతండు సూర్యశతక 
మెందుకు వాసెను? దీనిని( గూర్చి యొకటి రెండు కథలున్నవి. 
బాణనుయూరులు బావమటిదులుట |! మయూరుని చెల్లెలిని బాణున 
కిచ్చినట్లు జన్మశుతి. మయూరునిదుహిత బాణుని భార్యయై నట్టొక 
(పనిద్ధి ఒకనాడు బాణునిపై భార్య కెందుకో కోపము వచ్చెను, 
ఎంత బతిమాలినను రోషము | తగ్గలేదు. రాతి గడచినది. అప్పుడు 
బాణుడు. 1 


గత|ప్రాయా ర్యాతిః కృళతను శశీ శీర్యత ఇవ 

(పదీపోఒయం న్మిదానశ ముపగతో ఘూర్జిత ఇవ, 

(పణొమాంతో మాన స్త్యఒజసి నతథాఒపి |క్రుధ మహో 

కుచ (సత్యాసత్యా హృదయమపి తే స్ముభు1........ 

అసంపూర్తిగా బాణు(డు నిలిపినాండు. “చండి! కఠినమ్‌!”. 
అను కొనుచు మయూరు(డు గృహమున |బవేశించెను. సుభూ 
పదముకంతెను “చండి” పద మిచట యుక్తము, దీనివలన బాణుని 
భార్యకు6 గోపము వచ్చి యామె “కుష్టరోగివి గమ్మి ని మయూరుని 
శపించినది, ఇదియొక కథ, మయూరుం డొకనా(డు (పొద్దుట లేచి 
పీయుని మందిరమునుండి బయటికి వచ్చుచున్న యొకానొక స్త్రీని 
జూచినాండు, ఆమె సౌందర్యము. నెనిమిది te వర్ణి ౦చెను. 
దానికి * మయూరాష్ట్రక ' మని పేరు ఆ స్రీ కర్మవశాత్తు స. 
భార్యయే యైనది. “తత్సన్ని వేశమున నామె" కుష్టరో గివి గమ్మని' 
శపించినది, ఇదిమరియొక కథ. ఒకానొకనా(డు మయూరంు రాజ 
దర్శనమునకు వెళ్లెను, కుష్టరోగి యగుటచే దర్శనము లభించలేదు.- 
అంతట నూజ్యుతాళ్ల తో నొక యుట్టిని గట్టినాండు, తా నందు 
గూర్చుండి [కింద "పెద్దమంట. బెట్టించెను. ఒకొ్మక్కశ్తోకము( జెప్పి 
నప్పు డొక్కొక్క |తాటిని యుట్టినుండి కోయుచుండినా(డు. ..నూజు 


(పథమస్కంధము 151 
శ్రోకములైన తర్వాత సూర్యుండు పత్యక్ష మయ్యెను, * ఆరోగ్యం 
భాస్కరా దిచ్చేత్‌ ' అన్నట్లు సూర్యుని దయతో మయూరుని రోగము 
వదలినది, సూర్యశతకములో నూటరెండు శ్లో కములు గలవు, దీనిని 
మనసున నుంచికొని బాణుండు న! జెప్పిన్యాడు. బాణ 
కృతమైన చండీశతకమున్నదని చాలమంది యెజుంగరు. కొన్ని 
శ్రోకములచేతనే సూర్యుని మెప్పించిన వాడు మయూరు(డు. మహో 
కొవ్యకరణవిలాను(డు కాళిదాసు. రఘువంశము, కుమూరసంభవము, 
మేఘదూతము నీ మూ(డు మహాకావ్యములు, కవికమల విసర 
రవి=కవు లనెడు కమలవనములకు సూర్యునివంటివాండు భారవి, 
'భారవే రర్ధగౌరవమ్‌”* భారవి కవిత్వ మర్థ గౌరవమునకు( (సిద్ధి: 
విదళితాఘుమాఘు స్తుతియించి=క విత్వముతోం బాపములు పోంగొట్టు 
కొస్నవాండు మాఘుడు, ఈ వాడుక మాఘుని గుజించి లేదు. 
మటి పోతన్న యభి[ప్రాయమేమో తెలియదు, బహుశః మాఘుండు 
కృష్ణకథను జెప్పుటతో నిప్పాపు+ డయ్యెనని యూహొంచెనేమో !. 
అం|ధకవితా,,,.,..,మనోహోరు.అం ధక విత్వమందు గారవమున్న 
జనుల మనస్సులను హరించువాండు, కై వారము=పొగ డ్త. (ప్రబంధ 
పరమేశ్వరుడని యెజ్ఞాపెగ్గడకు బిరుదు. సంభావనము= గౌరవము 
భావికవులు..పుట్ట(బోయెడి కవులు, ఉభయ కావ్యకరణదక్రు(డు= 
తెలుగు సంస్కృతములందు రచన సేయు సామర్థ్యముగలవా(డు, 


తా॥ దినకరక్రుమార |పముఖులైన యిష్టచేవతలకు' నమస్క 
రించి వాల్మీకిని స్తుతించి వ్యాసునకుు_ మొక్కి, భాగవతసుధారసమును 
- బంచిన శుకయోగికి నమస్కరించి, బాణ, మయూర, కాళిదాస, 
భారవి మాఘుల గౌరవించి, నన్నయ, తిక్కన, యొళ్టాా_ పెగ్గడల 
నుతియించి, పూర్వకవులకు, వ ర్తమానకవులకు భావికవులకు గౌర 
వము నిచ్చి రెండు భాషలయందును రచియింప సమర్థుండనై _ 


152 భాగవత సుధాలహరి 


ఉం ఇ మ్మనుజేశ్యరాధముల కిచ్చి పురమ్ములు వాహనమ్ములున్‌ ' 

సొమ్ములు గొన్నిపుచ్చుకొనిి చొక్కి., శరీరమువాసి, కొలుచే 

సమ్మెట|వేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ 

బమ్మెర పోతరా జొకండు భాగపళంబు జగద్ధితంబుగకా, 

దీనికి బైనున్న వచశము ఉ త్రమపురుషతో ముగియుచున్నది. 
_ ఈ పద్యమున బమ్మెరపోతరా జొక(డని |పథమపవురుషము గన్సడు 
చున్నది, (వాత్మపతు లన్నింటిలోను నీ పద్య మట్టులనే యున్నది, 
అందుచే దాని నక్త యుంచితిమి, ఈ | మనుజేశ్వరాధములు, తిక 
సంధి, చొక్కి--పరవశించ్చి జగత్‌ =- హీతముజజగద్ధితము. 


తాత్సర్యము ; దుర్తార్లులైన రాజులకు. గృతినిచ్చుట దోషము. 
వా రేవో కొన్న [గామము లిత్తురు. వాహనము లిత్తురు. కాకున్న 
బంగారుసొమ్ము లిత్తురు. వారి ననుసరించుట మహాశ్షేశము. రాజు 
లతో నీ మర్యాద అరవకు ఫల మేమి? మరణానంతరము 
యమనునిచేతికి, జిక్టుట, యమకింకరులతో సమ్మెట్నవేటులు దీనుట. 
ఈ బాధ లొల్లని బమ్మెరపోతరాజు తన భాగవతమును శ్రీహరి కిచ్చి 
నా(డు. దానితో నాత్మహితమే గాక జగద్ధితము నొనంగూడినది. 


పోతన్న కాలమున నుండిన రాజులు పరస్పర కలహములతో( 
(బొద్దులు పుచ్చుచుండిరి, (పజూశ్షేమనము వారి కంతగా( బట్టి నట్టు 
లేదు. విజయనగరములో కొడుకులు దండ్రులను, తర్మడు లన్న లను 
జంపుచుండిరి రెడ్డు వెలమలకు యుద్ధము లే కూ డయ్యెను. ఈ దురా 
గతములు చూచియే పోతన్న “ఇమ్మనుజేశ్వరాధము' లని వాడీనాండు, 
విరక్తు లిక్టే యుందురు. దేశికులు_ 

దురీశ్వర ద్వార దిహిర్విత క్టికా 

దురాసికామై రచితోయ మంజలిః, 
యని దండము? బెట్టిరి. 


(పథమస్మంధము 153 


చేతులారంగ శివుని. బూజింపం డేని 

నోరు నొవ్వంగ హారికీర్మి నుడువం డేని 

దయయు సత్యంబు లోనుగాం దలంపండేనిం 
గలుగ నేటికి దల్లుల కడుప్పచేటు. 


అభిషేక పియళ్ళివః' శివుని. బూజించుట యనంగా నభిషే 
కించుటయే. నోరు నొచ్చు ఏనట్లు భగవంతుని యశమును బాడవలెను. 
అంతమా|తమే గాదు. దయ, సత్యము మొదలైన సాత్త్స్వికగుణముల 
నలవజిచికొనవలెను. అప్పుడే భక్తి యర్థవత్తగును నరజన్మ దుర్గభ 
మైనది. ఈ జన్మములో వీనిని సాధించి కొనకున్న చో. “దల్లుల 
యౌవనము వ్యర్థము జేయ జన్మించినవారే *. మాతుః కేవల మేవ 
యౌవన వనచ్చేదే కుఠారా వయమ్‌. పోతన్నకు శివకేశవు లిర్వురు 
నొక్కుకే యనుట కిది చక్కని యుదొహరణము. వీరశైవములోని 
రజోభక్షి యాతని నాకర్షింపలేదు. సాత్తి కకమైన విష్ణుభక్తి యాక 
ర్లించినది, 


వచనము: అని మడీయ పూర్వజన్మసహ ససంచిత తప్యఫలం 
బున శ్రీమన్నారాయణ కథాపపంచవిరచనా కుతూహలుండనై 
యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకగని సజ్జనాను 
మతంబున న్యభంకషశ్నుభ సముత్తుంగభంగ యగు గంగకుం జని 
(కుంకు లిడి వెడలి నుహనీయమంజుల పులినతలమండప మధ్యం 
బున మహేశ్వరధ్యానంబు సేయుచు. గించి దున్మీలితలో చనుండనై 
యున్నయెడ. 


మదీయ=నాయుక్కొ, పూర్వజన్మనహ్మసజ్వువేయి పూర్వజన్మ 
ములయందు, సంచితజసంపాదించికొన్న, తపఃఫలంబునన్‌=ఎతపః 
ఫలముగా శ్రీమన్నారాయణకథాజలక్ష్మీనారాయణ కథలయొక్క.: 
(పపంచ=సమూహముయొ క్ర, విరచనాకుతూహలుండనై జర చించుట 
యం దాసక్తిగలవాండనై, రాకానిశాకాలంబునన్‌ =పున్నమరా,తి 


154. భాగవత సుధాలహరి 


యందు, సోమోపరాగంబు=-చం|ద| గహణము, సజ్జనాను మతంబునన్‌ 
=సత్స్పురుషుల నమ్మతితో అ|భంకష.. ఆకాశము నొరయుచున్న, 
శుభ = స్వచ్చమైన, సముత్తుంగభంగ = సమున్న తములై న అలలు 
గలది, గంగకుం జని=బఒకానొక వుణ్యనదికి, బోయి, మహనీయ,,,, 
మధ్యంబున=గొప్పదై అందమైన ఇసుక పదేశమందలి మండపములో, 
మహేశ్వర ధ్యానము=పరమళివుని ధ్యానము, కించిత్‌ =కొంచెము, 
ఉన్మీలితడతెబు వ(బడిన, లోచనుండు=కన్నులు గలవాడు. 


తాత్పర్యము; పూర్వజన్మ సహ్మససంచితమైన తపఃఫలము 
గనే శ్రీమన్నారాయణభకి, యేర్చడినది. అందుచే పోతన్న భగవ 
త్కథలు వ్రాయుటకు బూనుకొనెను. ఒకానొక పున్నమనా(టిరాతి 
చంద గహణ పుణ్యకాలమున, చెంగటనున్న యొకనది కేగి స్నాన 
మొనర్చి వాలుకా (ప్రదేశమున నొక మండపములో మహేశ్వర 
ధ్యానము సేయుటకు( గూర్చున్నాండు. పోతరాజు [వాయ సంక 
ల్పించినది నారాయణకథ. ధ్యాన మొనర్చినది.పరమేశ్వరుని( గూర్చి. 
కనిపించినవా(డు రామచం[దు(డు. తాను. జెప్పిన షష్ట్యంతములు 
కృష్ణపరములు. దీనితో పోతన్న గారి యద్వైతభక్తియెంత పరిపూర్ణ 
మైనదొ మన మూహించికొనవలిను. 
'మెజుంగు చెంగటనున్న మేఘంబు కై వడి 
నువిద చెంగటనుండ నొప్పువాండు 
చం[ద్రమండల సుధాసారంబు పోలిక 
ముఖమున జిలునవ్వు మొలచువొండు 
వల్లీ యళత తనూల వసుమతీజముభంగి 
బలువిల్లు మూపున. బరంగువాండు 
నీలనగా[గ సన్నిహితభానుని భంగి . 
ఘనకిరీటము దల గల్గువాండు 


(సథమస్కంధము 155 
ఆ, _ పుండరీకయుగము బోలు కన్నులవాండు 
వెడంద యురమువాండు విపులభ్యద 
మూర్తివాండు రాజముఖ్యు6 డొక్కురుండు నా 
కన్నుగవకు నెదురం గానంబడియె. 


టీక: మెలు(గుజమెటివు, చెంగటన్‌=సమిపమందు, కై వడీ= 
వలె, ఇది యుపమావాచకము, ఉవిధ=స్ర్రీ, సందర్భము ననుసరించి 
సితాదేవి; చం దమండల సుధాసారము = చం దమండలములోని 
యమృత(పవాహము, “థారాసంపాత అసార'అని అమరను; పోలి 
కన్‌ = వలె ఉపమావాచకము; వల్లీయుత = తీంగచేతం గూడికొన్న, 
తమాలవసుమతీజము భంగి=తమాలవృక్షమువలె, వసుమ _ తీజముజ 
భూమినుండి పుట్టినది, బలువిల్లు = పెద్దవిల్లు, మూపునన్‌స్మంధము 
నందు పరగువా(డు = ఉన్నట్టి వాండు, నీలనగ = నల్లనికొండల 
యొక్క, అగ=శిఖరమును, సన్నిహిత = సమీపించిన, భానుని 
భంగిన్‌జసూర్యునివల్సె ఘనకిరీటము = పెద్దకిరీటము తలగలుగువాండు 
పుండరీక యుగము. బోలు కన్నులవాడుజ తెల్లదామరల జంటం 
దలపించు నేతయుగ్మమువాండు; పుండరీకం సితాంభోజం అని 
అమరము; వెడందయురమువా(డు = విశాలవక్షస్థ్సలము గలవా(డు, 
విపులభ్యద మూర్తివాండు=పొడగరియై, మంగళపదమైన ఆకారము 
గలవాడు, 


తాత్పర్యము; సితాదేవి పచ్చని శరీరచ్భాయ గలది, రావ 
ణాసురు(డు సీతను సంబోధించి, “కాత్యం ! కాంచనవర్ణాభే | ప్పీత్ర 
కౌశేయవాసిని ! కమలానాం శుభాం మాలాం పద్మినీ మివబి|భతీ' 
అన్నా(డు. రామచం[దుండు మేఘశ్యాము,డు. పోతన్నకు దర్శన 
మిచ్చిన రాముడు సీతానహితముగ వచ్చెను, అమె మెటుపువలెి 
నున్నది. ఇతడు మెలుపుతో గూడిన మేఘమువలె నున్నాడు. 
ఉపమాలంకారము, ముఖము చందమండలమువలి నున్నది, చిలి 
నవ్వు చందునినుండి (సవించు అమృతమువలె నున్నది. ఇదియు 


156 ఖాగవతసుధాలహరి 


నుపమాలంకారమే, తమాలవృక్షము అనగా కానుగు. అది నల్లగా 
నుండునని కవిసమయము. 
మేఘైర్మేదుర మళపరం వనభువం శ్చ్యామాస్త మాల [ద్రుమైః 

అనీ జయదేవుడు, రామచంద్రుని మూపున విల్లున్నది, ఆ విల్లు తీగ 
వలె నున్నది. అతడు తీంగచేం గూడుకొన్న తమాలవృక్షము వలె 
నున్నా(డు. రాముడు నల్ల నికొండవలె నున్నాడు, అ కొండ 
కొమ్లుపె సూర్యునివలె ఘనకిరిటము (పకాశించుచున్నది. ఈ రెండును 
ఉపమాలంకారములే, మొదటి మూ(డవ పాదములలోని యుపమ 
లలో రామునకు, (బాధాన్యము. రెండు నాల్లు పాదములలో. బిజు 
నవ్వునకు( గిరీటమునకు, బ్రాధాన్యము. నాల్లు నుపమాలంకారము లే, 
ఐనను ఉపమలు చెప్పటలో నొక వైచితిని పొటిం చీనా(డు. తెల్ల 
దామరలవంటి కను లాతని [పసన్న తకు గుర్తు. కోపము వచ్చినపుడు 
స్వామి కను లరుణకమలము లగును, 


పుండరీకాకుండగు "బెల్ల (బోయి యప్పు 
డరుణక ములాకుం డగుచు మురాంతకుండు 
(భార, ఉద్యో $, అళ్వా. 884 పద్య) 


సితాదేవితోం గూడ రాముండు దర్శనమిచ్చుట చాల శుభ 
సూచకము. ఆమె లక్ష్మీస్వరూపిణి. నిత్యవురుష కార స్వరూపిణి, 
భక్తులను రక్షింపవలె ననియే యెప్పుడును భగవంతుని ఇవిలో 
నూజిపోయుచుండును. ఫోతన్నకు దర్శనమిచ్చినవుడు సీతాదేవి 
వెంటనుండుట, పోతన్నకు. బునర్జన్మము లేకుండుటకు |పబల 
(పమూణము. 

వచ: *ఏ నా రాజశేఖరునిం దేజీచూచి భాషింప యత్నంబు 


సేయునెడ నతండు. దా “రామభ్యదుండ, మన్నామాంకితంబుగా శ్రీ 
మహాభాగవతంబు తెనుంగు. సేయుము. నీకు భవబంధములు దెగు” 


[ప్రథమస్మంధము 157 


నని యాన తిచ్చి, తిరోషితుం డయ్యె. నంత నే సమున్మీలితలోచ 
నుండనై వెటి(గుపడి చిత్రంబున_ 


ఏను=నేను, రాజశేఖరుండుజరా జ్మశేష్టుండు, తేణీచూచి. మొగ 
మెత్తిదూచ్చి నున్నామాంకితంబుగ౯. నాకు. గృతినిచ్చి, శ్రీ మహో 
భాగవతంబు = భాగవత పురాణమును, భవబంధంబులు = సంసార 
బంధములు, అనతిచ్చి = ఆజ్ఞ యిచ్చి, తిరోహితు(డు = అదృశ్యమైన 
వాడు, సమున్మీలితలోచనుండనై = తెజివ(బడీన నేత్రములు గల 
బా(డనై, వెజంగుపడి = అశ్చర్యపడి. 

తాత్పర్యము : నేనా రాజశ్రేష్ణుని దలయెత్తి చూచితిని. ఏదో 
మాటాడుద మన్న యాకాంక్ష, ఇంతలో నాతడు నేను రామభద్రు( 
డను, నాకు. గృతినిచ్చి శ్రీమహాభాగవతము దెనుగు సేయుము* 
నీకు భవబంధములు దెగు' నని యానతిచ్చి యంతర్ణి 3. తుడయ్యెను. 


నేను కన్నులుదెటిచి జరిగిన విషయమున శాశ్చర్యపడుచు, పె పద్య 
ముతో నన్వయము, 


ఇచ్చట శ్రీమహాభాగవత మనఃగా సంపద్యుక్తమైన భగవద్భ 
క్తుల చరి తలతో, గూడిన భాగవతమని యర్థము. భాగవతమందు. 
(బధానముగాం జెప్పంబడినది అష్టాక్షరీమర్మిత రహస్యమే. గోవింద 
రాజీయములో “సీతాయాశ్చరితం మహత్‌" అను దానిని వ్యాఖ్యా 
నించు సందర్భమున నిట్టున్నది- 


“ అష్టాక్షరోప బృంహాక (శ్రీభాగవజాదిషు హి భగవ|త్సాధాన్యం, ఆత 
ల ల 
ఏవ నారాయణ కథా మిమామితి త|కోక్కమ్‌.” 


కనుక శ్రీమద్భాగవతమున ముఖ్యముగా జెప్పంయడినది 
_యష్టాకరీమం్యత మహత్త్వమే, కాని యష్టాక్షరిలోని “ఓంికారమందే 
లక్షగూడ నున్నదని, రవాస్యతయసారవ్యాఖ్య. ఓంకారములోని 
అ.ఉ.నమ అను మూండు పదములు [గమముగా పరమాత్మను లక్ష్మీని 


158 భాగవతసుధాల హరి 


జీవాత్మను దెలుపును, లక్ష్మి మధ్యనుండి పురుపౌకారము ద్వారా 
జీవాత్మ పరమాత్మలకు సంబంధమును గల్బించును. రామాయణ 
మందలి యీ శ్లోక మో క్రింది యర్థమునే దృఢపజచుచున్నది. 

అగ్రతః (ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా, 

వృష్ణతస్తు ధనుష్పాణిః లక్ష్మణో ఒనుజగామ హ, 

లక్ష్మణుడు జీవునిస్థానమం దున్నా(డు, నడుమనున్న సీతా 
దేవి లక్షి అశ్లే యుద్ధమున రథము నడపుచున్నవాండు పరమాత్మ, 
అర్జునుడు జీవుడు. లక్రియొక్క స్థానమందు రథ మున్నదని 
రహాన్య|తయసారమం దన్వయించినా(డు, 

పలికెడిది భాగవతమంట 

పలికించు విభుండు రానుభ్మదుండట నేం 

దిలికిన భవహర మగునంట 

వలికెద 'వేజొండుగాథం బలుక(గనేలా | 

తాత్పర్యము : రచనమా భాగవతము. పలికించు (పభువా 
రామభ్యదుండు. నేంబలికినచో భవబంధములు దొల(గున(ట! ఇంక 
'వేటుగాథ రచించు కొందులకు? 

ఇది పోతన్న మనస్సులో ననుకొన్న తలంపు. అంతకుముందు 
భాగవతమునే రచింపవలెనను నూహ పోతన్న కున్నట్లులేదు. ఏదో 
యొక నారాయణకథను |వాయవలె ననుకొన్నా(డు. _ కాని భాగ 
వతము రచింపు మనెడి యాదేశము రామభద్రుని నుండి వచ్చినదే, 
* శ్రీమహాభాగవతంబు దెనుంగుసేయు మని రాము డన్నాండన్నచో 
నీచేత బూర్హ్ని చేయించెదనని యన్న టట్లు. కనుక పలికించువాండు 
వాండే. భవహర మగునన్న మాట రామునిదే, అందుకే భాగవతమే 
(వాయవలెనను నిర్ణయమునకు. బోతన్న వచ్చినాండు. 


(నథమస్మంధము 159 

భాగవతము దెలిసి పలుకుట చితంబు 

శూలికైన( దమ్మి చూలికైన 

విబుధజనుల వలన విన్నంత గన్న ౦త6 

దెలియవచ్చినంత 'తేటపటతు, 

భాగవతము నర్జముంజేసికొని దీనికిదే తాత్సర్యమని నిర్ణయించి 
చెప్పుటకు బరమేశ్వరునకు శక్తి లేదు. తమ్మి చూలియైన (బ్రహ్మ 
చాల(డు: ఇక నాబోటి వాని దేమున్నది? భావుకులైన యనుభవ 
జ్జుల వలన నేను విన్నంత, నా యనుభవమునకు వచ్చినంత, నాకు, 
ee వజకు అనుభవమును బరిపూర్తి గా మాటలలో నందించు 
టకు నాకు శక్తి లేదు. నాకు సాధ్యమైనంత భాషలో నెటి(గింతును. 


సంస్కృతభాషలో భాగవతము చాలపొఢమైనది, (ప్రాచీ 
నులు దానికి కాస్త్రగారవము నిచ్చిరి. * భక్త్యా భాగవతం జ్ఞేయం”. 
భక్తి యొక్కశే భాగవత మర్థమగుటకు మార్గము. ఒక్క ఉత్తర 
హిందూస్థానమందే భాగవతము నాధారముగా+ దీసికొని యెన్నో 
సం పదాయములు బయలుదేరినవి, ఉత రాపథమందు దానికి సుమారు 
రెండువందల వ్యాఖ్య లున్న వని. పండితు లందురు_ 

కొందటికిం దెనుగు గుణమగు. 

గొందజికిని సంస్క తంబు గుణమగు రెండుం: -.; 

గొందథికి గుణములగు నే 

నందజి మెప్పింతు. గృతుల నమ్యెయెడలన్‌. 

తా. కొందరికి. దెనుగుపదము లెక్కువగా వాడినచో నిష్ట 
మగును, కొందరికి సంస్కృతము వాడినచోం బీతి. రెంటిని సమర్థ 
ముగా సమపాళ్టుగా వాడిన మరికొందరికి మెప్పు, నేనందరి నాయా 
ఘట్టములలో మెప్పింతును. 


160 భాగవత సుధాలహరి 


ఒనరన్‌ నన్నయ తిక్కనాదికవు లీ యుర్విం బురొణొవళుల్‌ 
'దెనుంగుం జేయుచు నుత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో 
దెనుంగుం జేయరు మున్ను భాగనతముం దీనిం దెనింగించి నా 
జననంబుజా సఫలంబు సేసెదం బునర్జన్మంబు లేకుండ(గన్‌'. 


ఒనర౯.=యు క్రమముగా, నన్నయతిక్కనాదికవుల:.=నన్నయ్య 
తిక్కన మొదలగు కవులు. పురాణావళుల్‌ = వురాణసమూహములు, 
మళ్పురాకృత శుభాధిక్యంబు=నా పూర్వజన్మ పుణ్యాధిక్యము. 


తా. నన్నయ తిక్కనాది కవులింతకుముందే కొన్ని పురాణము 
లను దెనింగించిరి. నా పూర్వపు ణ్యాతిశయముచేత వారు భాగవతము 
జోలికి రాలేదు. దీనిని. దెనింగించి పునర్జన్మము లేకుండ(జేసికొందును 
అదియే మానవజన్మకు సాఫల్యము. నన్నయతిక్కనలు దెని(గించి 
నది భారతము. అది యితిహాసము. పురాణము గాదు. తిక్కన రచన 
నిర్వచనో త్త్రర రామాయణ మాదికావ్యము. ఎత్టాపెగ్గడ నృసింహ 
పురాణము, హరివంశము పోతన్న చూచియుండ నేమో! అన్ని (టిని 
గలిపి పురాణావళు లన్నా(డు. 


మ. లలితస్క౦ంధము గృష్టమూలము శుకొలాపాభిరామంబు, నుం 

జులితా శోధితమున్‌ సువర్ణ సునున స్సు జ్ఞేయము కా సుందరో 

జ్ఞ పరవ త్తంబు మహాఫలంబు విమలవ్యాసాల వాలంబునై. 

వెలయుం భాగవళాఖ్య కల్పతరు వుర్విన్‌ సద్దిిజ(శ్రేయమై. 

భాగవత మనెడు కల్పతరువు. రూపక సమాసము అగుటచే, 
వృక్షపరము గాను, భాగవ తపరము. గాను" రెం డర్ధములు చెప్పు 
దున్నా(డు, భాగవతము. లలితస్కంధము, లలితముళై న పండ్రెండు 
స్కంధములు గలది, కల్పవృక్షము లలితమైన మొదలుగలది. కృష్ణ 
మూలము. కృష్ణపరమాత్మ యే ఆధారముగా గలది. అనగా గృష్ణ 
పరమాత్మ నవలంబనముగ్యాగొని, యనేక కథలు భాగవతము నందు. 


| [వథమస్మంధము 161 
(బ్రపంచింపంబడినవి, కృష్ణమూలము నల్ల నై లావుగానున్న (వేళ్లుగలది 
కల్పవృక్షము. శుకాలాప_ అభిరామమ్ము = శుకునిమాటలచే మనో 
హరమైనది. శుకుడు జన్మతః నిద్ధు డు. అట్టివాని నోటినుండి వెలు 
వడుటచే, గృష్ణకథల కింకను మెజు(గు వచ్చినది. కల్పవృక్షము 
చిలుకల పలుకులచే మనోహరమైనది. మంజులతా శోభితము.సౌంద 
ర్యముతో€ గూడుకొన్నది భాగవతము. మంజు=మనోహరమ లైన, 
లతా=తీ, గలల్లుకొన టదే( [బకాళించునది కల్పవృక్షము, సువర్థజ 
లలితములై న వర్ణము లతో. గూడుకొని, సుమనస్‌ =చక్కనిమనసుగల 
సత్పురుషులకు, సుజ్జీ మము=_ చక్కగా నర్థము చేసికొనుటకు దగి 
నది; సువర్ణ=స్వచ్భ్చమైన రంగుతో(గూడిన, సుమనస్‌=సువాసనగల 
పూలచేత, సుజ్జేయము తెలియ ( బడునట్టిది, ఆ కల్పవృక్షము పూలు 
మనోహరమైన వర్ణములుగలవి. అంతమా|తమేగాదు, “దూరా ద్గంధో 
వాతి' అన్నట్టు తమ సువాసనలచేత దూరమునుండి మనుష్యుల నాక 
ర్షించునవి,.సుందరోజ్జ్వల వృత్తంబు=సుందరములై ప్రకాశమానములైన 
పలువిధములై న వృ త్తములచే గూడినది, సుందరమై యుజ్ఞ్వలమైన 
మండలముచే. గూడినది. మహాఫలంబు=గొప్పదగు మోక్షాఖ్యఫల 
మిచ్చునది; పెద్దపండ్లు గలది. వినులవ్యాసాలవాలంబు=స్వచ్భ మైన 
వ్యాసు( డనెడు అధారము గలది. అనంగా వ్యాసునిచే రచింప(బడిన 
దని తాత్పర్యము. కొందరు పండితులు భాగవతమనుటకు “(పకా 
శకా౩ గావో యస్య సః భాగ, పరమాత్మా, భాగోరయ మవతారః 
భాగవః వ్యాసః తేన తన్యతే ఇతి భాగవతమ్‌? అనియును విగహము 
చెప్పెదరు. పరమాత్మ అవతారమైన వ్యాసునిచే రచింప బడినదని 
"యర్థము. సద్ద్విజ శ్రేయ మై--ఉ త్తమ విప్రులకు శ్నేమము గల్లి. చునదై. 
ఇక్కడ. ద్విజు లనంగా భక్తులనియే సామాన్య తాత్పర్యము, మంచి 
పక్షుల కాశ్రయభూతమై యని వృక్షపరమైన యర్థము, 

భాన్తుస్ర 11 


162 భాగవత సుధాలహరి 


తా. ఈ భాగవతమన్నదే గొప్పకల్పవృక్షము. లలితములైన 
స్కంధములే స్కంధములు. నాయకుడైన కృషు(డే యా కల్ప 
వృక్షమునకు మూలము. అది శుకాలాపాభిరామము, భాగవతము 
నుంజులతతో( గూడినది, కల్పవృత్షము దన్ను పరి వేష్టించిన యంద 
ములైన తీ(గలు గలది. భాగవత రచన లలితాక్షర సంపన్నము. 
సత్సురుషులకే యర్థ మగును. కల్పవృక్షము పూలు సువర్థములు. 
సుగంధ యు కములు. భాగవతమునందు మంజుల వృ త్తములు, 
మోక్షమనెడు మహాఫలము భాగవతముచేతనే సిద్ధించును, భాగవత 
కల్పతరుఫలము కడు గొప్పది, వ్యాసుని వదనమునుండి జారిన 
సుధాధార యది. కల్పవృక్షమునకు( బాదు వ్యాస భగవానుడు, 
భక్తులకు మహాఫలదాయక ము; 

వ. ఇట్టు భా సిల్రెడి శ్రీ మహాభాగవతవురాణ పారిజాతపాదప 
సమాశయంబున, హరికరుణా విశేషంబున(, గృ తార్థత్వంబు సిద్ధించె 
నని బుద్ధి నెజింగి లేచి, మజల గొన్ని దినంబులకు నేకళిలానగరంబు 
నకుం ఇనుదెంచి యందు గురు, వృద్ధ, బుధ, బంధు జనానుజ్ఞాతుం 
డనై_ 

అర్థములు: లాసిల్రెడు=[పకాళించునట్టి, పారిజాతపొాదపసమాొ 
[శయంబున =పారిజాతవృక్షము నాశ్రయించి, పారిజాతము కల్పవృక్ష 
భేదమే, “పంచై. తే దేవతరవో మందార పారిజాతకః, నంతానః 
కల్పవృక్షశ్చ పుంసివా హరిచందనమ్‌'_అని అమరము. 

హరికరుణా విశేషంబున౯=శ్రీహరికరుణచేత, కృతార్థత్వము 
=జన్మసఫల మయ్యెడి మార్గము, ఏకళిలా నగరంబునకు౯=పరుగల్లు 
నకు, గురు వృద్ధ బుధ బంధు జనానుజ్ఞాతుండనై గురువులు, వృద్ధులు 
బుధులు, బంధువులు వీరి సమ్మతిని నాజ్ఞారూపముగ( గైకొన్న 
వా+డనై, 


(వథమస్మం౦ంధము 163 
తాత్పర్యము. “భాగవత మనెడు పారిజాత సమ్మాశయము 
నాకు లభించినది. హరికరుణావిశేషముతో జన్మసాఫల్యము న నిద్ధించె? 


నని తెలిసి ఓరుగల్లున కేతెంచి, గురువృద్ధ బుధ బంధుజనుల యానతి 
శిరసా వహించినవా,డనై, 


_గంథకర వంశ వర్ణనము ; 

కొండిన్యగో త్ర సంకలితు( డాపస్తంబ 
సూ(తుండు పుణ్యుండు సుభగుండైన 

ఛీమనమం తికి. (వియప్యుతుం డన్నయ 
కలకంఠి తద్భార్యగౌరమాంద 

కమలాశ్తు వరమున గవిన సోమనమం తి 
వల్లభ మల్గిమ వారి తనయు6 

డెల్లన యతనికి నిల్లాలు మాచమ 
వారిపుత్తుండు వంశవర్భనుండు | 

లలితమూర్తి బహుకళానిధి శేసన 

దాన మాన నీతిధనుండు ఘనుండు 

తనకు లక్కమౌాంబ ధర్మగేహిని గాంగ 

మనియె శై వళాస్త్రమతము గనియె, 


అర్థము; సుభగు(డు = అందగాండు, కలకంఠి = మధురమైన 
కంఠధ్వని గలది, కమలాప్తువరము=సూర్యునివరము, బహుకళానిధిజ 
అనేక కళలకు నిధివంటివాండు, దాన మాన నీతిధనుండు, దానజవిత 
రణము, మాన=వంశాభిమానము, నీతి= న్యాయము._వీనిచే గొప్ప 
వా(డు, ధర్మగేహాని[భార్య, శై వశాస్త్రమతము=ళివ భక్తికి సంబంధిం 
చిన పద్ధతి. , 


ee పోతన్న గారిది కొండిన్యగోతము. అపస్తంబ 
సూత్రము, ఆ వంశమున భీమనమంతి జన్మించెను. అతండు సుభ 
గుండు, అతని కొడు కన్నయ. తద్భార్య గౌరమాంబ, కమలాప్లుని 


164 భాగవతనుధాలహరి 


వరముతో సోమనమంకతి జన్మించెను, సోమనభార్య మల్లమ. వారి 
కుమారు( డెల్లన. అతని 'గేషిని మాచాంబిక, వారిపుత్తుండే కేసన, 
ఈత(డు వంశవర్థను(డు, అనేకకళలయందు గొప్పవాడు. దానము... 
మానము-_నీతియు( గలవా(డు. అతని భార్య లక్ష మ. వా రిర్వురును 
గొప్ప శివభక్తులు, 

లలితమూరి =అందమైన శారీరక సంపద గలవాడు లేక యాక 
ర్షించు మూర్తిగలవాండు. “పియశిప్యూ లలితే కళావిధౌ' (రఘు, 
సరి శ్లో 67), * సందర్శితేవ లలితాఒభి" యస్య శిక్షా” (మాళవికా, 
గ్నిమి|తము అంక శ, ప, 9) సాహిత్య అకాడమివారు పరిష్కరిం 
చిన భాగవతపీఠికలో పోతనవంశము వారును, బోతనయు వీరశైవు | 
లని తెలియుచున్నది, |క్రమ/కమముగా( బోతన తిక్కనగారి వలెనే 
హరిహరులకు భేదమెంచని యద్వైకిగా మారెను” అన్నారు గురువు 
సోమనారాధ్యులు. రజోగుణ పూరితమైన వీరశైవ సం పదాయాసక్తి 
తగ్గిపోయిన దన్నారు. 


నడవదు నిలయము వెలువడి 

తడవదు పరపురుషు గుణము దనపతి నొడువున్‌ 
గడవదు వితరణకరుణలు 

విడువదు లక్కాంబ విబుధవిసరము వొగడన్‌, 


అర్థములు : నిలయము.ఇల్లు, తడవు పస్తావించు, నొడువు 
= మాట్క గడచు = అత్మికమించు, వితరణకరుణలు = దానమును, 


తాత్పర్యము ; లక్కాంబ పతివత. అమె పనిలేని పనిగా 
నితర గృహములక్రు వెళ్ళదు. పరపురుషుల గుణదోషము లెన్నదు, 
పతియాజ్ఞ ను దా(టదు. దానము, కరుణ యీ రెంటి నెప్పుడు నుదా 
సీనింపదు. అమెను సత్సురుషు లెప్పుడును * గొప్పది? యని పొగడు 
దురు 


[వథమస్క్మంధము 165 


ఉ. మానిను లీడుగారు బహుమాననివారిత దీనమానస 
గ్లానికి దానధర్మమతి గౌరవమంజులకా గఖీరతా 
స్థానికి ముద్దుసానికి సదాశివ పాదయుగార్చనానుకం 
పానయ వాగ్భవానికివి బమ్మెరకేసయ లక్క సానికిన్‌. 


అర్ధముల. ॥ బహుమాన=గెరవపూర్వకముగా, నివారిత=నివా 
రింపయిడినే, దీన = దీనులయొక్క, మానసగ్గానికిన్‌ = మనసుయొక్క 
దైన్యము గలిగినట్టియు, మతిగారవ.__ = బుద్ధియొక్క గౌరవము, 
మంజులతా = త గభీరతా = గాంభీర్యము మొదలై న గుణము 
లకు, ఆస్థానికిన్‌అ స్థాన నము వంటిదియునై న, ముద్దుసానికిన్‌-ముద్దు 
సాని యను మారుపేరు గలిగినట్టియు, సదాళివపాద యుగార్చనా= 
పరమశివుని పొదయుగమును బూజించుటయందును, అనుకంపొ == 
దయయందును, నయవాక్‌ = ధర్మముగా మాటాడుటయందును, 
భవానికిన్‌=ఎపార్వతితో సమానురాలై నట్టి, బమ్మెర కేసయ లక్కసాని 
కిన్‌ = బమ్మెరగామ నివాసినియైన 'కేసనభార్య లక్కసాని యను 
నామెకు, మానిను లీడుగారు=ఇతర స్రీలు సాటిగారు. 

తాత్పర్యము : బమ్మెర కేసయ లక్కసాని పోతనామాత్యుల 
తల్లి. సాని? శబ్దము స్వామినీ శబ్దభవము గావచ్చును, లక్కమ్మ 
లక్ష్మమ్మ శబ్దభవ ప శేసయలకసాని: ప్రాచీనకాలములో భార్యలు 
భర్తల పేరు "తమ నామములకు ముందు ధరించుచుండిరి. *కేసయ 
లక్ష్యసాని” యనునదట్టిదే. విజయనగరకాలములో€౬ బురుషుల. గూడ6 
దర్మడుల పేర్లు ము౨దుం జేర్చికొ నెడివారు. “రామరాజు తిమ్మరాజు 
రామరాజు కొడుకైన తిమ్మరా జని యర్థము. కొంతమంది (పభువుల 


| పేర్లు ముందుంచికొందురు. హహ. విర్ధలరాజు* అనంగా నశియ 


అ సానుంతు(డైన విద్ధలదేవు డనుట,. లక్టసాని తన్ను 
దరిసిన దీనుల గ్లానిని బోంగొట్టునది. ఆ పోంగొట్టుటలోం దన యాధి 
క్యము నేమియుం జూపించుకొ నెడిది గాదు, వశీతురకు గౌరవ 


166 భాగవతసుధాఅహరి 
మును గనపజచుచునే వారి దుఃఖమును దొలంగించెడిది, దానము. 
ధర్మము నామెకు€ (బాణములు. తన మనస్సు తన కులగౌరవము 
నెప్పుడును రక్షించికొనెడిది, అమె మనోవృత్తి గంభీరమై, సుందర 
మైనది. సదాశివుని పాద యుగార్చనయందు. ద్మీవమైన యానక్తి 
గలది, అనుకంప, నయవాక్కులు వీనియందు( బార్వతీదేవికి సమా 
నురాలు, ఆమె కితర స్రీ లెవ్వ రీడుగారు. 

అ మానిని కుదయించితి 

మే మిరువుర; మగజాతు( డీశ్వర సేవా 

కాముడు తిప్పయ; పోతన 

నామవ్యకుండ సాధునయ యుక్తుండన్‌,. 

అర్థములు : మానిని='్రీ), అ్యగజాతుండు= పెద్దవాండు. 

పై పద్యమందును దీనియందును “మానినీ” శబ్దము స్త్రీ 
సామాన్యవాచకముగనే వా(డంబడినది. “కోపము గలది” అను నర్ధ 
మున గాదు. (పతిపదమును దాని వ్యుత్పత్తి ననుసరించి సార్థకము 
గనే వాడవలెనను నియమము చాలమంది కవుల కుండదు. దానిలో! 
(పత్యేకతను సాధించినవా,డు రామరాజభూషణుడు మా[తమే, 


తాత్పర్యము: అ లక్కసానికి మే మిర్వురము జనించితిమి, 
మా యన్న తిప్పయ. అత(డు పరమ శివభక్తు(డు. నేను పోతన్న 
నామమున( |బసిద్దుడను, సత్పురుషులు మెచ్చు |పవర్తన గలవా. 

యి అటి 

డను, 

వచః అయిన నేను, నా చిత్తంబున బెన్ని ధానంబునుం బోని 
శ్రీరామచందుని సన్నిధానంబు గల్చ్పించుకొని_ 

తాత్పర్యము : ఇట్టి నేను నా చిత్తమున శ్రీరామచం)దుని సన్ని 
ఛానంబు గల్పించుకొంటిని, అతండు నాకు బెద్దనిధానము. 


[వథమస్మ్కంధము 167. 


షష్ట్యంతములు : 
(63 
ఉ. హరికి నందగోకుల విహారికి శ|కసమీరదై త్య సం 
రూ 
హారికి భక దుఃఖ పరిహారికి గోపనితంబిసీ మనో 
హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీ పయోఘృతా 
హారికి బాలక[గ్రహ మహాసుర దుర్వనితా (పహారికిన్‌ * 


అర్థములు : హారికిన్‌ = మనోహరశై నవాండు, భక్తుల హృద 


'యముల నాకర్షించువాండు, నందగోకు లవిహారికిజనందు,డున్న గోకు 


లమున విహరించువా(డు, చక ....... హారికిన్‌=ఎత్య ణా వర్తుని సంహ 


రించినవాండ, భక్త. అ= పరిహారికిన్‌ = భక్తుల ద8ఖములను 
బో,గొట్టువాండు, గోప ........ హోరికిన్‌ = గోపస్త్రీల మనస్సుల నాక 
ర్షించినవాండు దుష్ట ,..... అపహారికిన్‌ = దుష్టుల సంపదలను 
హరించువాడు ఘోష... .... హోరికిన్‌ _ గోపాలుర ఇండ్లలోని 
పాలు వెన్న మోంగడలు భుణించినవా(డు, బాలక ,... 3. ప్రహారి 


కిన్‌ కంసుని పంపున వచ్చిన: బాల గహములుు, ఇతర రాక్షసులు 
పూతన మున్నగువారిని చంపినవాడు, 

ఇవి షష్ట్యంతములు షష్ట్యంత విశేషణములతోనే ముగియును. 
కడపట నిట్టి వానికి నేను గృతి యిత్తునని యన్వయించును. 

తాత్పర్యము భక్తుల నాకర్షించువాండు, నందుని నివాసమైన 
గోకులమందు. దిరుగాడు వాడు, తృణావర్తుని. జంపినవాండు, 
భక్తుల దుఃఖముల6 బరిహరించువా(డు, గోపికాచిత్తముల హరించిన 
వాడు, దుష్టులస ౦పదలను బోంగొ ప్టెడివాండు, గోపాలుర ఇండ్రలోని 


పాలు వెన్న మాంగడలను భుజించెడివాండు బాల గహములు పూతన 


మున్నగు వారిని సంహరించినవాడు కృష్ణుండు, అట్టి వానికి సమ 
ర్పీతముగా [గంథమును రచించుచున్నా నని యన్వయము, 


168... భాగవత సుధాలహరి 
ఊఉ, శీలికి సీతిళలికి వశీకృతశూలికి బాణహస్తని 

ర్మూలికి ఘోర నీరదవిముక శిలాహత గోపగోపికా 

పాలికి వర్ణధర్మపరిపాలికి నర్జునభూజయుగ్మ సం 

చాలికి మాలికిన్‌ విపుల చ్మకనిరుద్ధ మరీచి మాలికిన్‌. 

అర్థములు : శీల్రికిన్‌ = ఉత్తమ గ ణములు గలవానిక, నీతిశాలి 
కిన్‌ = నీతిగలవానికి, వశీకృత శూలికిన్‌ = లోంబఅచికొన్న శివుండు 
గలవానికి, అనంగా శివుడు కృష్ణభక్తు( డని తాత్త ర్యము, బాణహాస్త 
నిర్మూలికిన్‌ = బాణాసురుని హస్తములను ఖండించిన వానికి, ఘోర *.4 
పాొలికిన = ఘోరములై న మేఘములనుండి రాల్బ (బడిన శిలలవంటి 
వడగండ్లచే బాధితులైన గోపగోపికలను గోవర్థన పర్వతము నెత్తి 
రక్షీంచిన వానికి, వర్గ ధర్మపరిపాలికిన్‌ = వర్ణాశ్రమ ధర్మములను రక్షిం 
చెడు వానికి, అర్జునభూజ ముగ్మ సంచాలికిన్‌ =౨నారద శాపముచే 
మద్దిచెట్లుగా నైన గంధర్వులను శాపవిమక్తుల( గావించుట క్రై యా 
మద్దులను బడనూకిన వానికి, మాలికిన్‌ = వైెజయంకీమాల గలవానికి, 
వివులచ్మక నిరుద్ధ మరీచి మాలికిన్‌ _ ఈ విశేషణము భారతకథకు 
సంబంధించినది. 


భారతము (దోణపర్వములో జయ దథవధ వచ్చును. అర్జు 
నుండు సఎశప్తకుల పైకి యుద్ధమునకు వెళ్ళినాడు. అ యదను గని 
పెట్టి దోణుండు పద్మవ్యూహమును [బకటించెను. దానిలోనికి. జొచ్చి 
కొనిపోవు వైనము దెలిసినవా( డభిమన్యు( డొక్కడే. ధర్మరాజు 
“నీవు మొగ్గరమును జించుము, మేమును రథములప నీ వెన్నుదన్ని 
వచ్చెద* మన్నాండు, అభిమన్య,డు |పవేళించెను. అతని వెన్కనే 
పాండవులను బోనీక సైంధవ డడ్డెను. అభిమన్యుండు నికృష్ణము గా 
వధింపంబడినాండు, వధకు గారక (డైన జయదథుని సూర్యాస్త 
మయములోంగా వధింపనిచో గాండీవముతో నగ్ని పవేశముచేయుదు 
నని యర్జును,డు (పతిజ్ఞ చేసెను. 


(వథమస్మంధము 169 
యద్యస్మి న్న హతే పాపే సూర్యేఒస్త ముపయాస్యతి, 

ఇహైవ సం[వ్రవేశ్యామి జ్వలితం జాత వేదసమ్‌. 

అ తరువాతి యుద్ధములో సైంధవుని చుట్టును దుర్యోధన, 
కర్ణ, వృషసేన, శల్య, కృపాశ్వళ్ఞామలు బరిచుట్టి రక్షించుచుండిరి. 
అర్జునునకు వీరల( దలగడచి జయ దథుని నిర్జించుట దుష రమెనది. 

జన చా 
అప్పుడు తన యోగమాయచేత. గృషుండు సూర్యుని. గప్పెను, 
గ 
సూర్యు డస్తమించెనని సంతసమున సైంధవు, డగుపించినాండు, 
అర్జును(డు వానితల నుత్తరించెను. 

సంస్కృతభారతములో నిట్టున్నది. అర్జునునితో! గృషు( డను 

౧ / జ ల్‌ 
చున్నా డుం 

యోగమత్ర విధాస్యామి సూర్యస్యావరణం (పతి, 

అస్త్రంగత ఇతి వ్యక్కం |దక్ష'క్యేకస్స సింధురాట్‌. 

హర్షేణ జీవితాకాంకీ వినాశార్థం తవ | ప్రభో 1 

బె థి 

న గోప్ప్యతి దురాచారః స ఆత్మానం కథం చన, 

తత ఛి|డే [ప్రహర్తవ్యం త్వయా స కురుసత్తమ, 

వ్య'పేజి నైప కర్తవ్యా గతోఒస్తమితి భాస్కరః. 

ఏవ మస్త్వితి ఖీభత్సుః కేశవం (పళ్యభాషయత్‌, 

తతో ఒసృజత్త మః కృష్ణః సూర్యస్యావరణం (వతి, 

యోగీ యోగేన సంయుక్షో యోగినా మీశ్వరో హరిః, 

సృష్టే తమసి కృష్ణేన గకోఒస్త మితి భాస్కరః. 

త్వదీయా జహృమరో్య్యోధాః పొర్థనాళా న్నరాధిపొః, 

తే (ప్రహృష్టారణే రాజన్‌! నా౬పళ్యన్‌ 'సైనికా రవిమ్‌. 

ఉన్నామ్యవక్షాణి తథా స చ రాజా జయ|దథః, 

వీక్యమాణో అతస్తస్మిన్‌ సింధురాజీ దివాకరమ్‌, 


170 భాగవతసుధాలహరి 


పునరే వాదివీత్‌ కృష్ణో ధనంజయ మిదం వచః, 
పశ్య 1 సింధుపతిం వీరం (పేక్షమాణం దివాకరమ్‌. 
భయం హి వి ప్రముచ్చ్యైత త్వతో భరతసత్తమ | 
ఆయం కాలో మహాబాహో; వధాయాస్య దురాత్మనః. 
ఛింది మూర్భాన మస్యాళు కురు సాఫల్య మాత్మనః, 
ఇత్యేవం శకేశవేనోక్కః పాండుపుత్త 8 (పతాపవాన్‌ 


356 


తతో వినిహ'తే రాజన్‌! సింధురాజే కిరీటినా, 
తమస్త ద్వాసుదేవేన సంహృతం భరతర్ష భః 
పశ్చాత్‌ జాతం మహీపాలః తవపుత్రై స్సహానుగైై॥, 
వాసుదేవ |పయుశ్తేయం మాయేతి నృపసత్తమః. 
అర్జునా! నా యోగశక్తి చేత( జీకటి నావరింప జేతును, 
కౌరవులకు సూర్యు డస్తమించినా( డన్న |భాంతి( గలుగ, జేతును, 
అర్జును డన్నాండు కృష్ణా ! అ్టే కానిమ్ము '_ 
యోగిశ్వరు(డైన గృష్ణు(డు కాలు చీకటిని సృష్టించెను, 
సూర్యు డ స్తమించెనని కౌరవులు దలంచిరి. ఇం నర్జున (డు అగ్ని 
1పవేశ మొనర్చునన్న ధైర్యముతో సింధురా జొంటిగా నగుపించెను, 
కృష్ణు డర్జును నెచ్చరించినాండు. అతండు సైంధవునితల నజి కను, 
కృష్ణుండు గల్పించిన తమస్సు విజీగినది, కౌరవుల కా చీంకటి కృష్ణ 
ల ణు 
మాయ యని యర్థ మయ్యెను, కృష్ణుండు దన చక్రమును సూర్యున 
కద్దు పెట్టినట్టు సంస్కృృతభారతమున నగుపడ లేదు. తిక్కన్న తెనుంగు 
సేతలోల గూడ నీ ప్రస్తావము లేదు. 


(పథమస్మంధము 171 
ఇన మండలంబు మలటువడ 
నొనరించెద6 దమము పాండవో _త్తమ:ః యది [గం 


కినచంద మైన పై ంధవు6 
డును, గొరవభయోధులుం గడుం (బమదమునన్‌* 


వచ, ' పతిజ్ఞాభంగం బయ్యెనని కయ్యంబు కడంకం దక్కి 
విచ్చలవిడి నొండొరుల మెచ్చుచు6 బొంగి చెలంగుదు రప్పుడు సీ 
పూన్కి దీర్చికొమ్ము" అని పలికినంత దన పరా|కమంబు సవ్యాజం 
బయ్యెనని మనోవ్యథం జెందిన సవ్యసాచిం గనుంగొనుచు న మ్మాధ 
వుండు మాయాతిమిరమునం దిమిరవైరి( గప్పిన. 


అది రవి (గుంకుట గాంగొని 

మద మెసకం బెస(గ నార్చి మనసై న్యంబుల్‌ 
వొదఠతె దలయె త్తి హర్షా 

స్పదమతి సింధుపతి యపుడు పడమర. జూచెన్‌, 


తదవసరంబున 
ఎలమి దేరిమీ(6ద నిలుచుండి పడమర 
'జ్జైత్తి చూచుచున్న యి ద్దురాత్ము 
మస్తకంబు దునుము మసలక యని య ర్జు 
నునకు6 జూపె సైంధవుని మురారి. 
అతడు గని గంధమాల్యా 
ర్చితమై దొన మెజయుచున్న శితశర ముుగో 
ద్ధతి నేయ డేగ పులుల గును 
గతి గొను క్రియ నది రహించె గక్కు.న శిరమున్‌. 


గదగు వీర నారాయణు,డు రచించిన కన్నడ భారతములో 
మా్యతము “చృకము చేత నడ్డి” పస్తావ మున్నది, 


172 భాగవతసుధాల హరి 


సలిస బేహుదు భకుతమాడిద 

చలదభాషెయ నెనుత రవి మం 

డలకె మరెయొడ్డివను మురరిపు వరసుదర్శనవ। 

కళనొళగె క త్తలిసితహితన 

కొలెగె కొవళ కలెత వోలరె 

ఘళిగెయలి సుమ్మాన మసగితు సకల కురుబలకె॥ | 

భక్తుని (పతిజ్ఞను జెలి ంచవలెనని కృష్ణుండు మనసు పెఫ్టైను. 
రవిమండలమును దన చృకముచే నడ్డిరాండు. రణరంగమునం జీంకటి 
యా కమించినది. కురుబలము జగ మంధకారమయ మయ్యె నని 
తలంచెను,. 


తెనుంగు దేశమందును నొక సంకటమును నివారింపవలసి 
వచ్చినప్పుడు “చక మడ్డు వేస్తావా” అనెకు మాట వాడుకలో 
నున్నది. 

మణి యీ చకపన క్రి యెొక్కడనుండి వచ్చినట్లు? కుంభ 
కోణమువారు |పకటించిన దాక్షిణాత్యపతిలో6 (బక్షి పముల [కింద 
సీ శోకము లున్నవి. 

౧ 
అన స్టమిత ఆదిక్యే ఏతాన్నిర్దిత్య 'సైంధవః, 
న శకో హంతు మిత్యేవం మన్యమానో జనార నః, 
a న! 

సస్నారచ్యకం దైత్యారిః హరిః తత్ర సుదర్శనమ్‌, 

తదాదిదేశ భగవాన్‌ స్మృతమాత ముపస్థితమ్‌. 

అస్తం గత మివాదిత్యం తమసాఒచ్చాద యేతి చ, 

తత్రథోక్తం భగపతా త మోభూత్వా విశాంపతే, 

అంధం తమ ఇవాజ్జానా మాదిత్యస్యాఒ హర్మత్పభామ్‌, 

సై శ్రోకములనుబట్టి పోతన్న దాక్షిణాత్య | పతి భారతమును 
జూచియుండె నేమో యనిపించుచున్నది. మధ్వాచార్యుల వారు 


(వథమస్కంధము 178 
'భారతతాత్సర్యనిర్ణయముి, *భాగవతతాత్సర్యనిర్ణయము' గూడ 
క ణి ea 
_వాసినారు, వారి భారత తాత్పర్య నిర్ణయము నందు జకముచేత 
నడగించిన పసావములేదు. కాని “తాత్సర్యనిర్రయ |పమాణసం|గవా' 
మను వేరొక్యగంథ మున్నది, దానిని రచించినవారు *పాండురంగి 
అనందభట్లారకులు”. అందులో జకపస్తావము వారు తెచ్చినారు, 
దానిపై వారొక పూర్వపక్ష మె త్తికొనిరి. 
“సుదర్శన స్తోతములో* సుదర్శన! మహాజ్వాల! కోటి 
సూర్యసమ్మపభ | అని యున్నది గదా! కోటి సూర్యసమ్మపభగల 
చక్రము సూర్యునడ్డి నప్పుడు చీ(క టులెట్టు (గమ్మినవి?* అని [పశ్న. 


దానికి సమాధానముగా వారి సమరన: హరిభక్తుండైన యంబ 
రీషుని దుర్వాసు( డవమానించెను. _వైకుంఠుని యాజ్ఞతో( ఇక 
మాతని వెంటాడినద. అప్పు డాతండు “నీవు నన్ను వెంటాడితివి గనుక 
నిస్తేజస్కు(డవై పొమ్ము’ అని శాప మిచ్చినాండట. _దుర్వాసు(డు 
రుద్రాంశ. తారేతమ్యమునుబట్టి సుదర్శనమునకు శాపమిచ్చు యోగ్యత 
| తు 
దుర్వాసునకు లేదు. ఐనను మహాచక మంగీికరించి “ఒక్కసారి నీ 
శాపమును నే ననుభవింతును పొ'మ్మని యన్నాండట. అ యవకాశ 
మును సుదర్శనచ్యక మిచ్చట వాడికొన్నాండు, ఈ కథ స్కాంద 
పురాణములో వచ్చునని యా |గంథములో నున్నది. 
అర్హునున కూర్వశి శాపమిచ్చినది. తారతమ్యదృ్భషితో( గవ్వ 
జ వ్‌ ఏ లు ది 
డికి శాపమిచ్చు యోగ్యత యామెకు లేదు. అందుకే యాతడు పని 
బడినప్పుడు వాడుకొందును లెమ్మన్నా(డు. పెద్దవారికి( జిన్నవారు 
_ శాప మిచ్చినప్పుడు వారెందు కంగీకరింపవలెను? ఈ విషయమును 
వివరించుచు మధ్వాచార్యులవారు కాళీయదర్పహరణకథలోని సంద 
ర్భము వివులీకరించిరి. సౌభరిమహాముని యా (హదతీరమున( దప 
మొనర్చు చుండెను, ఒకనా(డు గరుడు డాంకలిగొని యా హ్రదమున 


174 భాగవతసుధాలహరి 


గల సకల జలచరములను భక్షింప దొరకొన్నాఃడు. అవియు దిగు 
లొందు సౌభరిని శరణు(జొచ్చినవి. అప్పుడత(డు నేండాదిగా గరుడు 
డీ [హదమ్లును సమిపించెనేని చచ్చునిని శాపమిచ్చినాండు. ఆ ధైర్య 
ముతో( గాళియు6 డా [పాదమును జేరెను. సౌభరిశాపమును గరు 
డుండు స్వీకరించెను, ఆ సందర్భమున నీ శ్లోకము లున్నవి. 


విష్ణునా విష్ణుభరై శ్చ | బహ్మశాపోఒనుమన్య తే, 
(దాహణానా మపీడాయై దిలిధిః క్ష్మతియాదిఖిః, 
విహ్టోశ్చ విషుభకానాం శాపాద్వేతి తపోఒఖిలమ్‌, 
ణు ఇ -~—2 
తథాఒపి చాసురావేళాత్‌ శపేయు రర మస్యహో | 
అతస్తు సౌఖరే శాపం నాత్యవర్షతీ ఇగేశ్వరః, 
అన్యథా తూత్తమానాం హి నా౬ఒధమై శాషయిష్యశే, 
వరోఒపి దత్త స్వ్వధికైః నొఒధమాధిక్య కారణమ్‌, 
విష్టోరపి వరస్తస్మాన్నాధిక్యం సం[ప్రయచ్చతి, 
(శ్రమశః (శ్రీ విరించాదేః కథం చిత్కే_న చిత్కు ్వచిత్‌, 
న చ దద్యా ద్ధరిస్తాదృక్‌ దద్యాద్వా బాహ్యామేవతు. 
(ఇతి (దహ్మాండే,,..) 
విష్ణువును, విష్ణుభక్తులును, దను కెవరికైన శాప మిచ్చి నపుడు 
వారు దాని నంగీకరింతురు, బలవంతులైన క్ష్మతియులు, బ్రహజ్ఞాను 
a ia 
లను (బాహ్మణులను బీడింప రాదను విషయమును మనస్సులోనుంచి 
కొని లోకమున వారి యాధిక్యతను జాటుటక్రై యటు నటింతురు, 
విష్ణువునకును విష్ణుభక్తులకును శాప మొస(గినప్పుడు శాప మిచ్చిన 
వారి తపశ్ళక్రి నశించును. కొని యసురా వేశముతో నొక్కొక్కప్పుడు 
వారు హరినిగూడ శపింప6 బూనుకొందురు. ఈ కారణమునుబటి 
” ళు 
సౌభరి శాపమును గరుడుడు (గహించెను. అకు యధము లుతము 
య Pe. 
లకు వరము లిచ్చినప్పుడు గూడ వారు (గ్రహీంచినపే నటింతురు. 
ye 


(వథమన్మంధము 175 


దీనిచే హీనుల కాధిక్యము రాదు. కనుక లక్ష్మీదేవి, [బహ మున్నగు 
వారి శకెవరొకైన వరములిచ్చి నపుడు వారు స్వీకరించిన ట్రే నటింతురు. 


ఈ దృష్టితో( జూచినప్పుడు రామాయణములోని గౌతముని 
శాపమును ఇం్యద(6డు (గహించి “సురకార్య మిదం కృతంి అన్న 
సందర్భమును గూడ ని'క్లే యర్ధ మొనర్చికొనుట యు క్షమనితో(చును. 
ఉ. కృంఠకుం గాళియోరగ విశాలఫణావళి నర్వనకియా 

రంతకు నుల్ల సన్మగధ రాజచతుర్విధ ఘోరవాహినీ 
హంతకు నిందనందన నియంతకు సర్వచరాచరావళీ 
మంతకు నిర్హితేర్యదియ సమంచిత భిక్తజనానుగంత కున్‌. 


అర్థమ. లు : క్షంతకున్‌ = దోషములను క్షమిచువానికి, కాళి 


యోరీగ నష రంతకున్‌=కాళియు( డనెడు సర్ప్వముయొక్క విశా 
లములైన ఫణామండలము పై నర్తించుటయందు అసక్తి గలవానిక్తి 
ఉల్ల సన్మగధ ప సళ హంతకు ౯=|పకాళించుచున్న మగధరాజైన 


జరాసంధుని రథ గజ తురగ పదాతులను నాల్లు విధముల సైన్యమును 
నాశన మొనర్సినవానికి ఇం|దనందన నియంతకు౯ = ఇం|దుని 
కొడుకు జయంతుని శాసించినవానిక్సి సర్వచరాచరావళీమంతకు౯= 
సమస్త చరాచర సృష్టిని |బ్రోచెడివానికి నిర్జితేర్యదియ. ,.. అనుగంత 
కు౯=ఇందియముల జయించిన భక్తుల ననునరించెడు వానికి, 


తాత్పర్యము : భక్రాపరాధములను క్షమించెడ.వానిక్కి కాళియ 
ఫణామండలి'పై నర్శించు నభిలాష గలవానిక్కి జరాసంధ చతుర్విథ 
వాహినులను నాశ మొనర్చినవానిక్తి సర్వచరాచర (పపంచమును 
సృష్టించి మనుచువానిక్సి ఇందీయజేతలై తనయందే మనసు నిల్చిన 
భక్తుల ననుగమిందెడు వాసికి శ్రీహరికి సమర్పితముగా నీ గంథ 
మును రచించుచున్నాను, 


176 భాగవతసుధాలహరి 


'ఇంద్రనందన నియంతకున్‌ * ఈ విశేషణము రామావతార 
మునకు సంబంధించినది. సీతారాములు మందాకినీ |పాంతము లం 
దుండిరి, ఒకనా(డు నానావుష్పసుగంధములు గలిగిన యుద్యానము 
లందు? దిరిగి సీతాదేవి రామునియొడిలో విశాంతి దీసికొనుచుండెను, 
పర్యాయముగా సీతాంకమున రాముండు ని|ద్రేంచు తటి శాపవశమున 
వాయసముగా నైన ఇందునికొడుకు జయంతుండు మాంసబుద్ధితో 
సీతాదేవి స్తనాంతరమును ఘఫోరముగ( జీల్చెను, రక్తస్పర్శతో మేల న్న 
రాముడు వాయసమును జూచినా(డు. కుపితరాము,డు కాకము పై 
(బహ్మాస్త్రము నభిమంతించి విడిచినాండు. ఆ నందర్భమును సీతా 
దేవి సుందరకాండలో హనుమంతునితో6 |బస్తావించినది. 


నీక్షమాణ సతస౦ వె వాయసం సముదె క్షత, 
అవని బి (an య 
అధ & వి, 
నభ స్పరుధిర్తై ర 'మేవాభిముఖం స్థితమ్‌. 
పత$కిలస కకస్య వాయసః పతతొం వరః, 
~~ 
ధరాంతరగత శీ|ఘం పవనస్యగతౌ సమః, 
తత సృస్మిన్‌ మహాబాహుః కోపసంన ర్హిలేక్షణః, 
వాయసే కృతవాన్‌ |క్రూరాం మతిం మతిమతాం వరః, 
స దర్భం సంస్తరా ద్భృహ్య ద్రాహ్మేణాస్త్రే ఇ యోజయత్‌, 
స దీప్తఇవ కాలాగ్నిః జజ్వాలాభి ముఖోద్విజమ్‌, 
సతం (ప్రదీప్తం చికేస దర్భం తం వాయసం (ప్రతి, 
తతస్తం వాయసం దర్శః సోంబరేఒను జగామహా, 
అనుసృష్ణ స్తదా కౌకో జగామ వివిధాం గతిమ్‌, 
లోకకామ ఇమం లోకం సర్యం వై విచచార హ. 
స పితాచ పరిత్యక్తః సురైశ్చ స మహర్షిభిః 
(తీన్‌ లోకాన్‌ సంపరి[కమ్య తమేవ శరణం గతః 
(సుందర కాండ, సర్గ, 88, శ్లో, 21.84 వరకు) 


పథమస్మంధము సన్లు? 


ఉ. _ న్యాయికి భూసురేం[దమృత, నందనదాయికి రుక్మిణీ మన 
స్థాయికి భూతసమ్మద విధాయికి సాధుజనానురాగ సం 
ధాయికి. వీతవ స్త్ర సరిధాయికి, బద్మభవాండభాండ ని 
ర్మాయికి గోపికొనివహ మందిళయాయికి శేషశాయికిన్‌. 


అర్థములు । భూసురేంద .... =. దాయికి౯=[బాహ్మణుని 
యొక్క చనిపోయిన కుమారుని వెనుకకు దెచ్చియిచ్చిన వానికి, 
రుక్కిణీ మనఃస్థాయికి౯ = రుక్కిజీ దేవి మనస్సునందు నివసించువానికి, 
భూతసమృదవిధాయికి౯=సమస్త భూతములకును సంతోషము గల్లించు 
వానికి సాధుజన ..,. ... సంధాయికి౯ = సత్ఫురుషులపై( |బేమ 
గలవానిక్సి పీతవస్త్రపరి ధాయికి౯ = పీతాంబరమును ధరించువానికి, 
పద్మభవాండ భాండనిర్మాయికి౯ = (బహ్మాండము లనెడు కుండలను 
చేయుబానికి. ఈ విశేషణముతో6 బరమాత్తుండు నిమిత్తకారణమనియు 
చెప్పుచున్నా(డు. గోపికానివవామందిర యాయికిన్‌= గో పికాగ్భహ 
ములవిహరించువానిక్రి శేషశాయికిన్‌=శేషశయ్య పై బవళించువానికి. 


తాత్పర్యము । న్యాయమును బరిపాలించు వానికి గతించిన 
భూసుర కుమారుని మరల వెనుకకు దెచ్చియిచ్చిన వానికి, రుక్మిణీ 
మనస్సున వసియించు వానికి సమస్త భూతములకును సంతోషము 
గల్లించువానికి, సాధువుల, బ్రేమించువానిక్తి పీతాంబరునకు, బ్రహ్మాండ 
భాండములను సృష్టించిన వానికి, గోపికాగృహముల సంచరించు 
వానికి శేషశాయికి సమర్చితముగా నని యన్వయము. 


ఈ షష్ట్యంతములలో సామాన్యముగా నన్నియు€ గృష్ట షపర 
ముళే. విపులచ్మక నిరుద్ధ మరీచిమూాలికిన్‌-అనునది భారతకథకు 
సంబంధించినది. ఇం|దన౦దన నియంతకు౯-రా మాయ ణక థా ద్యోత 
కము, శేషశాయికి౯=అనునది వ్యూహావతారమునకు సంబంధించిన 
విశేషణము. 

వాసు వ 12 


178 భాగవత సుధాలహరి 


పోతన్న గారిదృష్టిలో నవతారములకు భేదము లేదు, శ్రీమన్నా 
రాయణమూ ర్లీకిని, విభవావ తారములకును భేదము లేదు. శేషశాయి" 
శబ్దము వాసుదేవ వ్యూహమునకు సంబంధించినది. వైష్టవసిద్దాంత 
ములో భగవంతున కైదు రూపము లున్నవి. పర, వ్యూహ, విభవ, 
అంతర్యామి, అర్భావతారములు, తత్త్వ తయ సారదీపికలో నీశ్వర 
పకరణమం దిట్లున్నది.. 

పరత్వమావదు అకొలకాల్యమాన నలమ న్హమి ల్లదోర్‌, 

నాట్టిలే నిత్యము క్రర్కు భోగ్యనాయ్‌, కొండు, 

యెళం దరుళిమిరుక్కు మిరుప్బు, 

పరత్వ మెట్టిదనంగా న కొల స్టత వై ప్రభుః” “యత్కాలా 
దప చేళిమం” ఇత్యాదులవలె కొలమువలన( గల.గు పరిణామము 
లేని దేశమై యుండునది, ' నలమందమిల్లదోర్‌ నాడు ' మితము లేని 
యానందము గలిగినది. అట్టి (శ్రీ వైకుంఠమందు అనంత, గరుడ, విష్వ 
క్వేనాది నిత్యసూరులకును నివృ త్త సంసారులగు ముక్తులకును, అను 
భవ విషయభూతు.డ్రై 'వేంచేసియుండు స్ధితి 

“వ్యూహమావదు_ సృష్టిస్థితి సంహాఠార్థమాకవుం, సంసారి 
సంరక్షణార్థమా కవుం ఉపాసకాన్ముగహార్థ మాకవుం, సంకర్పణ 
ప్రద్యుమ్న అనిరుద్ధ రూపేణ నిర్కుం నిలై. 

వ్యూహములకు విని యోగము లీలావిభూతియందే, ఈ విభూతి 
యొక్క సృష్టిస్థితి సంహారములను నిర్వహించుట కొటకును బుభుక్షు 
వులైన సంసారులకు అనిష్టనివారణము ఇష్ట పా ప్రియనెడు రక్షణము 
కొటికును, ముముక్షువులై యుపాసించువారు సంసారమును వదలి. 
వైచి తన్నుంజేరుట కనువైన యన్నుగహము చేయుటకును, సంకర్షణ 
(పద్యుమ్న అనిరుద్ధు లగుచు నిలుచుస్థితి వాసుదేవ రూపమైన పరత్వ 
ములో జ్ఞానశ క్రిబలాదులైన యాటు గుణములును బరిపూర్ణ ముగా 


(పథమస్మంధము 179 


నుండును. సంకర్షణాది వ్యూసాములందు నొక్కొక్క వ్యూహములో 
రెండేసి గుణము లుండును, వానుదేవమూ రియే శేషశాయి, 


విభవావతొరము లన6గా స్వసంకల్పముతో స్వామి రామకృషా 
ద్యవతారములుగా( (గించికి వచ్చుట. అంతర్యామి యనగా సమస్త 
భూతములందును అంగుష్టమాతశరీరు.డై యధివసించ్చి వారిని నియ 
మించుచుండెడి మూర్తి. అర్బావకారము లనలా శ్రీరంగాది దివ్య 
"క్షేతములందు స్వామి సాల్మగామస్వరూపు. డై (పకాశించుచుండుట, 
శేషళాయియైన వాసుదేవుయ లీలావిభూతి నధిష్టించి సృష్టి స్థితి సం 
హారములను సాగించుచుండును. పురాణవాజ్మ యములో, (బద్యుమ్ను 
సంకర్షణా నిరుద్ధులే త్రిమూర్తులుగా వ్యవహరింపం బడుచున్నారు. 
ఈ వ్యూహావతారములను నమ్మాళ్వార్‌ తిరువాయ్‌మొళిలో నిట్లు 
సోయించిరి, 


'“విశమో దిరుస్పాయ్‌ మలైైమేల్‌ నిరుప్పాయ్‌, కడల్‌ శేర్చాయ్‌ 
మణ్‌ మో దుళల్‌వాయ్‌ యిన్యటుల్‌ యెంగుం మరం దురై వాయ్‌ 
యెణ్‌మోది యె[న పురవండత్తాయనదావి ఉణ్‌ మిదాడి యురుక్కా 
ట్టాదే యొళిప్పాయో [%. 

విశమోదుజపరను పదమందు, ఇరుప్పాయ్‌=వేంచేసి యుం 
దువు, మలైమేల్‌ =వేంకటాద్రియందు, నిర్బాయ్‌ఎనిలిచి రావు, కడల్‌ = 
శీరాబ్టిలో; శేర్చాయ్‌ =పవ్వళించి యుందువు, మణ్‌మోదు=-భూలో క 
మందు, ఉళల్‌ వాయ్‌సంచరింతువు,  ఇవ్యటుల్‌ రో పదార్థము 
లందు, ఎంగుం=అంతట, మరై ౦దు=మర గియుండి, ఉరై వాయ్‌= 
వసింతుపు, ఎణ్‌=నంఖ్యలను, మోదు=అతి[క్రమించి, ఇయన్ర=ఉన్న, 
అనంఖ్యేయములై న యని తాత్సర్యము, పురం=బయటనున్న, అండ 
త్రాయ్‌=అండములలోనున్న నీవు, యెనదు_నాయొక్క, ఆవి=ానా 
యాత్మకు; ఉళ్‌ మొోదు=బోపలను, బయటను, అడిసంచరించి, ఉరు 
క్రాట్టాదే=నీ తిరుమేను గన్చింపంయేయక, ఒళిప్పాయోఎదాగుకొంటివా? 


180 భాగవత సుధాలహరి 


స్వామో ! నీవు పరమ పదమందు వేంచేసి యుందువు, శ్రీనివాసా ! 
వేంకట్ళాదిపై నర్భావతారు,డవై నిలిచితివి. క్షీరాబ్ధియందు. శేష 
శాయివై లీలావిభూతులను నడపువ్యూహముల నధిష్టించి యున్నావు. 
భూలోకమందు విభవావతారు(డ వై యున్నావు, అసంఖ్యములైన 
(బహ్మాండములలో నెన్నియో రీతుల నున్నావు. నా యాత్మకు నీచే 
లోపల బయటయుండే దర్శనమిాయక దాగికొన్నావు, 


వ. సమర్పితంబుగా నేనాం్యధంబున రచింపంూనిన శ్రీ 
మహాభాగవత పురాణంబునకుం గథా[పారంభం బెట్టిదనిన.. 


తాత్స. ఆ శ్రీరామునకు సమర్పించి నేను దెను(గున రచింప 
బూనుకొన్న భాగవతమునకు( (బారంభ మెట్టిదన(గా_ 


పుణ్యంబై మునివల్లిభ 
గణ్యంబై కుసుమఫల నికాయోత్తిత సా 
మ్‌ ® 
ద్లుణ్యమయి నై మిశాఖ్యా 
రణ్యంబు నుతింపందగు నరణ్యంబులలోన్‌. 


వ, మటియును, మధువైరి మందిరంబునుం బోలె మాధవీ 
మన్మథమహితంబై, బ్రహ గేహాంబునుంబోలె శారదాన్వితంబై, నీలగళ 
సభానికేతనంబునుంబోలే వహ్నివరుణ సమిరణ చందరుద హైమ 
వతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబె బ్ర, 
బలభేది భవనంబునుం బోలె నైరావతామృ తరంభా గణికాభిరామంబై, 
మురాసుర నిలయంబునుం బోలె నున్మ త్తరాక్షస వంశ సంకులంబై, 
ధనదాగారఠబునుం బోలె శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై, 
రఘురామ యుద్ధంబునుంబో లె నిరంతర శరానల శిఖాబహుళంబై, ౪ 
పరశురామ భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై, దానవ నంగా 
మంబునుంబోలె నరిష్టజంభనికుంభ శక్తియు క్షంబై, కౌరవసంగరం 
బునుంబోలె (దోణార్జున కాంచన స్యందన కదంబ సమేతంబై, కర 


(పథమన్మంధము 181 
కలహంబునుంబోలె మహోన్నత శల్యసహకారంబై, సమ్ముదసేతు 
బంధనంబునుంబోలె నలనీలపనసాది (పదీపితంబై, భర్గు భంజనంబు 
నుం బోలె నానాశోక లేఖాఫలితంబై, మరుని కోదండంబునుం బోలె. 
బున్నాగ శిలీముఖభూషితంబై , నరసింహరూపంబునుం బోలె గేసర 
కరజ కాంతంబై, నాట్యరంగంబునుం బోలె నటనటీసుషిరాన్వితంబై, 
శైలజా నిటలంబునుం బోలె. జందన కర్పూర తిలకాలంకృతంబై, 

వర్ణాగమంబునుంబోలెం నిందబాణాసనమేఘ కరక కమనీయంబై, 
నిగమంబునుం బోలె గాయ్యతీవిరాజితంబై , మహాకావ్యంబునుంబోలె 
సరలమృదులతాకలితంబై, వినతా నిలయంబునుం బోలె సువర్ణరుచి 
రంబై, యనురావతీ పురంబునుం బోలె సుమనోలలితంబై , కైటభో 
ద్యోగంబునుం బోలె మధుమానితంబై, పురుషో త్తమ సేవనంబును౦ 
బోలె, నమృతఫలదంబై , ధనంజయ సమికంబునుం బోలె న|భంకష 
పరాగంబై వైకుంఠపురంబునుం బోలె ఖడ్గపుండరీక విలసితం బై, నంద 
ఘోషంబునుంబోలె గృష్టసారసుందరంబై, లంకానగరంబునుంబోలే 
రామమహిషీ వంచక సమంచితంబై, నుగీవసైన్యంబునుం బోలె గజ 
గవయశరభశోభితంబై, నారాయణస్థానంబునుం బోలె నీలకంఠహంస 
కౌశిక శుక భరద్వాజ తిత్తిరి భాసురంబై, మహాభారతంబునుంబోలె 
నేకచ్యక బకకంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార. సమ్మిళితంబై, 
సూర్యరథంబునుం బోలె నురుతర[పవాహంబై, జలదకాల సంధ్యా 
ముహూర్తంబునుం బోలె బహువితథజాతి సౌమనస్యంబై యొప్పు 
నైమిశారణ్యంబను శ్రీవిష్ణు కేతంబునందు శౌనకాది మహామునులు 
_ స్వర్ణోక గీయమానుం డగు హరిం జేరుకొటికు సహ్మసవర్షంబు లను 

ష్టూనకాలంబుగా6 గల సత్ర్రసంజ్జికంబై న యాగంబు సేయుచుండిరి. 
అం దొక్కనా(డు వారలు రేపకడ నిత్యనై మితి కహోమంబు లాచరించి 
సత్కృతుండై నుఖాసీనుండై యున్న సూతుం జూచి... 


182 భాగవత సుధాలహరి 


ఆ కాపసు లిట్లనిరి వీ 

నీతున్‌ విజ్ఞానఫణీత నిఖిలపరాణ 

(వాతున్‌ నుతహరిగుణ సం 

ఘాతున్‌ సూతున్‌ నితాంత కరుణో 'పేతున్‌, 

సమతం దొల్లి పురాణపంక్షు లితిహాస [శేణులున్‌ ధర్మశా 
ప్రములున్‌ నీవ యపన్యసింపుదువు చేదవ్యాసముఖ్యుల్‌ మునుల్‌ 
సుమతుల్‌ సూచిన వెన్నియన్నియును దోంచు న్నీమదిం ద్మత్పసొ 
దమునం జేసి యెజుంగనేర్తువు సమస్తృంబుక్‌ బుధేం[దోత్త నూః 


పుణ్యంబై =పుణ్యమును గల్లించునదియె లేక వుణ్యన్వరూ పమైై, 
మునివల్ల భ=ముని శేష్టులచేత, గణ్యంబై గణీంప్యదగినదై, రుసుము 
కుసుమముల యొక్కయు, ఫల = ఫలముల యొక్కయు, నికాయ = 
గుంపుచేత్క _ ఉత్థిత _ ఉత్పన్నమైన, ' సాద్దుణ్యనుయి = నద్దుణనుల 
యొక్క సంబంధము గలదై, నైమిళాఖ్యారణ్యంబు == నై మిశ మనెడు 
"పికుగలిగిన యరణ్యము, అరణ్యంబులలోన్‌ = = అరణ్యములలో, నుతిం 
పందగున్‌ పొగడ్త కు దగినది! 


తాత్పర్యము : వైమిశారణ్యము గొప్ప పుణ్యములు సమకూర్చు 
నది. మున్మిశేష్టులచేతం దపస్సున కరమైన (పదేశముగా గుర్తింప( 
బడినది. పూలు పండ్లు, వీని గుంపుదేత్‌ నేర్చడిన సద్గుణములు గలది, 
అనంగా దపస్సుల కర్ణ మైన పుష్పములు గలది, వర యాహారము 
లకు దగిన ఫలములు గలది యని తాళ్ళర్యము, 


'మునివల్ల భగణ్యంబై' మూలవ్యాఖ్యానమందు * బ్రావాణానాం 
విశేషకంి అను నర్ధమును వింగడించును వంశీధరుండు * cr స్థలము 
యొక్క నూహాత్మ్యముచేత. గామ కో ధాదులు నులభముగో నశింబ న 
చును. అట్టిది నైమిశ” మని చెప్పెను, వైమిష_నై మిశ_నై విశ అని 
ముతె తెజగులుగా 4 నా వదము sarge బడినది. మూలమునం 


[వథమస్మంధము 183 


దీ విషయము లన్నియు విపులముగా6 జర్చించితిమి. (పమాణములై న . 
శ్లోకములను గూడ జూపితిమి. కాళీఖండమందు( గూడ “నైమిశిమని 

=. పేరు వచ్చుటకు శ్రీనాథుడు. కారణమును దెల్పిను. ఆ పద్య మొ 
(కిందిది.. 


ఆదిమనోమయం బగునొక చ్మకంబు6 
గల్పించె (బ్రహ్మ జగద్ధితముగ6 
గల్పించి యా బండి కలుదొల్నె సత్యలో 
కంబున నుండి యా కమలగర్భు(ః 
డది డొల్ల గిలి విష్టపాంళరంబులు దాటి. 
[1కమముతో భూమిచ[క్రమున వాలి; 
(వాలి రంహాస్సూ ఎకి వచ్చి వచ్చి ధరి[తి 
నిమ్మోన్నతుల శీర్ణ నేమి యయ్యె; 
నేమి విరిసిన కతన నన్నేలనెలపవు 
నై మిశం బియ్యె న. 
(కాకీఖం, పథ. 17) 


నేమి విరియుటచే “నేమిశ' మయ్యెను. నేమియే నైైమిశ మని 
శ్రీధరు(డు. 


వీరరాఘవ వ్యాఖ్య: 

“నైమిశ "మను పొఠముసు |గహాంచెను. అన(గా సత్పురుషులు 
నివసించునదని యర్థము, మతియొక పాఠము నైమిషము. నిమిషు 
లనెడు మహామును లచ్చట( దప మొనర్చిరి. అందుచే నైమిషమైనది. 
దీనికి. గూడ నాధారమును శథ్రీధరుడే వరాహవురాణము నుండి 
యిచ్చెను. పుష్పఫల ere mea సాద్దుణ్యంబై నిమిషులు దప మొనర్చి 

తో రంటిమి. వారు భుజింప యోగ్యములైన ఫలములుగల వృక్షము 
లనుట. వారి పూజార్హ్మములై నవి కుసుమములు. ఇకపై నమా 
త్యుండు దీర్గ మైన సమాసముతో నైమిశమును వర్ణించుచున్నాండు.. 


184 భాగవత సుధాలహరి 


శ్లేషసాహాయ్యముతో నుపమాలంకారము లిందు సాధింపంబడినవి, 
మధువైరి మందిరంబునుం బోలె=మధుడను రాక్షసుని సంహరించిన 
శ్రీమహావిష్ణువు యొక్క మందిరమైన వైకుంఠమువలె, మాధవలీమన్మథ 
మహితంటై.మాధవీ= లక్ష్మీదేవిచేతను, మన్మథునిచేతను; మహితంబై 
=గొప్పదై. శ్రీమవోవిష్ణుండు మధుండను రాక్షసుని సంహరించిన కథ 
భారతము సభాపర్వమున 8వ యభ్యాయమందు వచ్చును, దాక్షి 
ణాత్య (గంథములలో నీ వృత్తాంతము వచ్చు నట్టున్నది. ఈ మధు 
కైటభు లిర్వురును- 

కర్ణ సోకోద్భవొ తొతు విష్ణోస్తస్య మహాత్మనః, 

నుహార్డవే (పస్వపళతః శి లరాజసమౌో స్థితౌ, 

వీరు యోగన్మిద యందున్న నారాయణుని కర్ణ సోతముల 
నుండి జన్మించిరి. వారిని [బహ్మచోదితమై వాయు వావేశించెను. 
వాయు[పాణులై వారు భయంకరముగా సంచరీంచుచుండిరి. ఒక? 
డందులో మృదువైన కాయము గలవాడు. రెండవవాండు కఠిన 
శరీరుండు. మృదుశరీరునకు (బహ్మ “మధు” వని నామకరణ మొన 
ర్చెను. కఠినశరీరు(డు 'కైటభు(డు. వా రేకార్గ వమైన పపంచమందు 
విశంకటముగ? జరించిరి నారాయణు(డు వారితో యుద్ధ మొనర్చి 
వధించెను. అ దైళ్యుల మేదస్సుచేత సమస్త భూమియు నిండినది, 
నాటినుండి వసుంధర “మేదిని* యెనది. ఈ కథావివరమును దెలిసి 
కొన గోరువారు భారతమున జూడవచ్చును. 

“నూధవస్య ఇయం మాధవీ" అని వ్యుత్పత్తిని విజయధ్వజ 

కారుడు చే ప్పెను. ఆ సందర్భ మిది_ 

దుర్గేతి భదకొళీతి విజయా వైష్ణవీతి చ 

పముదా చండికా కృష్ణా మాధవీ కన్యకేతి చ 

మాయా నారాయణీశానీ శారదే త్యంబికేతి చ, 

(కాగ, 10.8) 


(వథమస్మంధము ' 185 

మాధవు6 డనుటతోనే లక్ష్మీభ ర్హయని యౌ గికార్థము. మరల 

“మాధవస్య ఇయం" అనుటతో సాధించున దేమి? కనుక నచట 

మాధవశబ్దమునకు( గేవల రూఢ్యర్థమునే గహింపవలెను, మాధవు( 
డన్యగా విష్ణువు, అతనికి సంబంధించినది మాధవి. 


సకీచశై ర్మారుత పూర్ణరంై 9 కూజద్భిరాపాదిత వంశ వృత్తమ్‌. 
a [= య్య pr 


అనుచోట మల్లి నాథు6 డీ పనినే యొనర్చెను. కీచకములే 
మారుతపూర ర్లరం ధములు, “ వేణవః కీచకాస్తేస్యుః యే స్వనంత్యనిలో 
ద్ధతాః ' అసి యమరమున నాత,డే యుట్టంకించెను. మరల మారుత 
పూర్ణ రంగ్భెైః యను విశేషణమేమి? కనుక నచ్చటం. గివకము లనంగా 
శీలము వెదుళ్ళనియే యర్థము, అక్ట్లే యిచ్చటం గూడ సమర్థించి 
కొనవలెను. అకజక్షమురద: కూలీ. పూల గురీవిందతీ(గలచేకను, 
మన్మథ = = వెలంగదెట్లదేతను, మహిొతంబై = గౌరవింప( దగినదై అని 
యర్థము. (బహ్మగేహింబునుం బోలెజ్మబహ్మదేవుని సత్యలో కమువలె, 
శారదాన్వితంబై _సరస్వతీదేవితోం గూడినదై, శారద మనంగా నరణ్య 
పక్షమందు యేజాకు లరంటిచెట్టు; నీలగళ,... = మండితంబై =నీల 
గళు( డీశ్వరుండు. విషపానముచేత నల్లనికంఠము గలవాడు. అతని 
సభామందిరమువలె, వహ్ని =అగ్ని దేవుండు, వరుణ = వరుణు(డు, 
చంద, రుద్రులు, హైమవతియనంగా బార్వతి, కుబేరుండు. వృషభ 
నందీశ్వరుండు; గాలవజశై వుండైన యుకముని, శాండిల్యుండుజ 
మజియొకముని, పాశుపతులు మొదలైన జటివపటల=జడలుధరించిన 
మునుల సమూవహాముచజేత, మండితము=రూడికొన్నది. అరణ్యపక్ష 
మందు; వహ్ని=చ్మితమూలము వరుణ=ఉలిమిరి చెట్టు, సమీరణ= 
మరువకము, చం్యద=కంపిల్ల ము, -హైమవతికరక, కుబేర=నంది 
వృక్షము, గొలవజలొద్దుగు; ్యండిల్య-మారేడు, పాొశుపతవృక్షము, 
మారేడు, జటి=జువ్విబెట్టు- ఈ వృడ్రములతోం గూడికొన్నది, బల 
ఖేదీ భవనంబునుం బోలే-బలు(డను రాక్షసుని సంహరించిన వా 


186 భాగవత సుధాలహరి 
డిం్యదుడు. బలునికథ భారతమందేవచ్చును. కశ్యపునకు ధనాయు 
వనెడు స్ర్రీమూలమున  నల్జురుపు తులు గల్లిరి, బలు(డు, విక్షరుండు 
వీరుడు, వృ(తు(డు, 

ధనాయుషః పునః ప్పు తాః చత్వారోఒసుర పుంగవాః, 

విక్షరో బలవీరౌ చ వృ[త'కైన మహాసురః, 

బలదైత్యుని దేవేర్యదుండు సంహరించెను, ఈ పతక 
వనపర్వములో నున్నది. “ 

రథీనొనేన మఘవా, బజితవాన్‌ శంబరం యుధి, 

నముచిం బలన్భగతౌ చ, (ప్రహ్లాద నరకొవపి, 

(వనపర్వము, 188 అధ్యా. 81 వ ల్లో) 

_ బలభీది భవనంబునుం బోలెజబలాసుర సంహ ర్రమైన యిం 
(దుని భవనమువలె. ఐరావతముచేతను అమృతము చేతను రంభయను 
గణికచేతను, అభిరామము=అందమైనది, అరణ్యపక్షము: ఐరావత 
నారింజ, అమృత=ఉసిరిక, రంభా=అర:టిి గణీకా =అదడవిమొ ce 
వీనిచేత మనోహ రమైనది. మురాసురభవనంబునుం బోలె=మురుండను 
రాక్షసుని యొక్క గృహామువలె. మురుఃడొక యసురుండు. వీడు 
ప్రార్ట్యోతిషపురా ధీశ్వరుండైన నరకాసురుని రాజ్యసీమలను రక్షించు 
నల్వురిలో నొకండు, వీనికి. బ్యుతులు నేవురు, వారిలో (బదిమంది 
నరకుని యంతఃవురరక్షకులు. మురు(డు దప స్పొనర్చీ గొప్పవరము 
లందెను. వీండు భౌమాసురుని రాజ్యసీమలందు ఆరువేల పొశముల 
నేర్పాటు చేసియుండెను, వానికి మౌరవపాశము లనిపేరు, ఈ పాశ 


ముల కొనలయందు€ గత్తులు. కృష్ణు డీ పాశములను జ్యకముతో 
ఛేదించి మురుని సంహరించెను, 


(భార, సభా, దాక్షీ ణాత్యప్రతి, 89 అధ్యా.) 


న 


(వథమస్మంధము 187 


ఉన్న త్తఇమదించిన, రాశ్షసవంశ=రాక్షసులకులము లతే నిండి 
నది, అరణ్యపక్షము: రాక్షస=నల్ల కచ్చూరము, వంశ శఒవెదుళ్లు.. వీనిచే 
నిండినది. ధనదా గారంబునుంబోలె_ కుబేరభవనమువలె, ప కుంద 
ముకుంద సుందరంబై_ఇవియన్నియు6 గుజేరుసి నిధులు, 


మహాపద్య్మశ్చ పద్మశ్చ శంభో మకర కచ్చపొ, 
ముకుంద కుంద సీలాశ్చ ఖర్యశ్చ నిధయో నవ, 
(అమరమ్యు 

' అరణ్యపక్షమందు: శంఖ=నఖమను గంధ(ద్రవ్యమునకు బనికి 
వచ్చు రస మొసంగెడు చెట్టు, పద్మ = పద్మము, కుంద మొల్ల లు, 
ముకుంద =కుందురుష్క మనెడు గంధ|దవ్య మొసంగడు చెట్టు-వీనిచే 
సుందరము; రఘురామయుద్ధం.... ....బహుళంబై =రామునియుద్దము 
వలె. నెల్లప్పుడును బాణముల నుండి బయలుదేరిన యగ్ని జ్వాలల 
చేతనిండినది, అరణ్యసక్షము: శరజరెల్లుగడ్డి నంటుకొన్న అనలళిఖల 
చేత బహుళము. పరశురామ........ 'అర్జునోద్భేదంబై పరశురాముని 
యుద్దమువలె, గా ర్హవీర్యుని భేదెంచినది. అర్జునమనంగా శ శమోవృక్షము, 
అర్జున్‌ నోద్చేదను శమావృక్షములు పరస్పరము రాచికొన్నచో నగ్ని 
పుట్టును. శమివృక్షములందు గూఢము గా నగ్నియుండుట (పసిద్ధమే. 
“అగ్నిగర్భాం శమి* మివి అని ప్రయోగము. దానవ .... .... శక్తి 
యు క్షంబై=నానవ యుద్ధరంగమువలి నరిష్టుండు జంభు(ండు, నికుం 
భుడు మొదలగు రాక్షసులశ క్తిచే( గూడినది. అరణ్యపక్షము:; అరిష్టము 
=రు౦కుడు, జంభ_నిమ్మ, నికుంభ.ల త్తి తియాకులవంటి యూకులుగల 
యొక చెట్టు- వీసిజి కూడినది, కౌరవ .... = సమేతంబై = కౌరవ 
యుద్ధమువలె, (దో ణార్జునాదులయొక్క బంగారు రథ' సమూహము 
లతో? గూడినది. ది నోణఎలేళ్లు, అర్జున= కసవు, కొంచనఇసంపంగి, 
స్వదన_ నెమ్మి చెట్టు, వీనస్‌ క ఫ్రైలతో రకము చేయుదుర,.ట. కదంబ 
మనంగా గుంపు, కర్ణుకలహంబు ... . సహకారంబై, కర్ణుని యుద్ధము 


188 భాగవత సుధాలహరి 


వలె గొప్పదైన శల్యుని సాయమునం గూడికొన్నది. శల్యములనయా 
మంగచెట్లు, సహకారములు, మామిడిచెట్టు. సను[ద ... (పదీ ప్తంబై 
=నము[దమందు రాము(డు గట్టించిన సేతుబంధమువలె. నలుడు, 
నీలుడు, పనసు(డు మున్నగువారిచేం గొనిరాబడిన కొండలుగలది, 
అరణ్యపక్షము. నల=వట్టి వేణు. 


“నలనామధేయ తృణంబై న వినపడ్డ” అని నైషథములో శ్రీనా 
థు(డు. నీలి = నీలిచెట్టు, పనస = పనస చెట్టు, మున్నగు చెట్టచేతన 3 
గొండలచేతను |బకాళశించునది అని యర్థము, భర్షు పట కలితంబై 
. =ళీవుని భజనమువలె శోకములేని యనేకులై న దేవతలచేత సార్ధక 
మైనది. అరణ్యపరము; అశోక లేఖ=అశోకవృక్షము ల వరుసలు వీనిత్రో 
నిండినది, నరసింహ ,.., =. కాంతంబై= = నృసింహుని రూపమువలేె 
కేనరములచేత, వాడియైన గోళ్ళచేతను అందమైనది, అరణ్యపరము: 
కరజ=కానుగ, కేసర= సురపొన్న _వీనిచేత నందమైనది, నాట్యరం 
=. = అలంక్భ్ళతం బై, నాట్యరంగమువలె నటులు, నటీమణులు, 
పిల్లన గోవులు వీనితోం గూడినది, అరణ్యపరము: నట = దుండిగవు 
చెట్టు, నటి= నళి యను గంధ్యదవ్యము, సుషిర = గువ్వగుత్తి కలు, 
శైలజా ౨... | అలంకృతంబై = పార్వతీదేవి నిటలమువలె* ఇందన 
. కర్పూర తిలకములచే నలంకరింప౭ బడినది. అరణ్యపరము ; చంద 
నము కర్పూరము తిలకవృక్షములు వీనిజి( గూడినది. వర్షాగమం 
haan కమనీయంబై = వానకాలమువలె నిం దబాణానన ‘oe 
నిందధనుస్సు. *బాణాః అన్యంతే అస్మిన్నితి '_ బాణాసనం=బొణ 
ములు దీనియం దుంపంబడుచున్నవి కనుక బాణాసనము, మేఘ 
మబ్బు, కరకజవడగండ్లు. అరణ్యపరము; ఇం ద=మద్దిదెట్టు, బాణ 
నల ల్ల గోరింట, అసన  వేగిచెట్లు, మేఘ =తుంగము శె స్తెలు, కరక = 
కరకచెట్టు_వీనితోం గూడినది, 


[1వథమస్మంధము 189 


నిగమం....విరాజితంబై = వేదమువలె గాయ తీమం[తముతో 
గూడినది గాయ్మతి యనంగా చండచెట్టు, మహాకావ్యం,...కలికంబై 
=మహాకావ్యమువలె సరళ మైమార్షవముతో, గూడినది. అరణ్యపరము: 
సరళముతై మృదువు లైన లతలతో? గూడినది, వినత .... సుపర్ణరుచి 
రంబై =వినతయింటివలె గరుత్మంతునితోం గూడినది. అరణ్యపరము; 
గరుత్మత్పక్తులు. అమరావతీ........ లలితంబై = స్వర్గమునకు ముఖ్య 
పట్టణ మమరావతి, సుమనస్సు లనంగా దేవతలు, అరణ్యపరము; 
సుమనోలలితంబై = పుష్పములచే లలితమై, కైటభోద్యోగం .,.. =... 
మానితంబై _ కై టభరాక్షసుని ప్రయత్న మువలె, మధురాక్షసునిచే గౌర 
వింపంబడినది. అరణ్యపరము: మధుమానితంబై =తేనెలచేత గారవిం 
పడినది. పురుషోత్తమ.... ... +, ఫలదంబై =త్రీ మహాోవిష్ణువుయొక్క 
సేవవలె, నమృతమోక్షఫల మొసంగునదై. పురుషోత్తమ శబ్దము శ్రీ 
మహావిష్ణువునందే రూఢము. “[బహ్మశబ్ణేనచ స్వభావతో నిరస్త నిఖిల 
దోషో_అవధికాతిశయా సంఖ్యేయ కల్యాణ గుణగణః పురుషోత్తమో 
ఒభిధీయతే 'అని శ్రీభాష్యము. అమృతఫలము లనంగా నుసిరికలు, 


ధనంజయ,.., ....పరాగంబై, ధనంజయ ఎ=లర్జునునియొక్క 
సమికంబునుం బోలె_యుద్ధము వలె, అ|భంకష పరాగంబై_అకాశ 
మంపెడు ధూళిగలదై, అరణ్యపరము; ఆకాశమునంటుటయం దాసక్తి 
గల, అంతవరకును బెరిగిన అని యర్థము, అగంబై ఎవృక్షములుగల దై, 
వైకుంఠ .... = * విలసితంబై, హరి_హరియొక్క, ఖడ్గజఖడ్గమైన 
నందకముచేతను, పుండరీక_పుండరీకు డను పార్షదునిచేతను;, విల 
సితంబై. పకాళశించునదై, హరికి బార్భ్వుచరులలో బుండరీకుం డను 
నొకండు. 

పుండరీకుండు శంఖకర్ణుండు వామ 

నుండు కుముదాతుండును విజయుండు జయుండు 

నర్చనే[తుండు నను పార్మ్వచరులలోన 

హరికి. గుముదుండు మానసీయుండు,... (పాండురం. $8 అ, 112 వ 


190 భాగవత సుధాలహరి 


అరణ్యపరము : హరీ = సింహములు, ఖడ్గ = ఖడ్డమృగములు, 
పుండరీక = పెద్దవులులు, వీనిచే విలసితంబై = పకాళించునద్రై నంద 
ఘోష సుందరంబై, నంద = నందునియొక్క, ఘోషంబునుం 
బోలెన్‌ = గొల్లపల్లెవల్కె “ఘోష అభీరపల్తీ స్యాత్‌ * అమరము. కృష్ణ 
సార = కృష్ణు డనెడు సారముజేత, అ తనో కృష్ణతత్త్వముదేత నని 
తాత్పర్యము, సుందరంబై .సుందరమైనదై, అరణ్యపరము; కృష్ణసార= 
నల్లనియిట్టులచేత సుందరంబై, లంకానగ ,. .. సమేతంబై =లంకా 
నగరమువలె, రామమహిషీ = రాముని భార్యయెన సీత్రాదేవియొక్క, 
వంచకసమేతంబై_వంచించు రాక్షసులచే, గూడిన దై, అరణ్యపరము : 
రామజ పెద్దదుప్పి, “గంధర్వశ్శర భో రామః" అమరము. “వ్యాథాకి 
అస్మిన్‌ దృష్టే రమంతే ఇతి రామః!" రము|కీణాయాం అని ధాతువు, 
బోయలు దీనిని జూచి సంతోషింతురు. మహిషీ_అడ . అడనీదున్న, 
వంచక=నక్కలు, వీనిచేత సమేతంబైకూడినదై, స్నుగీవ .... శోభి 
తంబై =సు గీవుని సైన్యమువలె గజుడ్కు గవయుడు, శరభుందు 
అనెడు వానరులచే( |బకాశించునదైె, అరణ్యపరము; గజ == ఏనుగు, 
గవయ..'గాం అయతే సదృశత్వాదితి గవయః అయ గతౌ” గోవున 
బోలునది దున్న పోతు, శరభ=శరభమృగము *సృణాతి సింహమితి 
శరభః శృ హింసాయాం.' సింహమును జంవునది, దీని కెనిమిదికాళ్లు 
వ షకల వనగోచరః* మహాభారతము. నారా 
యణ .... .... భాసురంబై, నారాయణ స్థానంబునుం బోలె నారా 
యభణుని స్థానమైన వైకుంఠమువల్సె నీలకంఠ. = శీవుండు, హాంసీ ఇ 
సూర్యుండు శ తేక విష్ణువు. 

నిర్లోభ నృపతౌ విష్ణా అంతరాత్మన్య మత్సరే, 

యతిభేచే చ హంనస్స్యాత్‌ (శేస్టే రాజాది పూర్వక మ్‌, 

రాజాదిపూర్వక మైన హంసశబ్దమునకు. బై. జెప్పినన్ని యర్థము 


లున్నవి... నిరుపపదముగం గూడ నన్వయించికొన వచ్చును. "లేక 
సూర్యడు సరసు తై తృప్పి పథప మననం కౌశిక ఎఇంద్రునితోను, 


_పథమన్మంధము 191 
“మహేం్యద్మగుగ్గులూ లూకవ్యాళ (గాహిషు కౌళికః* అమరము, ' 
భారద్యాజ=-భర ద్వాజుని అపత్యము లేక గో_తాపత్యము. ఒకానొక 
బుషి యని మేదిని. అగస్త్యముని యని శబ్ద్బరత్నావళి, బృహస్పతి 
పుత్తుండని హేమచందు(డు (శబ్దకల్పద్రుమము) తిత్తి రి మునివిశేష 
మని విశ్వకోశము. ' తిత్తిరి ర్యాజ్ఞ్యవల్క్యశ్చ స సుతో రోమహర్ష ణః 
(మహాభార, డి. 4. 12) వీ రందణును విష్ణుభక్తులుగా వెకుంఠమం 
దుందురని పిండితార్థము. 


అరణ్యపరము : నీలకంఠ _ నెనుళ్లు, హఎస ఇ హంసలు, భార 

ద్వాజ = భరద్వాజపక్షులు, తిత్తిర్హితీతువు, “తిత్తీతి రౌతీతి తిత్తిరిః' 

తిత్తి యని పలుకును. మహాభారతంబును బోలె.... ...సమ్మిళితం టై, . 
ఏకచ।క = ఏకచ[క పట్టణము, బకజబకాసురుండు, కంక కంకభట్టను 
నామముగల ధర్మరాజు, ధార్త రాష్ట్ర = ధృతరాష్ట్రుని కుమారులై న 

దుర్యోధనాదులు, శకుని=దుర్యోధనునీమామ, శల్యఎధర్మరాజుమాను, 

నకులుడు. వీరియొక్క సంచార = సంచారముచేత, సమ్మిశితము = 
కూడినది, 


అరణ్యపక్షము; చక్రములన(గా చ|క్రవాకములు, ఏకచ|[కపుజంట 
విడిపోయి యొంటిగా సంచరించెడి చీకవాకములు, చకవాకములకు 
రాతి విరహము. _ థ్రీరామచం[దుని శాపముతో సంభవించినదని 
యాము క్రమూల్యద. ఈ యర్థ మంత సమంజసముగా నగుపించుట 
లేదు, ఏకలము అనంగా వనవరాహము. ఏకచరనునంగా నయ్యదియే 
ఒంటిగా సంచరించునది. కనుక ఏకమనంగా వరాహనుని చెప్పికొన 
వచ్చును, ఇదియు గ్రిష్టమే. బక' = కొంగలు కంక = రాపఫులుంగు, 
థా ర్రరాష్ట్ర ఒ'ధా ర్హరాష్ట్రాన్సితేతరై 8’ అని అమరము. నల్లనిముక్షులతో 
కాళ్ళతోంగూడిన తెల్లనిహంనలు, శకుని ఇతరపక్షులు, నకుల_ముంగిస 
వీని సంచారముచేత( గూడినదై, సూర్యరథంబునుం బోలె నురుతర 
(పవాహంబై = సూర్యుని రథమువలె నురుతరమైన |పవాహము గలది. 


192 భాగవత సుధాలహరి 


ఉరుతర [పవాహము, లన6గా గుట్టములు, వానితో(గూడినడి సూర్యుని 
రథము. జలదకాల .... ... సౌమనన్యంబై = జలదకాలసంధ్యా 
ముహూ ర్తమును బోలె=వర్దాకాలపు సాయంకాలమునువ లె, బహు 
విఠత=అనేకము గా నల్లుకొన్న, జూతి=జాజిపువ్వులు, సౌమ. నస్యం బె. 
అందముగలదై; జాతిపుష్పములు తెల్లనివి. పుష్పాణాం్యపకరన్స్మితేన 
రచితో నోకుందజాత్యాదిభిః * అని యమరుకము, ఇవి వర్షాకాలమం 
దెక్కువగాల బూచును, | 

నిలీయమానైై ర్విహాగ్రై ర్నిమీలద్భిశ్చ వంకజై 8 

వికసంత్యా చ మాలత్యా గతోఒస్తం జ్ఞాయతే రవిః, 

(రామా, కిష్మిం, 28.52) 

నైమిశంబను శ్రీవిష్ణు శేతంబునందు “అనిమిష శేతే” 
అనుదానికి. దెనుంగు. స్వర్లోకగీయ మానుండగు హరిం జేరుకొజకు 
స్వర్ణాయ లోకాయ అను మూలమునకు థ్రీధరుని వ్యాఖ్యాన మిశ్లే 
యున్నది. అమాత్యుల రచన యా వ్యాఖ్యానమునకు నేరుగా దెని 
గింపు. సహ|సవర్థంబులు సహ్మససమం అని మూలము. 'వేయివర్షము 
లన్న మాట. “దీని విచారము మూలములో వంశఠీధరుని వ్యాఖ్యాన 
మందు వివరించితిని, యాగంబు సేయుచుండి *ఆసతి అని మూలము. 
ఇక్కడ ధాత్వర్థ మవివక్షితమని ముందే వివరంచితిని. రేపకడ=ప్రాతః 
కాలమందు నిత్యనైమిత్తిక హోమంబులు “ హుతహుతాగ్నయః " 
అను దానికి. దెనుంయ. సత్క్యతుండై = గౌరవింప! బడినవా(్తై, 
సత్కృతం అనునది మూలము. 


సుఖాస్‌నుండ్రెయున్న సూతుంజూచి=సుఖకరమైన యానన 
మందు. గూర్చున్న నూతునింజూచి, ఆసీనం అనుటకు. దెనుంగు, 


పద్య; విజ్ఞాన _ శుద్ధవిజ్ఞానము చేత, ఫణిత = వివరింప(ుడీన 
నిఖిల పురాణ్యవాలేన్‌ఎసమ స్టే పరత సమూహములు గలిగినట్టియు, 


(వథమస్కంధము 193 


నుతహరిగుణ సంఘాతున్‌_ పాగడంబడిన హరిగుణములు గలిగినట్టియు, 
నితాంత=ఎక్కు వైన, కరుణోశే సేతున్‌ ఎరరుణా _( ఉపేతున్‌= దయచేతం 
గూడినట్టియు, వినీతున్‌_వినయము గలిగినట్టి, సూతున్‌ సూతుని 
గూర్చి, అ తాపసు లిట్లనిరి.అ మునులిట్లు పళ్నించిరి. ఇది పోతన్న 
సొంత పద్యము. సూతున్‌ అ తాపసు లిట్లనిరి, అత్యంత సంయోగ 
మందు ద్వితీయ. 

తాత్పర్యము: సూతు(డు వినీతు(డు, శుద్ధజ్ఞానము తో వ్యాఖ్యా 
నింపంబడీిన సమ స్తపురాణములు గలవాడు. నిరంతరమును హరిగుణ 
గణములను బొగడువా.డు, ఎక్కువదయచేం గూడినవా(డు. అట్టి 
వానిని గూర్చి మును లిట్లు (పళ్నించిరి, 


తొల్లి = ముందు, పురాణపంక్తుల. = పురాణములు ను, ఇతిహాస 
(శేజులునీఎభారతాదులైన ఇతిహాసములగుంపును, ధర్మశాస్ర్రములున్‌_ 
ధర్మశాస్త్రములును, సమతన్‌=ఎఆ పాతగోచరములైన విరోధములను 
బరిహరించి, నీవజనీవే, ఉపన్యసింపుదువు=ఎవ్యా ఖ్యానించితివి,. వేద 
వ్యానముఖ్యుల్‌ = వ్యానభగవాను(డు మొదలైన, సునుతుల్‌ మునుల్‌ == 
మంగళకరమైన బుద్ధిగలిగిన నుహర్జులు, సూచిన వెన్ని= అలోచించి 
యనుభవించిన వెన్నియర్థములో అన్నియును, అ సమస్తార్థములును, 
నీ మదిం దోంచున్‌=నీ బుద్ధియందు భాసించును. త (త్పసాదమునం 
జేసి వారియొక్క యను[గహమువలన సమ స్తంబున్‌=అంతయును, 
ఎటుంగ నేర్తువు_ తెలియ. గలవు, బుధేందో త్తకూ=బుద్ధిమంతులలో 
(శేష్టుండైన పాండా 

తాత్పర్యము: సూతా! నీవు పుఠరాణపంక్తులు భారతాదులు 
ధర్మశాస్త్రములు, వీనిలోయ్పై పైనగోచరించు విరోధములను బరిహారించి 
అన్ని టికిని సమానముగ వ్యా ఖ్యానముచేయ(గల నేర్చరివి, “వేదచ్యో 
సుండు మున్నగు పరావరులైన మునులు భావించి యనుభవించిన 

వామ. ఫ్ర, 13, 


194 భాగవత సుధాలహరి 

సమ స్తములైన యర్థములును నీ మదియందు భాసించును. వారికి 
నీ యందు(గల యనుగహ మట్టిది. నీకు దెలియని విషయము లేదు, 
నీవు బుద్ధిమంతులలో |శ్రేష్టు డవు 


తత్ర త|తాంజసా యుష్యన్‌! భవతా యద్వినిశ్చితమ్‌, 

వుంసా మే కాంతత|శ్శేయ స్టన్న శృంసితు మర్హసి, శీ 

పాయేణాల్పాయుష సభ్య: కలావస్మిన్‌ యుగేజనాః, 

మందా స్పుమందమత యో మందథాగ్యా హ్ఫ్యువదుతాః10 

భూరీణి భూరికర్మాణి (శోతవ్యాని విభాగశః, 

అతస్సాధో! జత యత్సారం సముద్ధ్భృత్య మనీషయా 11 

[బూహి న శృద్దధానానాం యే నాత్మాసంపసీదతి; 

సూత; జానాసి భదంతే! భగవాన్‌ సాత్వతాంపతి8. ద 

దేవక్యాం వనుదేవస్య జాతో యస్య చికిర్ణయా, 

. ష్‌ | 

ఆయుస్మన్‌ ః దీర్జాయష్మంతుండవైన సూతా। తృతత్మతఎఅచ్చటచ్చట, ' 
పుంసొంజపురుషులకు, ఏకాంతతః నాశము లేనట్టి, [శ్రేయః శేయస్సాధనము, 
భవతా_. నీచేత, వినిశ్చిత ౦=నిశ్చయింప( బడినది, యత్‌=ఏది కలదో, (లర్‌ 
దానిని) నః=మాకు, అంజస్క అ శంసితుం చెప్పుటకు, అర్థ సి 
తగినవాండవు, 

అయుష్మంతుండవైన సూతా! ఆ యా |గంథములందు మను 
ష్యుల నాశరహితమైన | శేయస్సాధనమునకు( బర్యాప్రమైన యను 
ష్టానమేది? యని నీవు నిశ్చయించుకొన్నావో దానిని మాకు. 
దెలుపుము. లి 

సభ్య=సభయంధు యోగ్యుండవై నవాండాః, అస్మిన్‌ కలౌ యుగే * ఈ 
కలియుగమందు, జనాః=జనులు, ప్రాయేణఎ సామాన్యముగా, అల్బాయుషఃఎ 
అల్బమైన ఆయుస్సుగలవారు, ' మందాఃఎనిరుక్సాహులు,. సునుందమతయఃఎచాల 


(సథమన్క్మంధము 195 
తక్కువైన బుద్ధిశక్రి గలవారు, మందభాగ్యాః_భాగ్యహీనులు, ఉప|దుశాః హు 
రోగాద్యుప|ధ్రవములచేం వీడితులు, భూరిక ర్మాణి..అనేకములై న కర్మలతో గూడి 
నవియు, విభాగళః=వేర్వేజుగా |కోతవ్యాని=వినుట కర్దములైన (శాస్త్రములు 
భూరీణి_ అనేకములు, 

ఓ సభ్యుండవైన సూతుండా! ఈ కలియుగమందు జనులు 
సామాన్యముగా నల్పమైన యాయుస్సు గలవారు. నిరుత్సాహులు, 
బుద్ధి లేనివారు, భాగ్యహీనులు, రోగాద్యుపదవపీడితులు. ఇ(క శాస్త్ర 
ములా? అనేకములు. అనుష్టానయోగ్యములైన యనేక కర్మల నవి 


అతః=అందుచేత, సాధోః:జయోగ్యుడై నవాండా! అ[తజదీనిలో, యత్‌ 
సారంఎసారమైన దేదిగలదో దానిని, మనీషయా_బుద్ధిశకి చేత, సముద్ధ్భృత్యం 
సీవే వేరుగానెత్తి, (శ్రద్దధానానాం_వినుటయందు మహా శ్రద్ధ గలిగినట్టి, నః_మాకు, 
(బూహి=చెష్పుము, యేన_ఏ సారభూతమగు విషయమును సీనుండి వినుఐచేత, 
ఆక్మా=బుద్ధి, సంప్రసీదతిఎ(పసన్న మగునో, 

ఓ సాధువైన సూతుండా! సామాన్యులు బహుళాస్త్రములను 
వినలేరు. వానియందు? జెప్పంబడిన కర్మ లనుష్టింపలేరు. (గహిం 
"పను గూడ లేరు, దానికి దగిన యాయుస్సు, ఉత్సాహాము, బుద్ధి 
శక్తి మొదలై నవి లేవు, నీవా! పరాను[గహపరు(ండవు, అపొరుషే 
యము లన్నియు. నీ వెజుంగుదువు, వాని సారమునెత్తి మాకు 
జెప్పుము. మే మా విషయమును [గహించుటయందు [శద్దధానులము. 
దానిని వినుటతో మా మనస్సులు పరమ శాంతిని బొందును. 11 


సూత 1 = ఓ సూతుండా!, జానాసి = ఆ సారభూత మైన రహస్యమును సీ 
వెలు(గుదువు, తేఎనీకు, భదంజమంగళ మగు గాకః, సాత్వతాం=భక్తు లక్కు 
పతిః=పొలకుండై న, భగవాన్‌ ఆ (శ్రీమన్నారాయణుండు, యస్య = ఏ సనియొక్క, 
చికీర్ణ యా_ నిర్వహించు నిచ్చచేత, వసుదేవస్య._వ వసుదేవుని భార్యయైన, దేవ 
జ్యాంఎదేవకి యందు, జాతః =జన్మించెనో, 


196 భాగవత సుధాలహరి 


శ్రీధరవ్యాఖ్య: 

అంజసా_(గంథార్జవముతో నని యర్థము. వీకాంతతః।| శేయః 
=రవ్యభిచారియైన |శేయస్సాధనము న న్నడుగు కొందులకు? మోరే 
బహుశాస్త్ర (శవణాదులతో నిర్ణయించికొన వచ్చునుగదా ! దానికి 
నమాధాన మిచ్చు చున్నా (డు_ 

కలియుగమందు జనలు మందులు. అందునను నలసులు. 
అందునను సుమందమతులు, చాలని దానికి మందభాగ్యులు.. విఘ్న 
ములచే బాధితులని యర్థము. ఉపదుతుల_రోగపీడితలు, బహు 
శాస్త్ర శవణముచేనై నను ఫలసిద్ధి యేర్పడదని చెప్పుచున్నారు. భూరి 
కర్మాణి భూరీణి=“భూరీణి కర్తాణి అనుస్టేయాని యేషు తాని" అనయా 
నా శాస్త్రములందు. జెప్పంబడిన కర్మబ ననుష్టించిననే ఫలము, భాగ 
వతము (శవణమ్మాళముననే ఫల మిచ్చును, 


“సూత! జానాసి” అను నైదు శ్లోకములతో (బశ్నా ంతరము, 
“భదంతే |' భొత్సుక్యముతో నాశీర్వాదము, భగవాన్‌ = నిరతిశయై 
శ్వర్యాది గుణయుక్తు. డైనవా(డు, సాత్వతాం నత్‌ అనగా సత్త్వ 
మూరియైన భగవంతుడు, వా డెవ్వరి కుపాస్యుండో వారు సాత్వ 
తులు, భక్తులు. 


వంశీధరవ్యాఖ్య ః 
అయుష్మన్‌! ఓయి సూతా! నీ యాయుస్సు గొప్పది. అందుచే 
దీరికగా శాస్త్రముల నన్నిటిని విచారించి (శేయస్సాధనమును నిర్ణ 
యించి కొంటివి. మేము [బాహ్మణులము. నీ కిచ్చుటకు మా కడ 
నేమి యున్నది? కేవల మొక్క యాళీర్వాదమే ననియును ధ్వని, 
అంజసా= శీ ఘముగ్యా నీ వివరణమునందు వాక్ష్యక్షిష్టతలు లేక నుల. 
భముగా నర్భమగు ట్లు వివరింపుము. ఏకాంతతః = సర్వధా, లేక 
(ప్రథమా విభక్తి పైని “తసి? ప్రత్యయము, ఏకం అద్వితీయమైనది... 


అంతతః = తారతమ్య పషరిగణనలో( బరాకాష్ట్రకుం జెందినది. అనలా 
దానికన్న నుత్తమమైన (శేయస్సాధనము మటియొకటి లేదనుట. 
అట్టి శేయ మేది? భగవ్యత్చేమయే; (బహ్మ = పరమాత్మ_ భగవం 
తుండు. వీనిలో ముఖ్యమైన భగవత్స్వరూపమును గూడ నా ప్రేమయే 
వళీకరించికొనును. *త తతత అంజసా' అనునది మొదలుకొసే “అత 
స్సాధో |? అనునంత వజకును సర్వళాస్త్రసారోద్ధారరూపమైన (పశ్న; 
ఈ |పశ్న మొదటిది దీని కుత్తరము 'సవై పుంసాం” మొదలుకొని 
“వాసుదేవే భగవతి అనున. తవటకు. “నానుండి నర్వశాస్త్రములను 
విని మారే |శేయస్సాధ నమును నిర్ణయించికొనరాదా ?* దాని కుత్త 
రముగా *హే సభ్య!* అని యారంభించుచున్నారు, సభ్య != దేశ 
కాల ప్యాతముల నెణి(గినవా(డా ! ' ఈ కలియుగము (పమాదాకుల 
మైనది. సాధారణముగా జను లల్బాయుష్కులు. ఒక వేళ నెవ్వ(డైన 
దీర్హాయుష్కు( డుండినను పాడు మందుడు. అనంగాం బరమార్థ 
సాధనమం దలసుండు.  నిరలసు,. డైనను నిర్చుద్ధి, సుబుద్ధియైనను 
మందభాగ్యు(డు, అనంగా నీవంటి సాధువుల సంప ర్హము లేనివాడు. 
ఒక వేళ నట్టి సంపర్కము లభించినను రోగాద్యుపదవములు, దీనితో 
సత్పురుషులనుండి ఏదైన వినుటకుంగాని స్వశ్నేయమును నిర్ణయించి 
యనుష్టించుటకు+ గాని సాధ్యము గాదు. సాధో! పరోపకార పరాయ 
ణు(డ్రైనవాండా! సూత జానాసి మొదలుకొని యశః కలిమలాపహం 
అనువజకును రెండవ్యపశ్న. (అధ్యా 1-16 జో) 

సూతా! నా కన్నను మీరు మహానుభావులు. ఐనను న న్న 
ను| గహించి యడుగుచున్నారు అని నిశ్చయించి మా |పశ్నకు( గాల 
'క్షేపము సేయక తొందజగా నుత్తర మిమ్ము.” 

భగవంతుని వనేకావతారములు. ఐనను 1పారంభమందే శౌన. 


కాదులకు( గృష్టావతారైక తాత్సర్యము, ముందు వారు “ఏకాంత. 
[శేయ' మేదియో యడిగిరి. సర్వశాస్త్రసారమును జెప్పవలెనన్నారు* 


198 భాగవత సుధాలహరి 


అది యాత్మ పసాదహేతువై యుండవలెననియు నొక కోర్కి. కాని 

ఈ (పశ్నలకు వారే ముందుగనే తమ మనస్సులలో నుత్తరము నిశ్చ 
యించికొన్నారు. . అదేమి? కృష్ణలీలావర్ణ నము; ఆ నిశ్చయముతో 
“'భ|దంతే' అని యారంభించుచున్నారు. కృష్ణలీలా (పశ్నమందు 
గల మహాదరముతోం. జేసిన యాశీర్వాదము; సాత్వతు లనయా 
యాదవులు. యాదవులకు బరిపొలకు6 డనియు నర్థము. . జాతక 
జగత్తునందు దృశ్య మాను( డయ్యెనో! యస్య చికీర్ణ యాజవీ' కార్యము 
నిచ్చించినవా(డై. అయనకు భూ భారహరణ మొక లెక్కలోనిది 
గాదు, స్వయ శః ఖ్యాపనమే (ధాన కారణము; అందుకే కుంతీదేవి 
తన స్తుతిలో * (శవణ స్మరణార్హాణి కరిష్యన్‌* అని చెప్పంబోవుచున్నది. 
వసుదేవ వసునా గోధనేన ( యక ఇతి వసుదేవః*. గో క 
 వకాళించువాండు. 


వీరరాఘవవ్యాఖ్య : 

 శేయస్సాధనమైన పరమధర్మము( ఇప్పుమనుటయే పిండి 
తార్థము |తివర్షసాధనము._ శవణ యో గ్యమైనదే గాదు. వానియం 
_ దాసక్తులు దౌర్భాగ్యులు. వారు వినందగిన వనేకములు. మాకా గొడవ ' 
వలదు, సర్వశాస్త్రార్థసారభూళమైన ముక్షిసాధనమును జెప్పుమని 
యడుగుచున్నారు, అల్బ్పాయుష।=కృ తాదియుగములందు మానవులు 
దీర్ణాయుష్కులు,. అందుచే వారు యథేష్టముగా భోగముల ననుభ 
వీంచి, తర్వాత ముముక్షువులై నను బాధలేకుండెడిది కరియుగమం 
ద్‌ట్లు గాదని భావము. ఉప్మదుతాః=తాప్మతయములచేతను, ధర్తార్థ 
కామములచేతను, తృష్ణాదులచేతను. బీడింపంుడెడివారు. సుమంద 
మతయఃశే శ్రేయస్సాధనమును వివరించినను తొందఅగా నర్థముచేస్టి 
కొనలేనివారు. అనేక ఫలములతో ననుష్టింసవలసిన ధర్మము లనేషో 
ములు: వానిని వినుటకే యెంతయో కాలము పట్టును, పెంగా 
భూరికర్మాణి*పొండరీక  చాజననేయాది భేదములతో ననేకములు, 


(వథమస్కంధము | 199 


అందులోను. మరల నవాంతరభేదములు. కనుక సారమును నీవే 
యుద్ధ్భతీకరించి యని ష్షనివ రకము ఇష్టప్రాపకమునునైన వైష్ణవధర్మ 
మును, మనీషయాఎసూక్ష్మబుద్ధిచేత న ద్థర్‌ంచి చెప్పుము. (పాయేణ 
=రీనునది (పతివానితోను నశ్వయించును, “పాయేణ మందాః, 
[పాయేణ సుమందమతయ 8* ఇత్యాదులు. దీనితో 'మనుష్యూణాం 
సహ్మసేషు కళ్చిద్యతతి సిద్ధయే” అనెడు గితావాక్యము న్నా సారితమైనది, 
యే నాత్తా సంపసిదతి' అత ప్రసాదమే ముముక్తువునకు. 7 గావలసినది, 


[పసాదే సర్వదుఃభానాం హానిరస్యోపజాయతే, 

(పసన్న చేతసోహ్యాశు బుద్ది పర్యవతిస్టతి, 

అను గి తావాక్య్య పకారము అత్మపసాదముతో దుఃఖహోని 
తనంతట నదే సిద్ధించును. లేక అత్మా=పరమాత్మ్క, సంపసీదతి= 
ప్రసన్ను6 డగునో | 

కి మలభ్యం భగవతి పసన్నే (శ్రీనికేతనే. 

భగవంతుడు (వసన్ను(6 డైనచో సర్వము నపయత్నముగా 
సిద్ధించును, “భూరీణి విభాగశ స్సంతి త తసారం (బూహీత్యనేన 
భూరికర్మాణి న శ్రోతవ్యా నీతి (పతీయంతే. యద్యపి కర్మాణ్యపి ఫల 
ద్వారాహానాయ స్వరూపేణ ఉపాదానయ చ శ్రోతవ్యాన్యేవ. అన్యధా 
సాంసారిక ఫలనిర్వేదాసంభ వేన ని శ్మేయస్సాధనావబోధ్య అధ్యాత్మ 
శాస్త్రశుశూపాయా. ఏవ అసంభవాత్‌ పరమాత్మోపా సనస్య అనభి 
జట ఆగ జలే జ జట -3 x 
సంహితఫల కర్నోపకార్యత్వ జ్ఞానాభావ [పసంగాచ్చ తథా ప్యేకయె 
వోక్యా సర్వాణి ఫలతస్త్యాజ్యా న్యుపాసనాంగతయా య థాశ క్యా 

నుష్టేయాన్యేతావదేవ (శ్రోతవ్యం ముముక్ష్వభిపాయేణైవ ముక్షరి. 
_శోతవ్యము లనేకవిధములు. అనేకములు, వాని సారమును 


జెప్పుచున్నారు, ఇట్లడుగుటతో, “భూరికర్మములు వినందగినవి గావని 
స్ఫురించు చున్నవి. కర్మములు విడువం దగినవి గావు, తత్భలమే 


200 భాగవత సుధాలహరి 


త్యాజ్యము, కనుక స్వరూపష్ఞానముకొజకు కర్మములు వినందగిన చే, 
ఫలాభి సంధిరహొతమైన క ర్మానుఘ్టానము లేనిచో సాంసారిక ఫల 
నిర్వేద మేర్చడదు. నిశ్మేయస్సాధనా కారణమైన యధ్యాత్మ శాస్త్ర 
[శవణేచ్చయే జనింపదు. పరమాత్మోపాననకు అనభిసంహితఫలమైన 
కార్యముచేత నేర్పడెడు జ్ఞా జ్ఞానము ముఖ్యము. అట్టి జ్ఞానముతో బని 
లేదనెడు విపరీత జ్ఞాన్మ పన క్రి యేర్చడవచ్చును. ఉపొననాంగముగం 
గర్మల ననుష్టించి కశీరవలెను. వాని ఫలములయం దాస క్తి బొత్తిగా 
పనికిరాదు. ఇట్టివా(డే ముముక్షువు. ఈ రీతిగా మునులు ము క్షిసాధన 
మడిగినారు. వానిలో (బ్రధానమైనది- 


(శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాద సేవనమ్‌, 

అని మొదట |పతిపాదింప( బడినది (శవణభ క్తి, తదున్ముఖ 
ముగా గృష్టావతార చరితను (బశ్నించుచున్నారు. 
శుకదేవుని సిద్ధాంత పదీపము : 

సాత్వతు లనయగా వెష్ణవశాస్త్రములను వక్కాణీంచువారు, 
వల్ల భాచార్యుల సుబోధిని : 

ఒక ఫలమును బొందుటకు, దత్సాధనమును వెదుకవలెను, 
ఏది ఫలము? ఏది కాదు? అను విచారము గూడ బయలుదేరును. 
అభ్యుదయ మో న్నిశ్శేయసమో ఫల మగును. ఈ సందేహముతోనే 
పేశ్న, నూతునకు గురువు లనేకులు, వారిలో నన్యోన్యము వి|పతి 
పత్తి యున్నను అనేకగురువుల పరిచర్యవలన సూతునకు బుద్ధివైశద్య 
మేర్చడినది. స్వయముగా నిర్ణయించుకొను శక్తియు. గల్గినద, 
“ప్రాయేణాల్పాయుషఃి అను శ్లోకము తమ్ముగుటించి చెప్పినది గాదు. : 
తాము బుషులు చిరంజీవులు. లోకమునందలి యితర మనుజులను " 
గుజించిన (పశ్నయది. “పుంసాం ఏకాంతత, శేయః” అనెడు (పశ్నలో 
బుషులు దమ్మునుగూడ( జేర్చికొన్నారు. * సభ్య!” సభయందుండ. 


(వథమస్మ్కంధము 201 
దగినవాండు గనుక మా (పశ్న కు.త్తరము హృదయ వంచన లేక 
యథార్థముగా జెప్పవలెనని భావము. 

సభాం న (పవి శే త్పాజ్జః సభ్యదోష మనుస్మరన్‌, 
అ|బువ న్వి్యబువన్నజ్డో నరః కిల్చిష మళ్నుతే, 

. అని స్మృతి వాక్యము “జాయత ఇతి జనః? జన్మగలవారు, 
అనలా సహజసంసారు లనుట. ఇది వారియందు? గల సహజమైన 
దోషము. ఇక నాగంతుకదోషము, మందు లనయా నలనులు. అల 
'స్యము చిత్తజాడ్యము. ఇదియొక దోషము. *సుమందా మతిర్యేషాం 
_సుమందమతయః. దీనితో జ్ఞానేం దియదోషము. మందభా గ్యాః, 
అదృష్టము కర్మేందియమైన దానివలన తద్దోషము, ఉప దుతాః 
రోగాది దోషములు. ఈ నాల్లును ఆగంతుక దోషములు. 

న హి కశ్చిత్‌ క్షణమపి జాతు తిష్ట త్యకర్మకృత్‌, 

కనుక, లౌకిః కర్మవ్యాసృతులు; కర్మశవణమే మోక్షసాధనము 
గాదు. అనుష్టూనము గావలెను. సారం=పొరంపర్య ఫలవ్యభిచారాది 
దోషరహితమైనట్టిది, ఏకవచనముచేత నసాధారణ్యము సుగమత్వ 
మును సూచితము, “మనీషా”. మనశ్వాందల్య నివారక మైన బుద్ధి 
చర్యచేత భగవంతు,డు షడ్డుణెశ్వర్య సంపన్నుడు. అతడు గార్య 
కారణ సంబంధమునకై దేహాయోగము నపేక్షింపవలసినది లేదు. 
జీవసంబంధము (బహ్మయందు లేనే లేదు. “దేవక్యాంజాతః' అను 
టతో జీవులవంటి ప్రాదుర్భావ మతనికి( జెప్ప(బడినది. ఇదెట్లు పాస 
_ గును? సత్ర్వైకనిష్టులు సాత్వతులు, వారు దేవతలు లేక ముక్తుల్యు 
వారిని వదలి మనుష్యుల నం దావిర్భావ మెందుకు? సాత్వతుల 
కతండు పతియెనప్పుడు వారిని బరిత్యజించు టనుచితము గదా ! 
దేవతలు ముక్తులు. వారు (బ్రహ్మదేవుని మనస్సునుండి పుట్టిరి. కొంద 
అతని శరీరమునుండి పుట్టిరి, "అంతేగాని స్రీలకు జనింపలేదు. మటి 


202 భాగవత సుధాలహరి 


యితడు దేవకి కెందుకు బుశ్టైను? అ ట్రవతరించుటలో సాధించిన 
పనియేమి? కంసాదులవధను మార్షాంతరములచేతను జేయ వచ్చును 
గదా! కనుక “యస్య చికీర్ణయా Shen తన్నః కథయ” “ఏ ఫలము 
నిచ్చించి జన్మించెనో దానిని మాకు( దెలువుము”*. |పభవరూప కార్య 
మున్నందున( |1బయోజనముండి తీరవలెను. ఈ రహస్యము యోగు 
లకే తెలియును. నీవు దయచేసి మాకు! దెలవుము. నీవు యోగివిః 


విజయధ్వజవ్యాఖ్య: 

సౌమ్య | =1. భక్తి జ్ఞానరూపమైన సోమరసపానమున కర్త 
డైన వాండా! 2. సాధువైన సూతుడా!, తత్త్వతః ఎనీ యోగ్య 
తకు దగినట్లని యర్థము. అయుష్మనీ | ౬ పశస్తమైన అయుస్సున్న 
సూతుడా! తత త్యత=వురాణాది (గంథములలో నక్కడక్కడ, 
అంజసా_ |. బుజుమార్గముతో, దీ ఉప్మకమము' మొదలై న తాత్సర్య 
లింగముల కనుగుణముగా, పుంసాం=మో క్షాధికారులైన పురుషులకు, 
ఏకాంతతః!. ముఖ్యముగా, శి, నియమబద్ధముగా, యత్‌ = వీది; 
(శేయః =మోక్షాది పురుషార్థసాధనమని, భవతా. సమస్త పౌరుషేయ 
గ్రంథములను దెలిసిన నీచేత, వినిశ్చి తం_నిర్జీ తమో, తత్‌ _అ మోక్షాది 
పురుషార్థ సాధనమునే, నః. మారు, శంసితుంజవీవరముగా€ దెలినీ 
చెప్పుటకు, అర్హసి = తగినవాండవు. 


తాత్చర్యము ; అధికారులై న. జనులు బహుకాలము బహుశాస్త్ర 
ములను శ్రవణ మొనర్చి, (శేయస్సాధనమును దామే నిర్ణ యించు 
కొందురు, సుతి ఇచ్చట సంగ్రహించి తెలుపవలసిన యావశ్యక 
మేమి? దానికి. గారణమునే చెప్పుచున్నా (డు, 

'పాయేణాల్పాయుషన్సభ్య |? అనుదానికి బదులు *మర్త్యాి 
అను పాఠమును విజయధ్యజులు స్వికరించిరి. మరణమే స్వభాపముగా 
గలవారని యర్థము, అస్మిన్‌ కలౌ అగ జనాకఈ కలియుగమందు 


(వథమస్కంధము 203 


సాధన మొనర్భికొనుటశై పుట్టిన యధికారి చేతనులు, |పాయేణా 
ల్వాయుషః=స్వల్పాయుష్కులు. అందుచేతనే * మర్త్యాఃి; అందునను 
మందాః; కర్మ లొనర్చ్నుటకు శక్తి లేనివారు. సుమంద మతయః= 
అత్యల్పమైన (పజ్ఞగలవారు, మందభా గ్యాః=అల్వ్నపుణ్యముతో. గూడిన 
వారు. ఎక్కడో ఒక్కొక్కరు వూ తమే ఈ గుణముల కపవాదముగా 
నుందురని తెల్పుటకే ' పాయేఐణ* అనుట. 


అల్పాయుస్సు మొదలైన కారణములతో జాల దుర్చలులైన 
జనులు, పరమ్మశేయన్సును దెలుపు శాస్త్రమునువదలి, అర్ధము మొద 
లగు విషయములను దెలుపు ననేక శాస్త్రములను విను టశక్యమైనపని 
యనుచున్నాండు. 1, విభాగశః_ |పతియొక్కటియు. వేరు వేరుగా 
విభక్షమైన, 2 వేరువేరుగా శైవాదివాదులయొక్ష. విభాగముతో, 
భూరీణి=అనేకములు, భూరికర్మాణి_కష్టసాధ్యములైన అనేక వ్యాపా 
రములు గలవి. శోతవ్యాని_1. శ్రవణము సేయ(దగిన యర్థము 
మొదలైన విషయములను |పతిపాదించు శాస్త్రములు, 2. చేరు వేరు 
సమయములకు( జెంచెన |పతివాదులచే( జెప్పంబడిన (శేయస్సాధన 
ములు (యతస్సంతి=ఏ కారణమువలన నున్నవో), 1. అత్మ_ఆ కార 
ణముచేత, 2. సందేహమును గలిగించు విరుద్ధ వాక్యములతో, నిశ్చయ 
జ్ఞాన మేర్చడనందువలన, శీ. అర్ధాది విషయములను బోధించు శాస్త 
ములు తెరిసికొనుట కశక్యమైనదానివలన, 4. తెలిసికొన్నను మోక్ష 
మునకు విరుద్ధమైనందు వలన, గ. అయుస్సు అల్పమైనందుచేత, 
సాధో! హీనకులజు(డవైనను దోషరహితుండైన సూతు(డా!, అ= 
ఈ శాస్త్రములలో, యడ్‌ నేం! వీది ముఖ్యముగా |గాహ్యామో, 
2, సర్వశేష్టమైనదో, శీ. తప్పక మోక్షరూప ఫలము నొస(గునడో, 
4. బుబుమార్గముతో ననుష్టింపం దగినదో, తత్‌ ఒఅట్టి (శేయస్సాధన 
మును, మనీషయా=నీ బుద్ధితో, సముద్ధ్భత్య=నిశ్చయించి, భూతా 
హాంజముముక్రు 3 ల న జేవరాసులయొక్ష భదాయ=మోక్షరూపమైన 


204 _ భాగవత సుధాలహరి 


మంగళము కొటికు, |బూహిొ_చెప్పుము, యేన=ఏ నీ చెప్పిన సార 
మును వినుటవలన, 1, అత్తా=శ్రీహరి, ఓ మనస్సు, ఆశు పనీదతిఎ 
శీఘముగా. |బసన్ను (డై యనుగహము నొనర్చునోో 2. నిర్మల 
మగునో, *సంపసిదతి* అనుటకు బదులు “అశు పసీదతి'* అని వీరి 
పాఠము. 

తాత్పర్యము ౩ ఓయీ సూతా! శాస్త్రములందమా అర్థశాస్త్రము 
మొదలై నపద్ధతులతో ననేకరీతులుగా విభక్షములు, శివ సర్వోత్ర మము 
శక్తిసర్వోత్సనమము మొదలైన వాదము లొనర్చు |పతివాదులు, తమ 
తమ బుద్ధులకు. దో(చినట్లు |శేయుస్సాధనములను జెప్పినారు, ఈ 
శాస్త్రములవలెనే కర్మలుగూడ ననేకములు. వానిలో, బతికర్మయు( 
గష్టసాధ్యమై యాచరించుటకే భయపడవలసీ యున్నది, కనుక 
బహుదుర్చలులై న కలియుగజనులకు వీని నన్నింటిని వినుట్క అ పై 
విచార మొనర్చి కొని ఇదియే యుత్తమసాధన మని నిర్ణ యించి 
కొనుట చాల కష్టమైన పని, నీవు సకల పౌరుషేయ (గంధ వేదివి. 
అందుచే నీ నిర్ణ యమునే మాకు దెల్పుము. తప్పక మోక్షరూపమైన 
(శేయస్సు నొస(గున దేది? దేనిని విన్నచోం బరమౌత్మ ఆలసింపక 
మోక్షము నొసంగు నన్ముగహముచేయును? దేని [శవణము ముముక్రు 
జీవుల మనస్సులను నిర్మల మొనర్చి మోక్షమునకు గారణనుగు న 
ట్రొనర్చును? అ యుత్తమ సాధనమునే లోకకల్యాణమునకై మాకు 
దెల్బుము, అదియే సమస్త శాస్త్రసారమై యుండును. సందేహము లేదు. 


సారభూతమైనది కృష్ణావతార కథా శవణమే. దీనిని మించి 
నది లేదు, ఈ నిర్ణయమునకు మహర్దులు ముంది వచ్చినారు, 
వచ్చియే (పశ్నించుచున్నారు... 

హే సూతః_పీయి సూతుండా !,. జానాసి = కృష్ణా వతార 
“కారము మొదలై న సమస్త రహస్యముల మట కాలా లేశ బింబ 


ప్రథమన్మంధము 205 


రూపు౮కై వెలసిన, భ|దంఒసర్వమంగళ కరు జైన భగవంతుని, జానాసి 
ఎతెలిసినవా(డవు, “తే భ్యదం అస్తు=నీకు మంగళమగు( గాక ! ఇది 
యౌత్సుక్యముతోం జెప్పినమాట. సాత్వతాం పతిః పొంచరా త్రో క్ష 
మైన కర్మల నొనర్చు యాదవులు మొదలై నవారికి పాలకుడైన, భగ 
వాన్‌_భగవంతుడు, యస్యజవఏ విశేషకార్యము యొక్క, చికిర్ణయా= 


చేయు నిచ్చతో, వసుదేవస్య దేవక్యాం జాతః _ వసుదేవునకు దేవకి 
యందు జన్మించెను. 


పోతన్న గారి కవిత్వము: 
"గురువులు [పియశిష్యులపం 
బరమర హస్యములు చెలియ బలుకుదు రచల 
స్టిరరల్యాణం బెయ్యది 
పురుషులకును నిశ్చయించి బోధింపు దగన్‌. 


ఓయి సూతా! |పియశిష్యులైన వారికి గురువులు పరమ 
రవాస్యముల నైనను దాపక చెప్పెదరు. మానవు లకు అచలస్థిరమైన 
(శేయస్సు నొడగూర్చు సాధన మేది? నీవే దానిని నిశ్చయించి 
చెప్పుము, 

"స్నిగ్గస్య శిష్యస్య' అను మూలమునకు *“పియశిష్యులకున్‌” 
అని తెనుంగు, “గుహ్యం” ౬ ' పరమరహస్యములు' అని యాంధ్రీ 
కరణము, “ అచలస్థిరక ల్యాణంబు” _ 'ఏకాంతత శ్రేయః? అనునది 
దీనికి మూలము. ఏకాంతతః _' అవ్యభిచారేణ ' అని శ్రీధరు(డు. 
“ ఒకప్పుడును వీడక? అని తాత్పర్యము. ఈ యర్థమునే యమాత్యుండు 

* అచలస్థిరక ల్యాణ ” మని వివరించినా6ండు. “నిశ్చయించి” “సము 
ద్ధృత్య ” అనుటకు దెనుయగు. ' తెలియంబలుకుదురు "_గుహ్యములైన 
యరములు ఒకసారి చెప్పినంత మా[తముతోం దెలియవు శిష్యునకు. 
దెలియు వటజకును మాటిమాటికిని బోధింపవలెను. ఎన్ని సారులు 


206 భాగవత సుధాలహరి 


గురువు చెప్పెనన్న దచట ప్రశ్న గాదు. శిష్యునకు నమ గము గా 
దెలిసినదా లేదా యనుటయే విచార్యము. పారమార్థిక విషయములు 
కేవలబుద్ధితో. - దెలిసికొన్న లాభము లేదు. _అనుష్టానముననే వాని 
సార్థక్యము. కనుక “తెలియ. బలుకుదు' రనుటకు “శిస్యున కర్థమగు 
వటికును బలుమారు చెప్పి అవి యనుష్టించు నపుడు గలి గెడు కష్టము 
లను నివారణమును గావించి యనుష్టింపంజేయుట; బోధింవుతగణ 
“బుధ_అవగమనే' అనిధాతువు. తన కర్థముగానిది యెదుటి వానికి 
బోధించుట కష్టము. నీవు గొప్పయనుష్టాతవు. తగన్‌ నీకు(జక్ట లాం 
దెలిసిన విషయమైనను దానిని మా కెట్లు చెప్పిన నర్ధ మగునో అ 
[ప్రకారముగా మలచి చెప్పుమని తాత్పర్యము. 


మన్నాండపు చిరకాలము 

గన్నాండవు పిక్కు.లై న (గంథార్థంబుల్‌ 

విన్నాండవు వినందగినవి 

యన్నాండవు పెద్దలొద్ద ను_క్తమగోష్టిన్‌, 

“చిరకాలము మన్నా(డవు'. “అయుస్మన్‌” అనుటకిది తెలుంగు 
చిరకాలము |బదుకుటచేం జాలవిషయములు దెలిసికొనుటయు నను 
ష్టించుటయు జరగినది. పెక్కులైన (గంథార్థంబుల్‌ గన్నాండవు.. 
పురాణములు ఇతిహాసములు ధర్మశాస్త్రములు మొదలైన |గంథము 
లన్నియు నీకు. గరతలామలకము లే. శబ్దముల కర్థవివరణము "వేరు 
వేరుగా నుండును. ఈ శబ్దమున కీ సందర్భములో నీ యర్థమే దగిన 
దను నిశ్చయము వానిని బహుకాలము పరిశోధించుటచే( గాని. ఏర్చ 
డదు. కనుక నిస్సందేహముగ (గంథార్థములను నిర్ణయించికొన్న 
వా(డవు, 'విన్నా(డవు వినదగినవి'_ వినందగినవి నూతమే విన్నావు, 
లేనిపోని కుశంకలకు దూరముగా నుండెద వని తాత్సర్యము. ఉత్తమ 
గోప్టి౯=గొప్పవారి నంనర్గముతో; సభలు వేరు, గోష్టులు వేరు. సభలలో 
'ఛిన్నభిన్న జనులు. భిన్నభిన్నములై న యభిరుచులు, కనుక నచ్చట 


(వథమస్మంధము 207 
గంభీరార్థములు వివరింప వీలుండదు, జనరంజనము అచ్చట పథా 
నము. సామాన్య విషయములతోనే సభలు ముగి యును. గోష్టు లట్లు 
గాదు, ఒక విషయనుం దభికుచి అధికారము గలవాకు మా| త్రమే 
యచట. జేరెదరు. వక్త చెప్పుచున్నప్పుడు శోత కేదైన నందేవా 
మేర్చడిన వెంటనే |పశ్నిందుట కవకాశ ముండును. కనుక ఉతమ 
గోషఘ్టులలో నుత్తముల నడిగి యొన్ని యో విషయములు దెలిసికొన్నా 
వని తాత్సర్యము. పెద్దలు జ్ఞాన వృద్ధులు వయోవృద్ధులు వయోవృ 
ద్ధులనుండిగూడం దెలిసికొనవలసిన విషయము లనేకము లుండును, : 

అలసులు మందబుద్ధియుతు అల్ప తరాయువు లు[గరోగ సం 
కలితులు మందభాగ్యులు సుకర్మము లెయ్యవిసేయం జాలరీ 
కలియుగమందు మౌనపులు గావున నెయ్యది సర్వసౌఖ్య మై 
యలవడు నేమిటం బొడము నాత్మకు శాంతి ముసీం|ద 1 చెప్పవే 1. 


మూలములో సూతుని గూర్చిన విశేషణములు సౌమ్య! 
సభ్య! రెండే, అమాత్యుండు, “మునీర్మదా? అన్నాడు, సూతుని 
యం దతనికి (పత్యేక గౌరవమని స్పష్ట మగుచున్నది. కలియుగమం 
దలి మానవు లలసులు, సోమరులు, ఒకవేళ [శమించినను మంద 
బుద్ధులు. ఒక విషయము సరిగా నర్థము గావలెనన్న వారికి బహు 
కాలము పట్టును. దానికి బాధకమె అలసత్వము. ఈ రెంటిని సవరించి 
కొన్నను వారీ యాయువు చాల స్వల్పము. చాలని దాని క్కుగరో గ్‌ 
ములు, ఇవన్నియు నెందుకు? మందభాగ్యులు గనుక అనగా పూర్వ 
పుణ్యము చాల కొలందిగా నుండు ననుట, 


,.. ఘందాణుదీని వివరణమే “అలసులు”, ఉషదుతాః=ఉగ్రరోగ 
జ్రానంకలితులు. కర్మలు. రెండు రీతులు. నిత్య నైమి త్తికములు. నిత్యకర్మ 
a వేరు ఫలములేదు. చేయకున్నచో (బత్యవాయము, నైమిత్తిక 

ములు. గూడ నట్టివే. వీని నొనర్చుచుు సుకర్మము లొనర్బవలెను. 

వానిని గూడ ఫలాభిసంధి రహితముగ6 జేయవలెను, ఇంతచేసినను 


208 ' భాగవత సుధాలహరి 


వాని ఫలము చి త్తశుద్ధివణ కే, కనుక కలియుగముందలి మానవులు 
గర్మాచరణముతో( జి త్తశుద్ధిని సాధించి కొనలేరని తాత్పర్యము, 
* ఎయ్యది సర్వసౌఖ్యమై యలవడు౯ి, “సారం అనుటకిద వివరణ. 
సిదియందే గాక సాధనా దశయందును సౌఖ్యకరమై యుండవలెను. 
శాస్త్రనియమములు మనసును వేధింపరాదు. అత్మకు సర్వవిధముల 
శాంతి నొడగూర్చు నదియె యా. సాధన యుండవలెను. అత్మశాంతి 
యేర్చడినప్పుడు మోత్షము తనంత వచ్చును. 
తన్నశ్శుశూషమాణానా మర్షస్యంగానువర్ణితుమ్‌; 13 
యస్యావతారో భూతానాం క్షేమాయ్స చ భవాయ చ, 
ఆపన్న సృంసృతిం ఘోరాం, యన్నామవివశోగ్భణస్‌. 14 
తత స్పదోో విముచ్యేత, యద్నిఖేతి స్వయం భయమ్‌, 
యత్సాద సం|శయా స్ఫూత।ః మునయః [పశమాయనాః, 
ఫ్‌ 
సద్యః పునం త్యుపస్సృష్థాః, న్వర్ధున్యాపో ఒనుసేవయా, 
కోవాభగవత స్తస్య పుణ్యశ్లో కేడ్యకర్మణః, కం 
శుద్ధికామో న శుణుయా ద్యశః కలిమలావహమ్‌, 
తత్‌ = దానిని శ్ముకూషమాణొనాం = వినుటకు కోరికగల, నః= మాకు, 
ఆంగ 1 = పూజ్యుండ్రైన వాడా అనువర్ణితుం = (క మముగా వర్జించిచె స్పుటకు, 
అర్జసిజత గినవా(డవు, యస్య ఎవనియొక్కు, అవతారఃజఎఅపతారము, భూతా 


నాంజ(ప్రాణుల యొక్క, కేమాయ=పాలనము కొకు, భవాయ చజఅభివృద్ధి 
కొటకును అగుచున్నదోః, 


తాత్పర్యము; అ విషయమును వినుటకు అత్యంతాన క్షిగల 
మాకు అ యవతారమును, దానికి సంబంధించిన లీలలను, (రమ 
ముగాంజెప్పవలెను, భగవంతుని యవతారము సకల [పాణుల రక్షణ 
కును సమృద్ధికిని యగుచున్నది గదా | 18 


nef 


[వథమస్కంధము 209 


ఘోరాంజభయంకర మైన, సంసృతిం=నం సారమును, అపన్నః పొందిన 
వాండున్కు వివశః=ఎసరవశుండును ఐయున్న మానవుండు, య న్నామజఎవని నాను 
మును, గృణన్‌ =ఉచ్చరించినవాందై, సద్యః=తత్షణము, తతకదాని నుండి, ' 
ముచ్చ్యేత విముక్తిని టొందునో, భయంజభీత్సి యత్‌ =ఏ నామమునుండి, స్వయం 
బ్షఖేతి.కానే భయపడుచున్నదో, : 


తాత్పర్యము ; భగవంతుని పభావము సర్వోత్తమమైనది గదా! 
మహాభయస్థానమైన సంసారమును బొందినవారు అ దుఃఖముతో 
నవశులై గాని, వాని నామము నొక్కసారి యుచ్చరించిన మా(తము 
ననే పంత తుము రత్త ణమే ముక్తు లగుదురు. ఎవనినామా 
చ్చారణముచేత సాక్షాద్భయ స్వరూపుడైన 'యముండును భీతిల్లునో, 
ఆ భగవంతుని మహిమ యత్యాశ్చర్యకర మైనదిగదా !. 14 


సూత 1 = ఓ సూతుండా! య త్పాదసం[శయాః=ఎవని పాదమే యా!క్ష 
యముగాం గల, పశమాయనా?ః=కేసల శాంతినే మార్గముగా స్వీకరించిన, మున 
యః.=మునులు, సద్యః=వెంటనే, పునంతి=సవి|త్రీకరింతురు, స్వర్లున్యా పః... 
గంగాజలము, ఉపస్సృష్టాః=తాకందిడినవై , అనుసేవయాజ[కమముగా "సేవ 
చేయుటచేత నే, శుద్ధ్యంతి=పరిళుద్ధుల నొనద్బును, . 

సజ్జనస్పర్శ గంగాస్నానమున కంకొను శ్రేష్టమైనదని చెప్పు 
చున్నా(&డు. భగవంతుని పాదముల నాశయించి పరమశాంతి సుపా 
సించు మునివరుల సంగతితో నంతకరణము తళ్టణమే శుద్ధమగును. 
ఆ భగవంతుని పొదములనుండి పుట్టిన Homans rey చిరకాల 
సిపనము చేతనే పరిశుద్ధిని గలించును. 15 


పుణ్యళ్లోకేడ్య కర్మణః; పుణ్యశ్లోక=పుణ్యమైన కీర న 
ఈడ్యజస్తుతింపందగిన, కర్మణఃజకర్మలకోం గూడిన, భగవతః త స్య్యఎభగవం 
తుండైన వానియొ క్ర, కలిమలాపహాం ఇక లిమఠిములిను నాశ 'మొనర్చెడు, యశ 8 
ఆకీర్సిని, శుద్ధికామః= తన మనోనై ర్మల్యములను గోరియున్న, కకిజఎవంరు, 
. వ కుణుయాత్‌ ఆవినయడు ? 
భాను, (న, 14 


210 భాగవత సుధాలహరి 


తాత్పర్యము ; సత్పురుషులు పవిత్రమైన కీర్తి గలవారు. వారిచే 
కీర్తి ంప(దగినవి భగవంతుని | క్రియలు. అవిగూడ "సనేకములు, వాని 
యశస్సు, సమస్త కలిదోషము లను హరించును. మనశ్ళుద్ధి నాకాం 
శ్రీంచు నెవ్వండైనను దత్కీర్మి నే వినవలెను. 'వేఖుమార్లము లేదు. 16 


శ్రీధరుడు థ్‌ 

సామాన్యముగా భగవంతుని యవతారము_భూతముల శ్షేమ 
మునకును, సమృద్ధికిని హేతువు, కాని యంతమ్మాతమే కాదు, జాను 
లకు భక్తులకు బరను [పయోజనరూపమైన మోక్షమును గల్గించుట'కే 
భగవంతుని యవతారము. 


... అపన్న శ _ ఆపదనందినవాండు, సంసారమునందు జన్మించు 
టయే మపహాపద. ఉపస్పృష్టాః=సన్నిధిమాాలేణ సేవితాః, కేవలము 
_వారి సమీపమున నుండుటయే గాదు, వారి తిన్నని కటాక్షవీక్షణమే 
మనోనైర్మల్యమును గల్లించును. 


మోక్షమునకు బాధకమైన పూర్వపాపమునంతయు నష్ట మొన 

ర్చును, న్వర్థున్యాపః = భగవంతుని పాదములందు జన్మించిన జల 
ములు అవి “యక్కడనే నిలువ లేదు, ముల్లోకములకు( బాజెను. 
ఆ జలము_తక్సంబంధముచేత మనుష్యులను బావన మొనర్చును. 
ఎప్పుడు? అనుసేవయా = చాలకాల మనుసరించి సేవించుటవలన. 
అంతేకాని నన్నిధాన మాతముననే మనోనై ర్మల్యమును గల్పింపవు, 
సాధువులో గంగాజలములకంతె నుత్తములు. వారు “నద్యః వునంతి" 
తత్చణమే పవ్శితుల నొనర్చ్బుచున్నారు. కభిమలాపహం.. నంసార 
' దుఃఖోపశమన మని తాత్పర్యము, 


వంశీధరు(డు | 


వివశః = విశేషముగా వశు(డు. అత్యంత పరాధీనుం డని 
యర్థము. యన్నామ.వీ కృషునియుక్క నామమును; కృషు(డు 
5a | C3 


(వథమస్కంధము - 211 


సర్వావతారు(డు, అందుచే నే యవతార నామమును స్మరించినను, 
వానియందే పర్యవసించుచున్నది. వాసుదేవ, దామోదర, గోవిందాధి 
నామము లన్నియు కృష్ణపరములే. ఇక్కడ “ఘోరాం' *సంసృతిం” 
*తతః' “వివశః” “సర్వః” అను నీ పదములతో నజామిళాది పరమ 
పొపులు సూచింపంబడుచున్నారు. యద్బిభేతి స్వయం భయంఒమూల 
భూతమైన భయము..మహాకాలు(డు, వాడే భయపడుచున్నా (డు. 
ఇంక మృత్యువు యము(డు యమదూతలు భయపడుటలో నాశ్చర్య 
మే. మున్నది? పశమాయనా8 =|పశమ మనంగా భగవన్నిష్టమైన 
బుద్ధిని గల్లియుండుట. “శమో మన్నీష్టతా బుద్ధేః " అని యేకాదశ 
స్కంధమున భగవంతుడే యన్నాండు, సాక్షాత్తుగా పూర్ణావతారుః 
డైన శ్రీకృష్ణునియొక్క. లీలాకృష్టచిత్తులు, మునులు, శుకదేవాదులు 
“సద్యః పునంతి? స సవాసనగా సర్వపొపములనుండి విముక్షిని గల్లిం 
చుచున్నారు, స్వర్థుని గంగ._ 
యో౬హౌ నిరంజనో డేవః చిత్స్యరూపో జనార్హనః, 
న ఏవ దవరూే పేణ, గంగాంథో నా్యాతసంశయః. 


ఎవండు నిరంజనుండో, యెవండు చిత్స్వరూపుండో అట్టి జనా 
ర్దనుండే గంగ, అతడే దవరూపముగ( బాణుదున్నాండు, ఇందుకు 
సందేహము లేదు. 


గంగ యిట్టిదయ్యును, సాక్షాత్తుగా వామనమూర్తి ' చరణ 
నిస్సృత యయ్యును, అనుసేవయా అనుదిన సేవ చేతనే, 'పద్ధ్యతి= 
పవితులనుగాం జేయుచున్నది.' సన్నిధాన మాతముచేశతనే పవి| తీక 
రింష లేదు, సేవళోనై నైనను న సద్యః అప్పుడే, పవమ్మితుల వ 
_కాలాంతరమందు. కనుక భగవదవతారమైన.గంగాజలమునకంకెను 
భగవదా[శ్రయులు గొప్పచారనుట. “తీర్థం చకే నృపోనం యదజని . 
యదుషు స్వస్సరిత్చాద శౌచం అంతకు ముందు స్వగ్గునియే సర్వాతి 
శయమైన తీర్థముగా నుండెడిది. ఇప్పుడు * యదుషు య దజని' 


212 భా గవతసుధాలహరి 


యాదవులయం దేది గల్లినదో. తీర్థం ౪ కృష్ణరూపమైన గంగాతీర్థము 
స్వస్సరిత్‌ ఎస్వర్గంగను, పాదశౌచం = తాను గల్లించు పుణ్యములోని 
నాల్లవభాగమును. మా[తమే యిచ్చుదానినిగా, ar చ।కే. తరువ 
పత వనర: 


విశ్వనాథచ[క్రవర్తిః ® 

సద్యః=స్మరించినంత మాత్రముననే, యవిద్యామాలిన్యమును 
గూడ, బోగొట్టుచున్నారు, ఇ(క వారిని జూచుట, తా(కుట్క, తట 
సించినచో6 దళ్ళలమునకు మితి యేమున్నది? 
థి 

ఏషాం సంస్మరణా త్చుంసొం సద్య శృధ్యంతి వై గ్భహాః, 

కిం పునర్హర్శన స్పర్శ పాదశౌచాసనాదిభిః. 

వారిని స్మరించినంతనే గృహములు పావనము లగుచున్నవి, 
ఇంక తద్ధర్శనము, స్పర్శము పాదశాచాసనారణములు వీని ఫలమం 
తన వలెను? స్వర్గంగజలములు గూడ బుట్టినచోటి నుండి దూరము 
లకు, దరలివచ్చినవి. 

ముక్తి స్త ్వద్దర్శనా దేవన జానే స్నానజం ఫలమ్‌, 

.గంగాదేవీ! నిన్ను చూచినంతనే ముక్తి. ఇంక స్నానఫం 
మేమో నాకు దెలియదు. సద్యః అనుటకు స్మరణమా్యతమునస 
యని యర్థము. జెప్పకున్నచోం బై వాక్యముతో విరోధ మేర్చడును 
శుద్ధి యనంగా నాత్మసాదము, ళ్‌ నాత్మా సుపసీదతి అని థొ 
చెప్పెను గదా! 


యశః=రాస క్రీ డాదిక మైన, నాఒన్యతో దర్శనీయ మైన విలక్షః 
మైన క్తి పుణ్యశ్లో కేడ్య కర్మణః. 


పుణ్యల్లోకో నలో రొజా పుణ్యశ్లోకో యుధిష్టిరః 
పుణ్యల్లోక స్తు వై దేహః పుణ్యల్లోకో జనార్దనః, 
పుణ్యలోక ఛృొంతనవః పుణ్యల్లోకా సృనాదయః, 


(వనంలో ప 213 
అని పురాణోక్తి క్రి పుణ్యశ్లోకులైన యుధిష్టిరాదులు పొగడ(దగిన . 
కీ ర్లిమంతులని యర్థము. లేక పుణ్యక్లోకళ్చాసా ఈడ్యకర్మాచ'అని కర్మ 
భారయము. కళ హరహర =కలిపురుషుడు స్వాంగముల నావే 
శించుటచేత, దుర్మార్గ పవృ త్తి యేర్చడెను. అదియే కలిమలము, 
కాయిక మానసికాది పాపము లన్నమాట, కోవా=అనిచెప్పుటచేత, 
సర్వులును స్వాంతఃకరణ శోధనార్థము, కృష్ణచర్మితమునే వినవలెనని 
భావము. సూత జానాసి అన్నది మొదలుకొని, * కోవా” అన్నంత 
వణకును, కృష్ణావతార (పయోజనము. అ చరిత యీ రెంటికిని, 
సంబంధించిన 'పక్న. తస్య కర్మా ణ్యుదారాణి” అనునది మొదలు 
కొని విశ్వసృష్ట్యాదిలీలా (పశ్నము దానికు త్రరము, “స స ఏవేదం 
నసర్ధా(గే' అని యారంభించి చెప్ప బోవుచున్నా(డు- 
వీఠరాఘవ వ్యాఖ్య: 
అ ర్ల్గసిాసూత | నీవే సత్పురుషోనుగృహీతు,డవు,. పూర్తిగా 
గృష్ణచరిత నెజింగినవాండవు, దానిని వర్ణించుట కధికారీవి. ఈ 
మహోపకారము నీ వలననే గావలెను.. * భూతానాం భవాయి 
భూతములయొక్క విభవము కొటికు. అది యోగరూపమైన విభ 
వము. గీతారూపమున నాత,డే యోగశాస్త్రమును జెప్పెను గదా! 
కేనాయ=వారిని రక్షించుట కొజకును; ఇక్కడ “భక్తానాం” అని 
 చెప్పవలసియున్నది, అట్టు చెప్పక భూతానాం అని సామాన్యముగా 
జెప్పుటలో నుద్దేశ మేమి? శత్రువులను గూడ నాతడు దమించి యప 
వర మొసంగును. వారిని, ఇట్‌ యపవర్ష్మపదానము కొఆ కే, 
అందుకే (పాణిమాత్రులకు మహోపకారకు (డు. ఘోరాం_జన్మజరా మర 
౧ శాదిరూపమైన సంస్కృతిని, అపన్నః=పొందిన శతువైనను; వివశః= 
ళు నను కృష్ణనామమును స్మరించును గదా! పారవశ్య 
ముచే నైనను ఉచ్చారణమ్మాతము 1 చేతనై నను శత్రువైనను మోక్షము 
నందుచున్నా(డు. ఇక్కడ భవః_అని పాఠము. అతని నామోచ్చారణ 


214 భా గవతసుధాల హరి 

ముతో భవరూపమైన సంసారమే భయపడుచున్నది, “భయ” మను 
పాఠమునందును జన్మమరణాది భయ హేతువగుటచే భవమే వివక్షిత 
మైనది. దేసావసానకాలనుందు భగవన్నా మోచ్చారణము అవ్యవధా 
నముగా ముకినొస(గుఛున్న ది, తద్భిన్న కాలమందు, కర్మజ్ఞానయోగ 
ములవలె భ కియోగము అనుగ్రాహకమైనది. తద్ద్వారా ము క్తి నొసం 
గును, అజామిళోపా ఖ్యానమునందలి యంతరార్థ మిది, అవతారముల 
నామోచ్చారణ మాహాత్మ్యము గొప్పదగు టట్టుండ నిమ్ము; తదీయుల 
మాహాత్మ్యముగూడ వాజ్మనస్సుల కగోచరమని వివరించుచున్నా (డు, 
'యత్చాద సంశ్రయాళి పాదములే [పాప్యములుగా ప్రాపకములుగా 
- నున్నవాడు, ఉపాయో పేయములు రెండునునతండే యనుట, దీనిచే 
[పప త్తిధర్మము సూచితము, మునయః..తత్పాదారవిందమననశళీలురు, 
(పశమాయనాః=శమదమాది గుణముల కొశయులు. ఉపస్పృష్టాః:= 
పాదముల స్పర్శ గలిగినవారై, సజ్జనులకు శరణాగతులైనచో నని 
యర్థము, భగవత్చాదజన్యమైన గంగ “అనుసేవ' చేతనే పవి|తుల 
నొనర్చునది, వీరి పాదములు తా(కినంతనే పవిత్ర మొనర్చుచున్నవని 
భావను, పం భాగవతులు గొప్పవారనుటయు స్ఫురించు 
చున్నది, లేక “ స్వర్ధున్యాప్క అనుసేవనయా పునంతి, తథామున 
యోఇ౬వ్యుపన్సృష్టా పునంతి, దృష్టాంతో వా౭భిపేతః ' అనగా 
స్వర్గంగాజలము లనుసేవతో నెట్లు పమ్మితీకరించు చున్న వో అ క్లే 
సాధువు లఇపస్పృష్టులై 'పవి|త్రీకరించు చున్నారు, ఇది దృష్టాంత 

దార్జాంతిక భావము, 
ష్‌ , లు 


వల్ల భాచార్యుల సుబోధినీవ్యాఖ్య ; 

మేము వినవలెననెడు కుతూహలముతో నున్నాము. మా కుతూ, 
హలమును దృష్తి పజచుటకు( గ్భష్షకథలు చెప్పవలెను. (శవణేచ్భ 
యోగముతో? దొలంగదు, యోగ మందజకును సాధ్యము గాదు. 
_ యోగ మొనర్చినను భగవదీయమైన పదార్థము శవణముచేతనే 


వథమస్మంధము 215 


యెజుంగ నగుచున్నది. భాగవతము భగవద్వాక్యము. సాక్షాత్తుగా 
- గాని పరంపరగా. గాని భగవన్ముఖోద్గతము. 


దేవతిర్యజ్నరాదులందు భగవంతుని యవతరణము అనంగా 
నలౌకికమైన తేజస్సం|క్రమణము; భూతానాం == జాతమాతములై న 
స్థావరజంగమముల, 'క్షేమాయ=ఐహిక సర్వసుఖమున కగుచున్నది, 
“చికారముతో_సర్వదుఃఖనివృ త్తిగూడ నేర్చడునని భావము. భవాయ ' 
 మోక్షుయ.=మోక్షము కొటికు, “చి కారముతో నవిద్యా నివృ త్తిని 
గలువుకొనుచున్నాండు. “భూ సత్తాయాంి అనుధాతువువలన సన్హాత్ర 
మున కని భావము, కనుక భగవదవతారము -సర్వుల యభ్యుదయా 
ర్థము_ని శ్రేయసార్థమును. జనిష్యమాణుల గతియేమి? వారికి గూడ 
నామన్మరణముచే4 బురుషార్థసిద్ధి యని నామమావోత్మ్యమును జెప్పు 
చున్నాండు. ఘోరాం సంసృతిం=సర్సాది యోనిభూతము గాని మహా 
వ్యాధ్యాది రూపము గాని యగుటదే ఘోరము, యస్య. కృష్ణావ 
తారముయొక్క, నామ=నానుమును, వివశఃజ' వేః కాలస్య వశః 
' కాలవశు(కై యని తాత్పర్యము, గృణన్‌=ఉచ్చరించినంతనే, ఉచ్చాంణ 
కాలమందే యని భావము. యద్బిభితి స్వయం భయం=అంత్యకాల 
మందు.కాలమున కధికారియైన భయనాము( డొక(డు మృత్యు 
పొశములతో జీవులను బంధించుచున్నాండు. “సైనికా భయనాన్ను శి 
అని భాగవశనుందే వచ్చును. నామోచ్చారణకాలమందే వాడు 
తన పొశములను వదలించును. ఎందుకు? చిభితి=భయనాము(డే 
భయపడును. . స్వరూపనాశ మేర్చడునని భయము. _లేక స్వరూప 
భూతమైన భయము పదలిపోవుచున్నదని భావము, దై్వైతదృష్టి 
_నశించుచున్నది 'ద్వితీయాదై (భయం భవతి" అన్మిశుతి. నామో 
చ్చారణ సామర్థ్యము లేని వృక్షపశ్వాదుల గతియేమి? యత్పాదసం 
[శయాః=భక్తులస్పర్శచేత నవిగూడ శతరించును, భగవత్సమా [శయ 
ణము జ్ఞానమార్ల మందును కద్దు. కాని వారికి దేహాధ్యాసము లేదు, 


216 భాగవతసుధాలహరి 


అందుచే, వారి పాదస్పర్శ ము క్రినియదు. వారి యుపదేశమే మోక్ష 
(పదము. పాదసం్యశయణము. భ శక్రీమార్గమందే; పాదసం|శయులై న 
బుషులు [పశమాయనులై జ్ఞానకర్మల నాశయించియు, భక్తి కినే 
చరమోపాయముగా ననుసంధించుచున్నారు. ఈ (తి వేణీ సంగమమే 
ము క్రిమార్గము. వారు స్వపరిశుద్ధికి జ్ఞానకర్మల ననుష్టించుచు భక్తి 
ద్వారా లకు ' బవితీకరించుచున్నారు. ఇతరోపాయములతో 
కాలవ్యవ ధానముచేతనే పావనత్వము సిద్ధించుచున్న ది, 


శ్రిస్సా్వధ్యాయం చేద మధీయీత (తిర్మాతం వా 
సావితీం సంవత్సరాదేవాత్మానం పునీత. 


అని (శుతి. ఉపస్పృష్టాః-ఉపసర్గతో-వంచనతో. కౌర్యముతో( 
దా(కిన పయోజనములేదు? అని భావము. గంగాజలము భగవద్భక్తు 
లనే పవిత్రీకరించుచున్న ది. “'ప్రాయళ్చిత్తాని చీర్గాని' అని భాగవతము, 
భగవద్భక్తులును, గంగాజలమును, భగవంతునియందు ప్రేమౌత్సు 
క్యము నుత్సన్న మొనర్హురు, భగవత్సేవ కభిముఖుల నొనర్హురు; 
దానితో, బవ్మితత. కలియుగమందు దేశ, కాల, [దవ్య, కర్త, మంత 
కర్మములు నీ యారు నశుద్ధములే, కనుక he 
వేణుమార్గముతో6 గలియుగమందు ము క్తి లేదు. పుణ్యాః ల్లో శ్లోకాః 
ఏషాం” భగవద్భత్తులుగూడ కీర్తిని సంపాధించికొనుచున్నారు. “భగవ 
త్కీర్తనా మాహాత్మ్య మట్టిది, "లేక పుణ్యశ్లోకాః ఈడ్యకర్మాణః ఏన 
అని సమాసము. పుణ్యక్లోకులై న భగవద్భక్తులు ఈ భగవంతు నాశ 
యించుటచేత పరులచే స్తుతింపం దగిన కర్మములు గలవా రగుచున్నా 
రని యర్థము; “స్వర్థున్యాపః' అనునది యితరములైన యమునాది 
జలములకును ఉపలక్షణము. *“య[తగంగాదయో నద్యః' అని భాగ్య 
వతము. ' తత్‌ 'స్పర్శ జన్మములో సిద్ధింపనివారి గతి యేమి? వారి 
యుద్ధార మెట్లు? సర్వులకు నుద్ధారమైనచో జగదుత్సేధ మెర్పడును. 
అది 'భగవంతున కభిపేతము. అందుచేత గొంద రధికాశులకే వాని 


(సథమస్కంధము 217 


స్పర్శచేతనుద్దారము భగవంతున కభిపేత మని వు. కీర్రన 
మాతముచేతనే సంసారభయనివృ త్తి యేర్చడుచున్నది గదా! మటి 
యందజును భగవత్సంకీ ర్తన మేల యొనర్చరు? అనేక జన్మసుకృతా. 
. నుష్టానము లేనిదే భగవద్యశః శ్రవణ సంకీ ర్హనాదులు దుర్హభము. 
అందుకే పుణ్యశ్లోకులై న వారిచేత * ఈడ్యకర్మణః ' అనుచున్నాండు. 
అనేక జన్మ సుకృతానుష్టానముతో, బుణ్యములైన కీర్తులు గలవారు '' 
పుణ్యశ్లోకులు, శుద్ధికామః=తన యంతఈకరణకశుద్ధి నే పిక్షించువాండు. 
అది se ఈ యుగమందు. యజ్ఞాది నిర్వహణము 
దుష్కరము. అందుచే. గృష్టకథాశవణము సమస్త దోషహరము. 
విజయధ్వజులు ; , 

యన్య=ఏ పరమాత్ముని, అవతార॥_అవతారము, అన(గా శరీ 
రముతో వ్య క్రిత్వము, భూతానాం=జీవరాసులయొక్క, "'కేమాయ 
ఐహికాముష్నికసుఖవునకు; విభవాయ చఅభివృద్ధికిని, భవతి=అగు 
చున్నదో, అంగ!=మా. కత్యంత్మపియుండ వైన సూత! తస్య_ఆ కృష్ణుని 
_ యొక్క, తంజఅ కార్యవిశేషమును (వానిచరితను), శుశ్రూషమా ణా 
నొంజనినవలెనను నిచ్భగల మాకు, అనువర్షితుం=చక్క(గా వివరించి 
అం అ ర్రసి=తగినవా(డవు, 


తాత్పర్యము : కృష్ణపరమాత్ముని యవతార మనంగా వ్యక్త 
మగుట, అంతేగాని భౌ తికదేహయుక్తు(2 గర్భమందు పెరిగి జన్మిం 
చుట లేదు. గర్భమునందు. బెరిగి గడ్డకువచ్చిన ట్రగుపించుట యనధి 
కారిచేతనుల మోహింపం జేయుటకే. ఈ విషయమై యెప్పుడును 
స్పష్టముగా జ్ఞాపక ముంచికొనవలిను, "క్షేమ మనయా (పొపషమైన 
వస్తువును రక్రించికొనుట. విభవ మనంగా నప్రాప్తములైన ఐశ్వర్యము 
లను (పాప్తము అగున ట్లొనర్చికొనుట. “యస్య అవతారః” అను 
పద్యము మొదలు “ కలిమలాపహాుి అనువజకును పరమాత్ముని మూల 


218 భాగవతసుభాల హరి 


' రూపము, అవతారరూపములు వీనికీ ర్తి తప్పక తెలియవలెనని చెప్పి 
నష్టైనది. నకలకథాసార మగుటచేం గృష్ణుని చరిత్రనే వర్ణ ంపవలెను, 
ఇంకొక దానిని గాదు. ఎందుకనగా వాసుదేవా! గోవిందా! మొద 
లైన వాని నామముల నుచ్చరించుటచేతనే సమస్త బంధములును 
నివృత్తియగును గదా! మజి వాని చరిత శవణము దాని మననము 
వీనితో బంధనివృ త్తి యగుటలో సందేహము లేదు. కశ్రైముత్యన్యాయ 
ముతో బరమాత్ముని చరిత శ్రవణ మావశ్యకమని చెప్పుచున్నాడు. 


ఘోరాంఎదుఃఖభూయిష్టమై భయంకరమైన, సంసృతిం=సంసా 
రమును (జననమరణ పరంపరను), అపన్నః = పొందిన యధికారి 
మైన చేతను(డు, వివశస్సన్‌ = 1. బహుకాల మభ్యసించిన మానసిక 
జపము గలవాడై, 2. విషయాసక్తి రహితులయై, య న్నామజవీ పర 
మాత్ముని “ఫిరును గృణనీ=అర్థానుసంధాన పూర్వకముగా నుచ్చరిం 
చుచు తతః = అ ఘోరమైన సంసారమునుండి, సద్యః = వెంటనే లేక 
జాగృతు(డై, విముద్యేత=విశిష్టమైన మోక్షము నందునో, యం |పతి= 
ఏ పరమాత్ముని నుండి, భవజ1. సంసారము, చీ, అహంకారమునిచ్చి 
జీవులను బద్ధులనుగా€ జేసెడు ర్ముదుండు, స్వయం=తానే, బిభితి= 
జంకునో, జంకి వెనుకకు దగ్గునో యని యర్థము, 


తాత్సర్యము: పరమాత్తు(డు సంసారమునకు భయప్రదుండు. 
వాని. నామోచ్చారణముతో 'సంసారనివృత్తి; హరి. నామోచ్చారణ 
సంసారమోచక మనుటతో నే రోగమున కెవడు వైద్యుడో, వాని 
నామోచ్చారణము త్మదోగవిముక్తి కర మని చెప్పిన'ల్లైనది, సర్వభిష 
క్మెన గరుడుని నామోచ్చారణము సర్పభయము నుండి తొలంగించి 
నట్టు; వివశః అనంగా. బరవశుండని చెప్పరాదు. పరవశు(జైనవాండు 
. నామోచ్చారణమే చేయలేండు. చేసినను దానియందు మన స్సుం 
డదు, వానికి దానితో మోక్షము సిద్ధింపదు, కనుక నిరంతర హరి 
స్మరణ రూపమైన మాననికాభ్యాస మొనర్చవలెను. దీనితో శరీరము 


(పథమస్కంధము 210 


మొదలైన బాహ్యవిషయములయం దానక్తి తొలగిపోవును. బాహ్య 
విషయానాసక్తు,డ్రై జప మొనర్చవలె ననియే *వివశః'* అను పదమున 
కర్ణము. ఇట్టి మానసికాభ్యాసమునకు( గారణ మేది? దాని కార్య 
మేది? అనుటను |పమాణమైన ఈ శ్లోకము తెలియ(బజచుచున్న ది_ 

శారీరా ద్వాచికాభ్యాసో వాచికొన్మాససో భవేత్‌, 

మానసా ద్వివళాన్ముక్తి 8 నాన్యథా ముకి క్రిరిష్యతే. 

విష్ణు, వైష్ణవ సేవారూపమైన శరీరా భ్యాసముతో నధ్యయనము 
వ్యాఖ్యానము మొదలైన వాొచికాభ్యాస మేర్చడును. దీనిచేత నిరంతర 
హరిస్మరణానురూపమైన మానసికాభ్యాసము గల్లును, ఇది విషయ 


. పరవశతను దప్పించును. దానినుండి మోక్షసిద్ధి. కానిచో మోక్షము 
రాదు, 


సూత = నూతుండా, యత్పాద సం|శయాః= ఏ పరమాత్ముని 
పాదములే సంశ్రయముగా నున్న, పశమాయనాఃజ్మశేష్టమైన భగవ 
న్నిష్ట కాశ్రయభూతులై న లేక భగవన్నిష్టనే యాశయించిన, మున 
యః_మననళీలురైన అపరోతుజ్ఞానులు, ఉపస్సృష్టాః=అధికారిచేతను 
లతో సేవింపంబడినవారై, అధారాలు. అనుపేవయాజ 
స్నాన, ఆచమన, పానాదులైన సేవచేత, స్వర్థునీవ =గంగవలె, సద్యః 
=లతత్కాలమే, పునంతి_తర్టోపదేశాదులచేత పవిత్రులనుగా నొనర్తురు, 


తాత్సర్యము : గంగానది గురూపదేశము ద్వారా, పవి|తుల 
నొనర్చునను విషయమును దెలుపుటకే “అనుఅనెడి పదపయోగము, 
సాధువులు తత్తాలముననే విలంబనము లేకుండ పవితుల నొనర్తురు. 
ఈ విషయము  దెలుపుటకే “సద్యశ' అను పదము. ఎవని భక్తుల 
సేవయు శుద్దికారక మో అట్టి భగవంతుని కుక క్రపతైలు శుద్ధి 
" శకారకమని వేరు చెప్పవలెనా 


పుణ్యళ్లో కేడ్య కర్మణ8=1* పవిత్రమైన కీర్తిగల |బహ్మోది చేత 
నులచేత స్తోత్రము చేయందగిన కంసవధ మొదలైన కార్యరూపమైన 


220 భాగవతసుధాలహరి 


చరిత గలిగిన 2, పవ్మితమైన కీర్తిగలవాండు, స్తోకార్హృములైన 
కార్యములు గలవాడును నైన, తస్య=|ప పసిద్ధుండైన; భగవతః ఎషద్దుణై 
శ్వర్య సంపన్నుడైన శ్రీహరియొక్క, కలిమలాప తలి 
నిమిత్తముగా నేర్పడిన పాప మనెడు మలమును సంపూర్తి గాం బో 
గొట్టినట్టి, యశః=చరిత మనెడు కీర్తిని, శుద్ధికా మః =అంతఃక రణము 
నిర్మలము కావలెనను కోరు, కోపా ఎవడు, న [శుణుయాల్‌ = 
మనశ్ళుద్ధిని గోరు పతియొకండును నినియేతీరునని యర్థము. 


ఎవ్వని యవతార మెల్ల భూతములకు 
సుఖమును వృద్ధియు సొరిది జేయు 
నెవ్వని శుభనామ "మే [పొద్దు నుడువంగ 
సంసారబంధంబు సమసిపోవు 
' నెవ్వని చరితంబు హృదయంబుం జేర్చిన 
భయమంది మృత్యువు పరువువెట్టు 
నెవ్వని పదనది నేపారు జలములు 
సేవింప నై. ర్మల్యసిద్ధి గలుగుం 
దపను లెవ్వని పాదంబు. దగిలి శాంతి 
తెజగు గాంచిరి; వనుదేవ దేవకులకు 
నెన్వం డుదయించెం దత్కథలేల్ల వినంగం 
నిచ్చ పుష్టెడు నెటింగింపు మిద్ధచరిత। 
ఇద్ధచర్గిత |_| పశస్తమైన జీవనచర్శితము గలవా(డా !, ఎవ్వని 
యవతొరము=వీ భగవంతుని యవతారము, ఎల్లభూతములకునీ= ఎల్ల 
(పాణులకును, సుఖమున_సుఖమును, వృద్ధియున్‌ =అ భివృద్ధియును, 
సొరిదిన చేయున్‌..| క మముగాం జేయునో, ఎవ్వని శుభనామము=ఎవని 


యొక్క శుభములను గలిగించెడు నామము, ఏ (పొద్ధు= ఎల్లప్పుడు, 
నుడువంగన్‌=ఉచ్చరింప(గా, తింటు శ మును బంధ 


(వథమస్కంధము ల 
మును, సమసిపోవున్‌ఎనాశమగుచున్న దో, ఎవ్వనిచరితము ఎవని చరి 
త్రము, హృదయము జేర్చి నన్‌.మననముద్వారా హృదయమునకు 
హత్తించినచో, మృత్యువు భయమంది=మరణము భయపడీ, పరువు 
వెట్టున్‌=పరు గెత్తునో, ఎవ్వని పదనదిన్‌=ఎవని పాదమనెడు నదిలో, 
ఎవని పాదజనితమైన నదియందు, ఏపారు జలములు=అతిశయించి, 
విజృంభించు జలములను, సేవింపన్‌ = సేవింపలా,. నైర్మల్యసిద్ధి 
మనస్సు పవ్మితమగుట యను మహాసిద్ధి, కలుగున్‌=ఏర్పడునో, తప. 
సులు_మహర్షులు, ఎవని పాదంబున్‌=వీ భగవంతుని పాదములను, 
తగిలిజ|శయించి, శాంతితెటి,గున్‌ ఎశాంలీతో( గూడిన పద్దతిని, కాం 
చిరీషపొందిరో, వసుదేవ దేవక్షులకున్‌ దేవకీ వసుదేవులకు, ఎవ్వ 
. డుదయించెన్‌=ఎవ(డు |పభవించెనో, తత్కథ లెల్లన్‌ వినంగన ఇచ్చ 
వు'జ్టెడున్‌_.వాని చరి తవినుట కాకాంత జనించినది, ఎటి (గింపుము_ 
తెలియ (బలుకుము. 

తాత్పర్యము : “అవతారము'_అవతారము లనేకరీతులు, జ్ఞానా 
వతారము, కర్మావతారము, అవేళశాపతారము, అంశావతారము మొద 
- లైనవి. పరమాత్ముం డేరీతిగాం [బపంచమునను వచ్చినను, తద్దర్శన 
ముతో సమస్మపాణులకును మేలుగల్లునని భావము, భూతము లన 
జీవులు. “భూసత్తాయాం” అని ధాతువు. పలుమారు జన్మించుటయే 
స్వభావముగాం గలవి, మోక్షము నందవలెనను జ్ఞానము గూడ లేనివి. 
అవిగూడ పరమాత్ముని దర్శన స్పర్శనాదులచేత సత్తమః స్థితిని బొం 
దును. స్థావర జంగమము లన్నియు నని భావము. న. 
పాలనాయ' అని శ్రీధరుండు, ఐహికసుఖములను గూడ నిచ్చునని 
తాత్సర్యము, వృద్ధియున్‌=సమృద్ధి నని శ్రీధర వ్యాఖ్య. ఎవ్యనిశుభ 
నానుము= ఈ శుభనామము పోతన్న చేర్చినదే. వీ (పొద్ధున్‌= సర్వ 
కాలముల యందునని తాత్పర్యము. 


222 భాగవత సుధాలహరి 

అసవి[తః సవి[కో వౌ సర్వావస్థాం గరోజఒపి వొ 

యస్స్మరే త్పుండరీకాత్సం స బాహ్యాభ్యంతర శుచిః, 

పుండరీకాక్రుని స్మరించువాండు నిత్యశుచి, అపవ్శితుండుగా 
జపించినను, పవ్శితుండుగా జపించినను సర్వావస్థలతో చెడి చెన్నంగి 
యైనను నిరంతర విష్ణునానమ మననశీలుడు లోపలను బయటను 
శుచియే, సుఖియే, చైతన్యచరి తామృ తము లో నీ శ్లోక మున్నది 


' నో దీకొం న చ దక్షిణాం న చ పునశ్చర్యాం మనాగీక్షతే 
మం|క్రోఒయం రసనాస్పృశేవ ఫలతి శ్రీకృష్ణనామాత్మనః, 
మంతజసమునకు దీక్ష లేదు. దక్షిణ నివ్వవలసినది లేదు, 
_ పురశ్చర్యా నియనుము లేదు. కృష్ణ నామము నాలుకను దాశినంతనే 
తత్కాలముననే ఫలించుచున్నది. నర్వనుంగళకరమైన ఈ నామజప 
(పశస్తి మటీయు నిట్టున్నది... 

వేపంశే దురితాని మోహమహిమా సమ్మోహమాలంబతే 

సాతంకం న అరంజనీ కలయతి (్రీచిితగుప్త 8 కృతీ, 

సానందం మధుపర్కం సంభృతివిధా 'వేధాః కరో త్యుద్యమం 

వక్తం నామ్ని త'వేశ్వరాఖిలపతే । (బూమః కి మన్యం పరమ్‌, 


భగవాన్‌! నీ నామోచ్చారణ మొనర్చుట కభిలాష జనించి 
నంతనే సంపూర్ణ పాపములు గంపించుచున్న వి. . సంసారానక్షి రూప 
మైన మోహము తానే మోహమంది పరువెత్తుచున్న ది, సకల మాన 
వుల పుణ్యపాపములను వాయు లేఖకుడు యమునిచెంత చిత 
గువ్లుం డున్నాండు. నామోచ్చారణ నిస్టాపరుండైన ఛానిని నే నింతకు 
ముందు పొపులలో6 జేర్చియుంటిని గదా! వాం డిప్పుడు నామ జప 
నిష్టు(డైనాయడే. నే నిప్పుడు వాని పేరెత్తి వేయవలెనని యాలో 
'చించు | చున్నాను. నామనిష్టు(డైన పురుషుడు బ్రహాండము భేదించి 
కొని పరమపదము నందును. వానిని నేను దప్పక  పూజింపవలెనని 


(వథమస్మంధము 223 


(బహ్మదేవుండు మధుపర్క సంపాదన, కుద్యమించును; స్వామా। నీ 
._నామనూహాత్మ్యము నింతకంకు నే నేమి చెప్పవలెను. 

(శ్రీమన్నామ (పభోస్తస్య శ్రీమూర్వే రస్యతి |పియమ్‌, 

జగద్దితం సుఖోపాస్యం సరసం తత్సమం నహి. 

ఖు 
(బృహద్భాగవతామృతము 2.8.194) 

భగవంతునకు దన శ్రీవిగహముపై కంతెను నామముమై 
నాదరము మెండు. ఈ లోకమునందు సమస్తహితములను సంపా 
దించును. సుఖోపాస్య మైనది. ' దీనివంటి సరసమైన సాధన మణి 


యొకటి లేదు. అందునను కలియుగమందు దీనిని మించిన యుపొా 
యమే లేదు. 


కృతే యద్ధ్యాయకో విష్ణుం (త్రేతాయాం యజకో మఫైః, 
ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరిక్రీర్ణ నాత్‌, . 
(భాగ, 12 స్మం, 8,529) 
కృతయుగమందు థ్యానముతో( దరించుచుండిరి. శ్రేతయందు 
యజ్ఞ ములు తరణమార్గములు. ద్వాపరమందు విధిపూర్వకముగా 
శచాదులు; కలియుగమందు భగవన్నామ సంకీర్తన మొకకే మోక్ష 
ముసంగ(జాలును, ముక్తులు గూడ భగవన్నామమును స్మరించుచునే 
యుందురు. ' 
, ముక్తా ఆపి లీలయా వ్మిగహం కృత్వా భగవంతం భజంతి, 
'ముకులు గూడ శరీరములు ధరించి భగవంతుని భజించుచుల 
దురు. బృహన్నారదీయములో నీ శ్లోకము గలదు. 
హరే ర్నామ హరే ర్నామ హరే ర్నామైవ కేవలమ్‌, 
కలౌ నాస్తే్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా. 
కలియుగమందు హరినామమే శరణ్యము. వేజుసాధనముతో 


224 భాగవత సుధాలహరి 
ముక్తి శూన్యము, _నామసంకీర్తనపరు(త్రైన మానవు(డు స్వయ 
ముగా బవిత్రుం డగుచున్నాండు. భూమిని గూడ, బవ్మితమొనర్చును, 


వొగ్గదదా |[దవతే యస్య చిత్తం 
గ్‌గ బావి 
హాసత్య భీక్ణం రుదతి క్యచిచ్చ, 
విలజ్జ ఉదాయతి నృత్యతే చ 
: ౪ ౧ 
మదృక్షియుక్షో భువనం పునాతి. 
(11 స్కుం, 14.24 శో) 


భక్తుడు గద్దదవాక్కుతో నామస్మరణ మొనర్పును. భగవం 
తుని పే రనుకొన్నంత మా్యతమున నానిహృదయము [దవించును. 
ఊరకయే కన్నీరు గార్చును, ఒకసారి యూరకయే యేడ్చును, 
నిస్త్రపుండై గట్టిగా పాడును. నర్హించును. నా భక్తియుక్తుండు | పపం 
చమునే పవ్మిత మొనర్చును, ఇంతయేల? చైతన్యమహ్మాపభువు ఒక్ష్య రే 
లా 

కలికాబే నామరూపే కృష్ణ అవతార్‌, 

నామ హైశే హయం సర్వజగత నిస్తార్‌, 

కలికాలమందు. నామరూపములతో కృష్ణుని యసతారము. 
నామజపముతో6 జరాచర్మపకృతియే తరించిపోవుచున్న ది. 


“నుడువంగన్‌'_ఉచ్చరించినచో; వైఖరీవాక్లుతో గట్టిగా నామ 
స్మరణమొనర్చినను ఫలముగద్దు. అగ్నిని తెలిసి తాంకినను దెలియక 
తా(కినను దహించును గదా! సంసారబంధంబు =ఎనంసారము. “సృ 
గతౌ” అని ధాతువు, నిరంతరము పాజుచుండుటయే దాని స్వభా 
వము. (పొరబ్ధము_౪గామి...సంచి తము అను స్వరూపములతో జీవుని 
దనలో నిరంతరము కొట్టుకొనిపోవునట్లు చేయును. దీనిశో జీవునకు 
విడివడని లం. హరినామ. జపమాహోత్మ్యముతో డీనిలంకె తొలగి 
పోవును, 


(పథమస్మంధము 295 


“యద్చిభేతి స్వయం భయం=భయ మపి స్వయమేవ బిభేతి 
అని శ్రీధరుల వ్యాఖ్య, భయము గూడ భయవడునని తాత్పర్యము, 
వంళీధరుండు భయశబ్దమునకు “మూలరూప భయి మని వ్యాఖ్యా 
నించి మహాకాలు, డని నిర్ణయించెను. 
విశిష్టాద్వెతవ్యాఖ్య : 

సంసారరూపభయ మనెను. వల్లభాచార్యుండు కాలాధికారి 
భయు. డను నొకపురుసు( డని తన యభిపాయమును వెల్లడించెను. 
కనుక మృత్యురూ పభయ మనుట పోతన్నగారిదైన వ్యాఖ్య; స్వర్ణ 
న్యాపోనుసేవయా అనుదానికి గంగాజలమునకంకెను సత్చురుషుల 
సేన గొప్పదనియే యందటు వ్యాఖ్యాతలును వివరించిరి. వీరరాఘవ 
మొక్కకు దృష్టాంత దార్దాంతిక భావ మనెను, దానిని పోతన్న గారు 


చూచియుందు రనుటకు ' వీలులేదు. కనుక సీసమునందలి నాల్గవ 
పాదము వారి యభ్మిపాయమే. “తపసులు తాపసులు” రెండు రూప 
ములను వారే |పయోగించిరి. ఎవ్వనిపాదంబు దగిలి, “యత్సాద 
సంశయాః* అనుటకు! చెను(గు. * తగిలి” యనుట సంశ్రయణము 
నకు దెను(గు. 'పశమాయనాః” * శాంతితెజింగు గాంచిరి'*, వను 
దేవదేవకులకున్‌_సంబంధసామాన్యషష్టి. దేవకీవసుదేవులు కృష్ణజన్మ 
యందు గేవల నిమిత్తమ్మాతులే యని భావము, 


భూషణములు వోణికి నఘ' 
" శేష్టణములు మృత్యు చిత్త భీషణములు హృ 
క్రోషణములు గల్యాణ వి 
శీషణములు హరిగుణోపచిత భాషణముల్‌. 
హరిగుణ=వాసుదేవుని గుణములచేత, ఉపచిత=కూడుకొన్న 
లేక వ్యాపించిన, భాషణముల్‌ =మా టలు, వాణికినీ, భూషణములు= 
వాగ్గేవికి సొమ్ములవంటివి. అఘపేషణములు=పాపములను బిండిగా 
వాను (వ 15 + 


226 భాగవత సుధాలహరి 

రాచునట్టివి. మృత్యుచిత్త భీషణముల:=మృత్యుదేవి మనస్సునకు 
భయమును గల్లించునవి. హృతోషణములు మనస్సున కానంద 
కారణములు. 


“స్వాంతం హృన్మానసం మనః ' అని అమరము, కల్యాణవిశే 
షణములు=మంగళము యొక్క విశేషములు లేక మంగళమునకే విశే 
షణభూతమైనవి. అనయా గల్యాణమును ఇతరమునుండి వ్యావృ త్ర 
మొనర్చుచు దానియందలి గుణవిశేషమును దెలువునవి, 


నీలోఘటః అన్నప్పుడు నీలత్వము రక్తఘటమునుండి నీల 
ఘటమునకు వ్యావృత్తి యొనర్చుచున్నది. ఘటమునందలి గుణ 
విశేషమునుగూడ దెల్పుచున్నది, అశై కల్యాణమునకు( జెప్పిన ' 
విశేషణము లశివమునుండి వ్యావృత్త మొనర్చి కల్యాణములోని గుణ 
విశేషములను చెప్పుచున్న వి, “కల్యాణం. మంగ ళం శుభంి..అమరము, 
హరిగుణములచే. గూడికొన్నమాటలు. పాపములను పిండిగా 
నొనర్చును. మృత్యువునకు భయముగల్లించును. మనస్సున కాహ్హ్లాద 
మొనర్చును. శుభములకే విశేషణము లగును. 


భూషణములు వాణికిన సరన్వతీదేవికి యలంకార [ప్రాయ 
ములు, ఈ సందర్భమును తులసీదాసు అవధీభాషలోం జక్కగా నిబం 
ధించెను, భాషాంతరమని దానిని. జెప్పకపోరాదు గదా! 


భగతి హేతుబిధి భవన విహాయీ 
నుమిరిత సారద అవతిధాయీ 
రామచరిత సరనిను అనస్టవాయే 
సో|్రనమ జాయిన కోటి ఉపాయే, 


కవికోవిద అసు హృదయ విచారీ 
గావహి హరిజస కలిమల హోరీ 
క్రీనే [ప్రాకృత జనగుణ గానా 
బౌ 

సిరధుని గిరోలగత సఛతానా, 


(పథమస్కంధము Bo 
హృదయసింధు మతి సీపిసమానా 
స్వొతీసారద కహహి సుజానా 
జొదిరసయి బరచారి విచారూ 
పోహిక్రవిత ముకుతామని చారూ, 


'భక్ర్తికారణముగా సత్యలోకమును వదలి స్మరించినంతనే 
సరస్వతీదేవి పరుగెత్తుకొని వచ్చును. ఆయాసము దీర వలెనన్నచో 
నామె రామచరితమానసమను సరస్సునం దవగాహన మొనర్చవలెను. 
దానితో. దప్ప కోటియుపోయములతో నైనను అ బడలిక దీరదు. 
కవులు, పండితులు ఈ సత్యమును దెలిసి కలిమలాపహమైన హరిచరి 
(తను గాన మొనర్తురు. |పౌకృతజనులను వర్థించినచో నే నెందు 

' కిట్లు పరువెత్తి వచ్చితి నని యామె పశ్చాత్తాపపడును. హృదయమే 
సముదము. బుద్ది ముత్యపుచిప్ప, సరస్వతి స్వాతీనక్షతము, [శేష్టము 
జైన విచారముల నా సమయమున వర్ణించిన: గవిత్వ మనెడు ముక్తా 
మణులు బయలుదేరును. భగవచ్చర్మితముతో6( బాపములు గడగడ 
వడ(౦కును. పూర్వపద్యమందు 'భయనుంది మృత్యువు పరువువెట్టు ' 
నన్నా(డు. మృత్యుచి త్తభీషణములని మణీయు ననుచున్నా(డు. మటీ 
భక్తుడు మరణింప(డా ? వాడు శాశ్వతు(డ్రైనచో6 బోతనాదు లెట్లు 
మరణించిరి? కనుక మృత్యువు పరువువెట్టు నన(గా వాండు చావ(డని 
యరము గాదు. సోమాన్యులవలి మరణింప(ండని భావము. “నేను భగ 
వన్నియమనముతో స్థూలదేహమును వదలుచున్నాను. అతని సాన్ని 
ధ్యమున 'కేగెదను. అర్చిరాదిమార్లమున నా (తోవ అనెడు జ్ఞానము 
వానికుండును. అప్పుడు మరణభయ మావంతయు నుండదు. లేక 
యింతకన్నను గొప్పవంశమున జన్మింపంబోదు ననెడు ధైర్యమైన 

నుండును. అందుచే సామాన్యులవలె మృత్యుభయముతో మరణింప( 
డని యరము. సామాన్యు(డు పాపదూషితు(డు, భ క్రిరహితు(డు. 
మరణముతో సూలదేహమే పోవుచున్న దన్న విశ్వానము పూర్ణముగా 


వానికి లేదు. ల రాంబోవు జన్మ మేమి వచ్చునో పశుపక్ష్యాదులందు 


228 భాగవతసుధాలహరి 


జన్మింతునేమో ! ఆ నంకటము లెట్లో ?' అని భయపడుచదు భయ 
పడుచు పోవును. తుకారాముండు ధైర్యముగా నిట్లనెను. 


“స్వామా ! నే నెన్ని జన్మల నుండియో నీ యానతిని తల 
దాల్చి భక్తిపచార మొనర్చుచు6 (బపంచమునకు వచ్చిపోవుచు. 
న్నాను. ఇంక వేయిజన్మ లిచ్చినను నేను బాధపడను". 


కులశేఖరాళ్వారు గూడ- 


దివి వా భువి వా మమాస్తు వాసో 
నరకే వా నరకొంతక ః _సకామమ్‌, 
అనరీరిత శారి దారవిందొ 

చరణొ తే మరణే2పి చింతయామి. 


అన్నా(డు. ఇందులో నొక చమత్రార మున్నది. “నర కేవా” 
అనుచు 'నరకాంతక'* అని సంబోధించు చున్నా(డు. నరకాంతక | 
శ్రిష్టము. నరకమందైనను నే నుందు ననుచు “నీవు నరకాంతకుండవు. 
నాకు నరక మెట్టివ్వగల "వని _పళ్నించుచున్నాండు. [పాణపయాణ 
సమయము సామాన్యునకు భయంకరమైనది. కఫ వాత పితములు 
కంఠము నావరించును, అందుకే మొదటినుండియు జపసాధన 
మభ్యాస మొనర్చికొనవలెను. ఈ భావముల నన్నింటిని మనస్సులో. 
బెట్టుకొనియే కవికులగురువైన కాళిదాసు ధ్వనిగంభీరముగా_ విశాల 
ముగాని ట్రనుచున్నాండు. 

మరణం (ప్రకృతి శృరీరిణోం 

వికృతిర్ణీవిత ముచ్యతే బుధైః, 

నాయనా! మరణమే జీవుని (పకృతి. అన(గా జన్మా దులు 
లేకుండుట స్వస్వరూపస్థితి లేక వైకుంఠ వాసము, పండితులు జీవితమే 
వికృతి యందురు. భగవంతుని మజచియే ప్రపంచమునకు మాన 
వుండ్రై వచ్చుట, స్వస్వరూపము నుండి పతితు(డైన మానవుండు 


(పథమస్మ్కంధము = 229 
మాయావచ్చిన్ను డగును. “హృతోషణములు '_ మనసున కానం 
దము కల్లించునవి, హరికథలు వినుకొలందియు మనసునకు సంతో 
షము re భగవంతుని స్వరూపమే యట్టిది, అందుకే యుకా 
నొక కవి సరస చమత్కారము గా నిట్లు పలికెను. 


శక్యం యన్నవిశేషకో నిగదితుం (పేమ్ణెవయచ్చింతితం 
మృద్వంగీ వదనేందు మండలమివ స్వాం'ే విధక్మే ముదమ్‌, 
యన్ముగ్గా నయనాంత చేష్టిత మివాఒభ్యా'సేజపినో లకీతం 

త క్రేజో వినయా దమంద హృదయానందాయ వందామహే 


అభ్యాసేఒపి=సన్ని ధానమం దున్నను అని యర్థము. కల్యాణ 
విశేషణములు=అనేక కల్యాణములను గలిగించునవి. ఐహికాముష్మిక 
ఫలము నిచ్చునవి. కనుక నొక్కొక్కకల్యాణ మొక్కొక్క నీశేషణ 
ముతో: గూడినది. 


కలిదోష 'నివారకమై 

యలఘు యళుల్‌ వొగడునట్టి హరికథనము ని 
ర్మలగతి గో రెడు పురుషుడు 

'వెలయంగ నెవ్వాండు దగిలి వినండు? మహాత్మా | 


కలిదోషనివారక మై=క లిదోషములై న పాపములను నివారించు 
నదై, అలఘు యశుల్‌ = గొప్ప కీర్తిగలిగిన సత్పురుషులు పొగడు 
నట్టి హరికథనము =స్తుతించునట్టి హరికి సంబంధించిన చర్మిత, నిర్మల 
తి. గోరెడు పురుషుడు = మనళ్ళుద్ధి నిచ్చించెడు మానవుండు, 
ఎవ్వాండు=ఎవ్వండు, తవిలి వినండు=అసక్తి యమితమై విరామము 
లేక వినడు? 
తాత్పర్యము : భగవచ్చర్శిత కలిమలాపహ మైనది. పుణ్య 
శ్లోకులైన సత్పురుషులు వొగడునట్టి శ్రీహరి కథలను శుద్ధికాముండ్రైన 
యెవ్వా(డు ఏకాగచిత్తముతో వినడు? తప్పక విను సన్నమాట. 


230 భాగవత సుధాలహరి 


హరికథా శవణమువలన సమస్త క లిదోషములు నివర్తించును. తద్ధ్యా 
నము తృచ్చవణము సమస్త పాపములకు గొడ్డలిపెట్టు. శ్రీవేదాంత 
దేళికు లిట్టనుచున్నారు.. 

రమాదయిత ! రంగభూరమణ ! కృష్ణః విష్ణో: హరే! 

(తివిికమః జనార్టనః (తియగనాథః నారాయణ ! 

ఇతీవ శుభదాని యః పఠతి నామధేయాని తే 

న తస్య యమవశ్యతా నరకపాతభీతిః కుతః? . 

పొపములతోనే నరక[పాప్తి. అలఘు యశుల్‌ =వుణ్యశ్లోకు 
లనుటకు( దెనుంగు. పవ్మితమైన కీర్తి గలవారు. భక్తు లార్జించికొను 
కీరిలో మాలిన్య ముండదు. వారికీరి గంగానది, అందులో జేరిన 
వన్నియు గంగయే. అందుకే వైష్ణవసిద్ధాంతములో భగవదపచార 
మున కన్నను భాగవతాపచారము ' గొప్పది. తనయం దొనర్చిన 
యపచారమును భగవంతు(డు క్షమించును. భాగవతులయం దొన 
ర్చిన దోషమును క్షమింపండు, అంబరీషోపాఖ్యాన మా విషయమునే 
దెలుపును, 

శ్రీహరి (పపంచమం దవ తరించి రావణాదులను హతమార్చెను, 
కేవల సంకల్ప మాత్రముచేతనే వారిని సంహరింపవచ్చును గదా 1” 
వారు పలువిధములైన భాగవ తాపచారము లొనర్చ్భిరి, వారిని సంకల్ప 
మా(తమున( జంపిన జాలదు, స్వయము?7( దానే యవతరించి 
చేతులార చ్మితవధ చేయవలెనని భూమియం దవతరించెను. 

శ్రీవచనభూషణములో నంజియ్యరు వ్యాఖ్య-_ 

యా |పీతిర్మయి సంపృత్తా మద్భక్తేమ సదాజస్తుశే, 

అవమాన, కియా తేషాం సంహరత్యభిలం శుభమ్‌, 

అని భగద్వాక్యము, 


(ప్రథమస్కంధము 231 
భాగవతాపచారము లేవి? కొన్ని యివి- 


అదిలే యొస్టు అవర్‌ గళ్‌ పక్కల్‌ జన్మనిరూవణమ్‌, 
ఇదుదాన్‌ అర్బానతారత్తిల్‌ ఉపాదాన స్మృృతియిలుం కొట్టిల్‌ (క్రూరం. 


వారి జన్మనిరూపణము, జ్ఞాననిరూణము, అచారనిరూపణము, 
దేహాస్థితి, బంధువాసస్థాన నిరూపణములు మొదలైనవి. హీనకుల 
మందు బుట్టిన భాగవతులను, భగవత్సంబంధముచే వచ్చిన గౌర 
వమునుజూడక జన్మమును మా(తమే చూచి యలక్ష్యము చేయుట 
మహాపచారము. ఇది అర్బావశారమందు ఉపాదాన విచారము 
కం'కును గొప్పదోషము. అర్బావతారమం దుపాదాన కారణనిరూపణ 
మనగా నీ విగహ మే లోహముతో. జేసిరి? ఏ శిలాకృతము? 
ఇత్యాదులు. 

ఆర్బావతారో పాదాన వై ష్టవోత్సత్తి చితనమ్‌, 

మాతృయోని పరీకయాః తుల్య మాహు ర్మనీషిణకి, 

(తిశకుంవై ప్పోలే కర్మచండాలనాయ్‌ 

మార్చిలిట్ట యజ్ఞోవవీతం తానే. 

వారాయ్‌ వడుం. 


ఈ యపచార మేర్చడిన తత్దణము గర్మచండాలత్వము వచ్చును, 
యజ్ఞోపవీతము వానికి నిరుపయోగ మగుచున్నది. జన్మచండాలున 
క్రీ జన్మమందో వేటుదానియందో భగనత్కటాక్షమును బొంది భాగ 
వతుండగు యోగ్యత గలదు. భాగవతాపచారరూప i ey 
శా యర త లేదు. ఎందు కనంగా వా(డు ఆరూఢపతితుండు. ఒక 
సారి భాగవతుంజ్రైయుండి భగవదపచారముతో, గందయుడ్‌నవా డు 
అందుచే వానికి నిష్కృతి లేదు. కనుక ముక్తికి భాగవతసంబంధమే 
బొలును. వినాశనమునకు భాగవలాపచారమే చాలును. ‘తగిలి 
విన(డుి'_తీవమైన యాకాంకతో వినవలెను, భక్త్మిశద్ధలతో వినవలె 
నని తాత్పర్యము, 


232. భాగవత సుధాలహరి 


యస్య కర్మాణ్యు దారాణి పరిగితాని సూరిఖిః, 17 
|మూహి న 'శృద్దధానానాం లీలయాదధతః కలాః, 


అధా&భ్యాహిః హరేర్టీమన్‌ అవతార కథా, శుభాః. 18 
లీలావిదధత సై స్వర మిశ్వరస్యాత్మ మాయయా, 


వయం తు న వితృప్యామ ఉతృమశ్తోక విక్రమే. 19 
యచ్చ ణ్వతాం రసజ్ఞానాం స్వాదుస్వాదు పదేపదే, 


కృతవాన్‌ కిల వీరా్యణి రామేణ సహశకేశవః, 20 
అతిమర్త్యాని భగవాన్‌ గూఢః కపటమానుషః, 


లీలయా=లీలచేత , కలాః=కళలను, దధతః ధరించిన, తస్యజ=వానియొక్త 
ఉదారాణి=గొప్పవై నట్టియు, సూరిభిః=విద్వాంసులచేత, పరిగిశానిఎఆదరపూర్వ 
కముగాం గీర్పి ంపంబడీనవియు నైన, కర్మాణీ=ఎకొర్యములను, న 
(కం నంటి లెన, నఃమౌకు, (బూహి=చెస్పుము, 


'స్వేచ్భ్చగాంబహ్మ, శివుడు మొదలై న మూర్తులను ' ధరించెడు 
భగవంతునియొక్క జీవానుగహసమర్థములైన సృష్ట్యాది వ్యాపార 
ములనుగూర్చి వినుటకు [శ్రద్దధానులమైన మాకు దెలుపుము. సర్గాది 
లీలలను దెలుపవలెనని మూ(డవ|పశ్న. 17 


అథ__అనంతరము, 'స్వైరంజ స్వేచ్చగా, ఆత్మమాయయా=తన మాయా 

శక్రిచేత, లీలాః= లీలలను, విదధతః=చేయుచున్న, ఈశ్వర స్య_ఈశ్వరుండై న, 

హారేః=హరియొక్క, శుభా8_మంగళకరము'లై న, 'అవతారకథాః అవ కారకథ 
లను ధీమన్‌ =బుద్దిశాలిమైన సూతు(డా 1 ఆభ్యాహి =చెప్పుము, 


ఓ బుద్ధిమంతు(డవైన సూతా! జీవుల నన్ముగహించుటకై, 
స్వేచ్చగా మాయాశ క్తితోం - గూడి సృష్టి, స్థి స్లితి సంహారము, తిరోధా, 
నము అన్నుగహ మనెడు నైదు విధములై న లిలలను జేయుచున్న. 
సర్వేశ్వరుడు శ్రీహరీయొక్క మంగళకరములై న మత్స్యాద్యవతార 
కథలను గూడ వివరింపవలెను, 


[పథమస్కంధము 233 


యత్‌_ దేనిని, శృణ్యతాం_ విసుచున్న, రసజ్ఞానాం ర సజ్ఞాలేన వారికి, 
పదేపదే=[ప్రతిసదమునందును, స్వాదుస్వాద్డుపై పైని మధురముగా నుండునో, 
ఉత్సమల్లోక వికమేఎఉత్త మళ్లోకుండైన శ్రీహరి వ్మికమమునందు, వయంతు__ 
మేము, న వితృప్యామ। ఎతృప్పిపొందము. 

భగవంతుని పర్మాకమాది వైభవములను (బకటీకరించు కథ 
లను వినుచు, వానిలోని రసమును (గహించిన వారికి పదపదము 
నందు నానంద మేర్చడుచున్నది, అటువంటి యా వీర్యాతిశయను 

లను ఎంత విన్నను, మాకు విన్నది చాలు ననిపించుటలేదు. 


కపటమానుషః=కసటమనుష్యుండును, గూఢః=అందటకును సులభము గాం 

దెలిసికొవరాని;, భగవాన్‌ =ఎమహిమో 'పేతుండ్లై న, కేశవః ఎ్రీకృష్ణుండు, రామేణ 

సహ=దిలరామునితోం గూడి, అతిమర్శ్యాని=మానవాతీతములై న, పీర్యూణిఎపరా 
[కమములను, కృతవాన్‌ కిలిఒచేసినవాం డయ్యెను గదా । 


మానవు డనెడు ఛద్మముతో సంచరించుచున్న వా(డును, ఎవ 
రికిని గహింప నశక్యమై సకల భూత హృదయాంతరాళములలో 
గూఢముగ వసించువా(డును నగు మహామహిమో పేతుండైన శ్రీకృ 
ఘ్లుండు బలరాముని. గూడి యతి మానుషపరా[క్రమ |పవృత్తులను 
గనుపజిచెను గదా; 


శ్రీధరవ్యాఖ్య : ఉదారాణి=గొప్పవై న, విశ్వసృష్టి మొదలైన 
కార్యములు, సూరిభిః నారదాదులచేత, కలాః =|బహ్మ ర్నుదాది 
మూర్తులను, అవ తార కథాః=లో క స్థిత్యర్థమై అ యా యవసరములం 
దొనర్నిన మత్స్యాద్యవతారములు, వానికి సంబంధించిన కథలు. 
కృష్ణావతార (ప్రయోజన |పశ్నచేతనే, యాతని చరి తను వర్గి ంపవలె 
నను విషయము గూడ వచించిన క్రై యెనది. వారి కా కథయం 
' దత్యం తౌత్సుక్యము. అందుచే నా చరితను వినుటయం దాసకి ని 
గనంబఅచుచున్న వారై, తమయొక్క తృప్యభావమును దెలువు 
చున్నారు. యోగయాగాదులందు మాకు( దృష్తి యేర్పడినది.' కాని 


234 భాగవత సుధాలహరి 
కృష్ణకథాశ్రవణమందు తృప్తి యేర్చడలే దనుచున్నారు. ఉత్తమళ్లోకః 
ఉద్గచ్భతి తమః యస్మాత్సః ఉత్తమః, ఉత్తమః లోకః యస్య సః 
ఉత్త మళ్లోకః=ఎవరిదర్శన శ్రవణాదుల దే దమోగుణము తరలిపోవునో 
వా రుత్తములు, అట్టిది యుత్రమము. ఉత్తమమైన కీర్తిగలవా రుత్తమ 
శ్లోకులు. వయం తు_అనుచోట “తు 'శబ్దము వారితృప్తి మెండుగా 
నున్నదని సూచించుచున్నది కృష్ణక థా శ్రవణముతో నితరులకు (దృష్తి 
యేర్చడు గాక! మాకు లేదని భావము. సాధారణముగా దృష్తి 
మూండురీతుల నేర్చడును. ఉదరాదిభరణ మొకటి. అనయా నాహారా 
దులచే( గడుపునిండినట్లు. రెండు: వచించు దాని యందలి రసాను 
భూతి దెలియకపోవుట. మూడు: చెప్పెడి దానిలో మాధుర్యము 
తజుగుట. ఈ మూ(డును ఉత్త మళ్లోక విషయమునందు లేవు. (శ్రోత 
' మాకాళశ స్వరూపము. అందుచే నది సిండుట యనున దేర్చడదు. 
రసానుభూతి. దెలియకున్న చో జెప్పెడి విషయము గాయబట్టకపో 
వచ్చును. దాని కుత్తరమే “రసజ్ఞానాం' అనుట, మేము రసజ్ఞు లము, 
నీ చెప్పు విషయము లన్నియు (గహించి యానందింప( గలవారము, 
వచించెడి విషయమందు మాధుర్యము తగ్గుట, యతృప్తికి మజియొక 
కారణము. |పతిపదమందును కృష్ణ కథ_మాధుర్యముల కన్నను 
మధురమైనది. “అతి మర్హ్యాణి' మనుష్యుల కశక్యములైన పనులను 
జేయుట ._.గోవర్ధనోద్దారణాధులు, 


వంశీధరు(డు ! 

కృష్ణచరి తములను ముఖ్యముగా వచింపవలెను. తక్కిన 
వానుషంగికముగా; ఈ విషయమును “అథి అను పదము దెలువు 
చున్నది. హరేః. పకరణబలముతో దీనికి శ్రీకృష్ణు( డనియే యర్థము. 
అవతారాః = పురుషోవతారములు, గుణావతారములు, లీలావతార 
ములు..మూ(డు రీతులు. కొన్ని సృష్ట్యాది కర్మరూపములు, మటి 
"కొన్ని భూభారహరణాది రూపములు. 


(పథమస్కంధము 235 
అత్మమాయా తడిచ్చాస్యాత్‌ జడమాయా జడాత్మికా.  (మహాసంహిత) 


నిజేచ్చయా=తన ఇచ్చచేతనని భావము. శుభాః=వినువారికి 
సర్వవిధములైన మంగళములను గల్లించునవి, విదధతః = ధరించు 
చున్న ఇది వర్తమానార్ధకము. కనుక, అయన లీలలు నిత్యములని 
తార్సర్యము. 

శ్రీకృష్ణుండు సర్వ్మ్యపధానుండు, అతని మహైశ్వర్య మాధు 
ర్యము లనన్యాదృశములు, గోలోక ధారియెన కృష్ణపరమాత్తునికం'కె 
వైకుంఠనాథు(డు తక్షువ శక్తిగలవా(డు. అతని యంశములే మత్స్య 
కూర్మాదులు. ఎవరియందు ఒకానొక శ క్రిమాతమే సంకమించునో 
అవి యావేళావతారములు. పృథు నారదాదులవంటివి. 


ఈ యవతారములు ము త్తెజంగు లంటిమి, కారణోదశాయిమైన 
సంకర్ష ణాంశ గలిగిన పురుషుండు |పథమావతారము; ఇతడు 
మహ త్రత్త్యమును సృష్టించిన వాడు; (పకృత్యంతర్యామి; గర్భోద 
శాయి రెండవవాడు. ఇతనిది పద్యుహ్నూంశము; సమష్టివిరాడం 
తర్యామి; మూడవవాడు క్రిరోదళశాయి; ఇత డనిరుద్ధాంశము, 
వ్యష్టివిరాడంతగ్యామి; ఈ మూడును పురుషావ తారములు; సత్త్వగుణ 
పథాను(డైన పురుషుడు పాలనకర్త; ఇతడు క్షీరోదశాయియే; 
రజోగుణ పధాను(డైన బ్రహ ఇ సృష్టికర్త ర; గర్భోదశాయి నాభిపంక జము 
నుండి యుద్భవించినవా(డు; ఒకానొక కల్ప్బమునందు నాభిపద్మ సం 
భవుంజ్రైెన్మబహ్మతో సమానమైన పుణ్యమును గావించిన జీవుండును 
(బహ్మ గావచ్చును; అప్పుడు ఆతనియం దీశ్వరునియొక్క సృష్టిశ క్తి 
సంచార మగును; తదావేశముతో నది యావేశావతారము. రజోగుణ 
సంబంధముతో గుణావతారత్వము గూడ గావచ్చును. విష్ణువుతో 
నాతనికి సామ్య మెక్రేుర్చడుచున్నది? ఒకానొక కల్పమందు విష్ణువే 
(బహ్మ యగుటయు. గద్దు. ఒక కల్పములో యజ్ఞావతారమే యింద్రు 


236 భాగవతసుథాలహరి 

డయ్యెనని భాగవతమే చెప్పుచున్నది. పాతాళాది సత్యలోకాంతమైన 
స్థూల సమష్టివిరాట్‌ స్వరూపము, పాకృతమైన |బహ్మశరీరమే, అ 
బ్రహ్మ పరమపరిశుద్ధుడైన జీవుడు; హిరణ్యగర్భుండు. అతనియందు 
అంతర్యామిగా నున్న గర్భోదళాయి. తమోగుణముతో రుదు(డు; 
సంవోరక ర్హ. ఒకప్పుడు విష్ణువే సదాశివుడు, (బహ్మ శివునికంకు 
నధికుండు గాడు. సదాశివుడు సగుణు(డుగా భాసించినను నతనికి 
విష్ణువుతో సాన్యు మున్నది; ఇవి యన్నియు గుణావతారములు, లీలా 
_ వతారములు, సనకాదుల్కు నారద, వారాహృ మత్స్య, యజ్ఞ, నర 
నారాయణులు, కపిల, దత్త హయ్మగివ, హంస, పృశ్ని గర్భులు, 
బుషభ, పృథు, నృసింహులు, కూర్మ, ధన్వంతరి, మోహినీ, వామన 
పరశురామ, రఘునాథ, వ్యాస్క బలభ్మ్యద, బుద్ధ, క ల్క్యాదులు. 
వీరు |పతికల్పమందును (బాదుర్భవింతురు. మన్వంతరావతారములు 
మరికొన్ని, యజ్ఞ, విభు, సత్యసేన హరి, వైకుంఠులు, జిత, వామన 
సార్వభౌమ, విష్వక్సేన, బుషభు ధర్మసేతు, సుదామ, యోగేశ్వర, 
బృహద్భానులు యుగావతారములు, శుక్ల, రక్త, పీత్ర కృష్ణ వర్ణములు 
వీనిలో గొన్ని యా వేశములు; కొన్ని (పభావములు, కొన్ని వైభవ 
ములు; మరికొన్ని పరావస్థలు, సనాదులు, నారద, హరి, విష్ణు, పృథు 
(పభృతు. లావేశములు; వీనికంకొను శ క్షి గలవి ఫభావములు, 
మోహినీ ధన్వంతరి, బుషభవ్యాస, దత్త, శుకాదులు, వీనికన్న నధి 
కములు వైభవములుు మత్స్య, కూర్మ, నరనారాయణ్క వరాహ 
హయ గీవ, పృళ్నిగర్భ, బలదేవయజ్ఞాదుల:; ఏత దధికము పరా 
వస్థ; వీనిలో( గూడ ను త్తరో త్తర |శేష్టములు నృసింహ రామకృష్ణావ 
తారములు, కృష్ణుడే స్వయముగా భగవంతు(డు, అతనికన్న నధి 
కుడు లేడు. ఇతని వాసస్థానములు వజ, మధుఫుర, ద్వారవతీ, 
గోలోకములు, వీనిలో, బూర్వపూర్వములు ముఖ్యములు. సపరి 


పథమసన్మంధము 23/7 
వారు(డై, బలదేవసహితుండ్రై, (వజనివాసియైన కృష్ణుండు పూర్ణ. 
తముడు; త్‌ బూర్మ తరు(డు, ద్వారకలో (బద్యుమ్న; అనీ 
రుద్ధ సహషితుంత్రై న నపరివాటుండై పూర్ణు(డు; గోలోకమందు. బూర్జ 
త కాని బృందావనమం దేలీలలు జరగెనో అట్టి వే గోలోక 
మందును నిరంతరము జరగుచుండును. అందుచే నక్కడి కృష్ణుండు 
పూర్ణతమసజాతియు,డు. ఈ కృష్ణులలో( బూర్వపూర్వులందు మాధు 
ర్యాధిక్యము. ఐశ్వర్య పకటనమందును దారతమ్య మున్నది. ఉత్తరో 
త్రరమునందు మాధుర్యహోని. విరజూనదీజలములం దనేక కోటి బ్రహాం 
డము లుండును. మహావిష్ణు రోమకూపములం దెస్నియో యన్ని. 
ఈ విరజానది మహో వైకుంఠ లోకమునకు పరిఘ. దానికి. బై ననే 
నముహా వైకుంఠము. తదూర్థ్వభా గమందు గోలోకము. దానియందు 
శ్రీకృష్ణుడు దేవలీలలతో సపరివారు త్రై వర్తించును. అతని విలాసమే 
మహా వైకుంఠవాసుండు. ఇతండే పరవ్యోమనాథుండు. అతని విలాసము 
వాసుదేవు(డు; తద్విలానము పరమాత్మ. గోలోకనాథుని యొక్క 
ద్వితీయ వ్యూహము బలదేవు(డు, తద్విలాసము మహావైకుంఠమం 
దున్న సంకర్షణుండు. అతసి యంశమే కారణార్ణ వశాయి; గర్భోద 
శాయి తద్విలాసము. ఇతడు [బహ్మాండాంతర్యామి, _(పద్యున్నూం 
శము, క్షీరోదళాయి తద్విలాసము అనిరుద్ధాంశము, అతనివిలాసమే 
అంతర్యామి; మత్స్యాద్యవతారములు గర్భోదశళాయి విలాసములు. 
ద్వారకా, మధురా, బృందావనాఖ్యములై న ధామ తయము నందు 
శ్రీకృష్ణుడు పరలీలలొనర్చును. ఐశ్యర్యాధిక్యతా తారతమ్య మున్నది. 
బృందావన కృష్ణుడు నర్వోత్తముండు. ఈ లీల రెండురీతులు, (పక 
టము, అపకటము, బాల్య, పౌగండాది విలాసములు సపరివార 
ముగా నిత్యమును గోలోకమం ద్మపకట లీలగా జరుగుచుండును. 
అవి తజ్రాలనుందే తత్సదృశలీలలతో బృందావసమందు6 |బకటింప 
బడినచోం (బకట లీలలగును, అనంత [బ్రహ్మాండము లున్నవి; కాని 


238 FE భాగవత సుధాలహరి 


బృందావన మధురా ద్వారావతులు మా|తము (బహ్మాండకోటిమధ్య 
గతమైనవి. భారతభూమియందే యున్నవి; వీనినే తత్తదృహ్మాండ 
నివానులైన జనులు చూతురు; ఈ |పకటలీలలో బాల్యాది లీలలు 
నిత్యములు. ఇవి సచ్చిదానంద రూపములు, మౌశల మహిపీహర 
ణాది లీలలు కృతిమములు; (పకటలీలయందును బృందావనము 
లోను మణిమయభూములు గల్పవృక్షములు మున్నగునవి కృష్ణ 
పరివారమునకు( గన్సింపవు; అతని ఇచ్చతో నొక్షొక్కనికి మా|తమే 
నయనవిషయ మగును; (పకటలీలలు ముగిసిన తర్వాత కృష్ణభక్తులు 
భజనాధిక్యపరవశులై నపుడు వారి కత్యుత్కంఠ జనించినవుడు కాదా 
చిత్మముగా నగపడును, అదియును వారి వాసనాధిక్యతను బట్టి, 
భగవదిచ్భనుబట్టి. కనుక నన్ని రూపములకం కొను వజేందనందన 
- రూపము చాలముఖ్యమైనది. అన్ని ధామములకం'టెను గోలోకను 
పరమ ధామము. అక్కడ గూడ. 

చతుర్ధా మాధురీ తస్య (నజ ఏవ విరాజతే, 

ఐళ్వర్మ (క్రీడయో ర్వేణో స్తథా (శ్రీ శ్రీవిగ్రహన్య చ చ, 

భాగవతులు ఈ |కిందిపారు_ 

మార్కండే యోంబరీషశ్చ వసు ర్వ్యాసో విభీషణః, 

పుండరీకో బలి శంభుః (పన్లాదో విదురోద్ధనొ , 

దాల్భ్యః పరాశరో భీష్మో నారదాద్యాశ్చ వై ష్ణవాః 

వీరిలో. (బహ్రాదుండు (శేషఘ్టుండు. అతనికంకె పొండవులు, 
వారికంటె గొందరు యాదవులు, వారికంకు యుద్ధవుండు, అతని. 


కంకు (వజవనితలు (శేష్టమైనవారు. అ౦ందరికంకును ల్‌ సర్వో త్రము 
"రాలు, 


తై ౨లోక్యే వృధివీధన్యా యత బృందావనం వనమ్‌, 
యతో రాధా సఖీపర్గః తత రాధ్మాపియా మమ, 


(పథమస్మంధము 239 

అని భగవద్వాక్యము, [శోోతమాకాశరూపము, ' కర్ణశష్కుళ్య 

వచ్చిన్నం నభ్యశ్శ్నతం'” అని తల్లక్షణము. విక్రమము అమూ ర్రము. 

మూ ర్ష్మదవ్యముగాదు. అందుచే. జెవులు దానిచేనిండుట సంభవము, 

కపట మానవహః=కై తవమనుష్యుడు. అందుచే గూఢుండు, కాని ఆ 

పురుషుడే భగవంతుడు. “పాక్ళతం పురుషం మత్వా! అని స్యమం 
తకోపాఖ్యానములో జాంబవద్వచనము. 


గూఢు౬ డగుటకు హేతువు కాపట్యము. ఇదియును భక్త 
హితార్గమే. బ్రహ్మాదుల (పార్థనకొ అకు; (పాకృతులైన జరాసంధా 
దుల మోవానము కొజకు; అపారృతలైన గోపీజనులను వేణునినా 
దముద్వారా యాకర్షించ్చి వారి వివిధ రసముల నుల్లసింప( జేయుట 
కొటకు; 
లీలయా=లీలచేత, కర్మణా కాదని యర్థము. చాల సునా 
యాసముగా స్వాభావికముగాం. జేయంబడునది లీల. ఉచ్చ్వాస 
నిశ్వాసములవలె, దీనిచేత హరి యవతారము లన్నియు. గర్మతో 
నేర్చ్పడునవి గాదని భావము. మనజన్మలు గర్మములతో, గలుగునవి, 
“కలా దధతః * కళలను ధరించుచున్న ట్టి, దినితో( గృష్ణావతారమే 
(పధానమని సూచితమైనది. ఈశ్వరస్య = సర్వనియంతయైన వాని 
యొక్క అ[శితులదురితములను హరించువానియొక్క, శుభాః=విను 
వారికి శుభములను గలిగించునట్టి, లోక శమము నేర్పజచునట్టి, పదే 
పదే=గ్రణ క్షణమునుు, అనయా పరిక్షణమునందును బూర్వా -ఫీక్షతో 
రుచికరమైనదని యర్థము. 
క ఇతి (బహ్మణోనామ ఈళోఒహం త ఈ 
ఆవాం త్వదంగసంభూతౌ తస్మాత్కేశవ నామవాన్‌. (రుుదనిరుక్తము 


"కేశవపదవాచ్యు.డైన కృష్ణుండు బలరామసహితుండై లీలల 
నొనర్చెను. కపటమానుష=ఛద్మమానవు(డు. “మానుషేష్వపి కం 


240 భాగవత సుధాలహరి 


సుఖం పటతి, (పాస్నోతీతి కపటమానుషః'. మానవుల మధ్యనుం 
డియు, సుఖము ననుభవించువా(డు. ఉదారాణి=పరమా నందదాయ 
కములు (డివగోస్వామి), ' భక్తాభీష్ట పదాని” అని వేజే యర్థము. 
(విశ్వనాథ చ్యకవర్తి)... కశ్చ ఈశశ్ళ్చ "కేశా కేశయోః వం అమృతం 
యస్మాత్‌ ఇతి కేశవ౪ః'ి_ళివునకు (బహ్మకునుగూడ నానందమొన €గు 
వాడు (వల్ల భాచార్యులు), పనన నాధునికులు గూడ వర్ణిం 
తురు. అట్టివియు6 (బమాణము లేనా [, ' పరిగితాని సూరిభిః- నారద 
పరాశర పొరాశర్యాదులచేం గీరి ంపబడినవి, అవియే |పమాణములు. 
స్వైరఎఎ యథేష్టముగా లోకమర్యాదనుగూడ నతి కమించి లీలలనొన 
ర్చును, ఎందుకు? “స్వభక్రానాం సంసారదుఃఖదూరీకరణార్థం ' తన 
భక్తులకు సంసారదుఃఖములను దొలంగించుటకు, స్వాదు చ 
(శవణముతో నవిద్యానివృత్ని యెంతెంతగా నగునో అంతంతగా లీలా 
రసాస్వాద మగుచు, బోవును. జ్వరము తగ్గుకొల(దియు నన్నరసా 
స్వాదము బెరిగెడునట్లు, 


విజయధ్వజులు ‘J 
_. కృష్ణావతారకథ మ్మాతమేగాదు. మూలరూపముయొక్కయు 


మత్స్యాద్యవతార రూపములయొక్కయు కథలనుగూడ( జెప్పవలెనని 
యడుగుచున్నా (డు. 


లీలయా = అనాయానముగ్యా కలాః = నాలుగు, ఐదు, పది, 
పర్మడెండు, ఇరవదినాలుగు, నూజు, వేయి ఇత్యాది సంఖ్యలుగల 
వ్యూహరూపములను, దధతిః=ధరించుచున్న, తస్య=మూలరూపియైన 
శ్రీమన్నారాయణునియొక్క, సూరిభిః = [బహ్మదేవు(డు మొదలైన 
అపరోక్షజ్ఞానులచేత, పరిగీతాని=భక్సితో గానము చేయబడిన, ఉదా , 
రాణీ=1. శ్రేశము లేని, 2. దోషరహితములైన, శి. మోక్షాది పురుషార్థ 
పదములై స కర్మాణీ =కార్యము లనెడు చరితను, శద్దధానానాం == జ 
(శద్దగలిగిన, నకఒమూరు, (బూహి=చెప్పుము, 


(వథమస్మంథధము 241 


లీలగా ననేక వ్యూహములను ధరించు మూలరూపియైన శ్రీమ 
న్నారాయణునియొక్క కర్మములను మాకు వివరింపుము, మత్స్యా 
ద్యవతార కార్యములను గూడ. దెలుపుము. 


విళిష్టా ద్వైత సంపదాయమందు సాధారణముగా వ్యూహ 
ములు నాలుగే, ద్వైతసిద్ధాంతములో సుమారు వేయివజకునున్నవి. 


అథ=మూలరూపచరితను వర్ణించిన తరువాత, (శద్ధతో విను 
చున్నమాకు కలిదోషములను బరిహరించునట్టి, ఆత్మమా యయా. 
తనస్వరూపమైన యిచ్చతో, స్వైరం=తన . యిష్టమువచ్చి నట్టు, 
లీలాః= పళయజలమందు విహరించుట మొదలైన |కీడలను, విద. 
ధతః=చేయుచున్న, ఈశ్వరస్య= 1, స్వతంతుండైన హరియొక్కు, 
2, సంసార విమోచకు(డైన పరమాత్మయొక్క, శుభాః=నుంగళ 
కరములై న, అనయగా-_ నిష్టమైన మోక్షమునొస(గి యనిష్టమైనదుఃఖ 
మును బరిహరించెడు, అవతారకథాఃఎముత్స్యాద్యవ తారకథలను, 
ధీమంతు(డవైన సూతా! అఖ్యాహి=చెప్పుంయయ, 

“శుభ” “శబ్దము” “లీలా శబ్దమునకు విశేషణముగం గూడ 
నన్వయించి కొనవచ్చును. 

విశేషార్ధము : శ్రీహరి తనమూలరూపముతో. గొన్నిలీలల 
నొనర్చును. అవతారరూపముతో. గొన్ని (టి నొనర్చును, వీని యన్ని6 
'టికిని యతని ఇచ్చయే కారణము, “వేరు కారణము లేదు. ఇందుకే, 
స్వైరం “అనుపదము వాడంబడినది*, పరమాత్మునకు జడాంతః 
కరణమే లేదుగదా ! అట్టిచో నిచ్చయెట్లు కలిగినది? ఇట్లు శంకింప 
_రాదు, పరమాత్ముని స్వరూపభూతమైన యిచ్చయే దీని కంతయు: 
గారణము. దీనినే * అత్మమాయయా' అనుటతో+ దెలుపుచున్నా6డు, 
మాయాశబ్దము ఇచ్భార్థమందు( నూడనున్నుకి* స్తాందము ప్రమా 
ణము, 

భాను వ 16 


242. భాగవత సుధాలహరి 
మహామాయే త్యవిద్యేతి నియతి ర్మోహినీతి చ, 
(పకృతి ర్వాసనే త్యేవ త 'వేచ్చాఒనంత 1 కథ్యతే, 
అనంతుండవైన పరమాత్మా! నీ యిచ్చే “మహానూయ 
అవిద్య నియతి మోహిని (పకృతి వాసన' యని నామాంతరములు. 
ఈ శ్రోకమందు నిచ్చకు మహామాయ యని చెప్పుటఛేత 
“మూయ” యనిగూడ చెప్పిన'కైనది. లేక “మాయాంతు (పకృతిం 
విద్యాత్‌ * అను ప్రమాణమును బట్టి మాయాశబ్దపర్యాయ పదమైన 
(పకృతి శబ్దము పైళోకములో నుండినందున నిచ్చయనియే చెప్పం 
. పరవ స్వరూపమనుట 
బడినట్టయ్యెను ఇచ్చ పరమాత్ముని ప్రభను కు ప్రమాణము, 
ఇచ్చా శక్తి ర్హానశకిః (కియాశ క్రి రితి తధా, 
Uy 
శక్తి శక్రిమతో శ్చాఒపి న భేదః కళ్చనేష్యతే, 
(విష్ణుసంహిత) 
శ్రీవాఠిశ క్రి ఇచ్చా జ్ఞాన క్రియలని మూండురీతులు. శక్తికి శక్తి 
మంతునకు వైలక్షణ్యము లేదు; రూపభేదమును లేదు. ఇట్టు చెప్పుటతో( 
బరమాత్ముని యిచ్భ యతనిన్వరూప మనియే చెప్పిన్నట్టైనది. 


తాత్పర్యము : శ్రీవారి తనమూలరూపమునుండి వాసుదేవాది 
చతుర్విధరూపములను ధరించును. వాసుదేవ, (పద్యుమ్ను, సంకర్షణ, 
అనిరుద్దులు ఈ వ్యూహములలో వాసుదేవునిది శ్వేతవర్గ ము. సంకర్ష 
ణునిది రక్షవర్లము. (ప్రద్యుమ్నుడు పీతనర్లు(డు. నీలదేహుం డని 
OC ta 
రుద్ధుండు. 
వాసుదేవుని యాయుధములు శంఖ, చక, వ 
సంకర్షణుండు శంఖ, చక, హల, ముసలధారి. 
(పద్యుమ్నుండు శంఖ, చక్క, ధనుర్భాణధారి. 


(సథమస్కంధము | 243 


అనిరుద్దుండు చక శంఖ ఖర చర్మధారి; నారాయణాది పంచ 
రూపములను గూడ మూలరూపము ధరించును. మత్స్యాది దశరూప 
ములను, కేశవాది దామోదరాంతములైన పండెండు రూపములను 
మనము సంధ్యలో(జెప్పు కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, 
మధుసూదన, |తివికన్క వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, 
దామోదరులు. వీరు ధరించు నాయుధములు వేరు వేరు. కేశవాది 
కృష్ణాంతములై న నామములు రెండు పదులు; కృషుడు మొదలు 
కొని, మతి నూయి రూపము లున్నవి. విశ్వాది సహ్మసరూపములు; 
పరాద్యనంతరూపములు; వీని వివరణము మధ్వాచార్య కృతమైన 
' తం తసారసంగహము ' నుండి తెలియవచ్చును. మజికొంత వివ 
రముగా( బంచరాతములో ( గనిపించును. ఇన్నిరూపములను ధరించు 
వాడు శ్రీహారియే. ఈ రూపములతో నాతం డొనర్చిన |కీడ లనంత 
ములు, వానిని (బహ్మోదులై న యపరోక్షజ్ఞానులు భక్తితో గాన మొన 
ర్తురు. అవి యన్నియు దోషరహితములు, మోక్షరూప పురుషార్థ (ప్రద 
ములు. సూతా! (శద్దధానులమైన మాకవియెల్ల ( దెలుపవళెను. అతని 
చరితము కలిమలహరము, . అతండు తన స్వరూపమైన యిచ్చచేతనే 
(పళయజలవిహారాది [కీడ లొనర్చును. వాని నన్నింటిని మాకుం 
దెల్బుము. 

శౌనకాడి మహర్డు లింతకుముం దనేక పర్యాయములు పరమా 
త్శుని కథలను విన్నారు, విన్నను మరల వినుటయం దెక్టువ కుతూ 
హల మున్నది, దానినే వివరించుచున్నారు. 


£ వయం తు=మేమన్ననో, శృణ్వతాంజవినుచున్న, రసజ్ఞానాంజు 
" రనవివేకమున్న జ్ఞానులకు, యత్‌ పరమాత్ముని యే విక్రమసమూ 
హము, పదేపదే అడుగడుగునను, స్వాదుస్వాదు భవతి = అత్యంత 
నుధురమైయుండునో అట్టి, శుతై 8=పలుసారులు విన్న, ఉ త్తమళ్లోక 


244 భాగవతసుధాలహారి 
వికమైః=తనస్సును నాశమొనర్చు పరమాత్ముని పరా[కమములను 
చర్మితల నుండి, న వితృప్యామః =తృ ప్తిపడుట లేదు, 

తాత్పర్యము : సూతా! భగవంతుని కథలనేక పర్యాయములు 
విన్నాము. కాని మాకు కుతూహల మాగుటలేదు. అవి రసజ్ఞులకు 
అడుగడుగునను మధురాతినుధురముళై నవి. ఇతరుల కేమైన హరికథల 
యంథుం దృష్తి కలుగునేమో కాని మాకు గల్లుట శేదు. 


వారికి, గృష్లావతార కథయందే తాత్పర్యము. ఈ విషయ 
మును సూతునకు( దెలుపుటకే ముందు సూక్ష్మముగా నడిగిన 
కృష్ణావతార కథలను నింకను గొంత విశదముగా నడుగుచున్నారు, 

భగవాన్‌ = షడ్డుణైశ్వర్య సంపన్ను( డైనట్టియు, గూఢః = జను 
లచే దెలియ(బడని మాహాత్మ్యము గలిగిన, కపటమానుషః= భాంతి 
జ్ఞానముతో మనుష్యులవంటి దేహమేయని తలంపంబడుచున్నది. (పర 
మాత్మునిదేహా మప్రాకృత మైనది. కాని. మనుష్యదేహమువలెనే 
యుండినది. అందుచే నందజును దానిని తాకృతదివా మనియే 
(భమించిరని యర్థము.) 


మనుష్యులకు గూడ సుఖకరమగు దేహముండిన, కేశవః= 
(బహ్మర్ముదాది నియామకుCడైన శ్రీకృష్ణు(డు, సహ రామేణ. బల 
రామునితో(బాటు, యాని_యే, అతిమర్త్యాని=1. మనుష్యుల పరా 
(కమములను మోజీన, 2, మనుష్యులందు సంభావింపన్సి వీర్యాణి= 
పరా|క్రమ మనిపించుకొను కార్యములను, కృతవాన్‌ కిల=చేసెనో, 
తాని=వానిన్సి న8=మాకు, [బూహీ=చెప్పుము. 


తాత్పర్యము : షడ్గుతైశ్వర్య సంపన్ను (డైన భగవంతుడు దన్న 
మాహాత్మ్యమును సామాన్యజనుల కర్థమగునట్లు చేయ(డు, అతో 
డపాక్ళతదేహముతో వచ్చును. కానీ, మనుష్యుల దేహమువలెనే 
యుండును. అందుచే జనులు (పాకృతదేహమని యే (భమింతురు. 





(వథమస్మంధము 245 


అతని దేహ మెప్పటికి నపాకృతమే. ఉపాసించు వారి కది యైహికా 
ముష్మికముల నొసగును, (బహ్మర్ముదాది నియామకుండ్రైన శ్రీహరి 
ఇట్టి దేహముతోం గూడినవా(డై బలరామునితోంబాటు ననేక విక్రమ 
ములు చేసి చూపెను. అవి మనుష్యులం దసంభావితములు, వాని 
నన్ని (టిని దయచేసి సవిస్తరముగా మౌకు( జెప్పవలిను, ' 
పోతన్నగారు: 

అనఘ । విను, రసజ్ఞులె వినువారికి 

మాటమాట కధిక మధురమైన 

యట్టి కృష్ణుకథన మాకర్తనము సేయం 

చి లే న! 
దలంపు గలదు నూకు6 దనివిలేదు; 
అనఘ ! =పొపదూరు(డవైన సూతా; 'రసజ్ఞులై, రనజ్ఞానాం 


అనుటకు దెనుంగు", శృణ్వతాం=విను వారికి, మాటమాటకుస్‌ పదే 
పదే, అధికముధురము=స్వాదు స్వాదు. 


ఓయి సూతాః చెప్పుదానిలో రసభావవివేకులైన వారికి మాట 

మాట కధిక మధురమైనది కృష్ణకథ, కర్షతీతి కృష్ణః=భక్తుల మన 
స్ఫుల నీడ్చువాండు, అకర్ణ నం=సవిస్తరముగా వినుట, నీవు మాకు 
(బతివిషయమును స్పష్టముగా నర్ధమగువజకును జెస్పవలెను. నడుము 
నడుమ మా |పశ్న లకు సరియైన సమాధానము లీయవలి సుమా! 
“తలంపు గలదు. ఎన్నియో * దినములనుండి మేము నీ కొజకై కాచి 
యున్నాము, నీ నుండి కృష్ణకథలను మధురమధురముగా “వినవలె 
నను కోరిక మము జాలకాలమునుండి పీడించుచున్నది; ఆ యౌత్సు 
క్యముతోనే నిన్ను మాటిమాటి కడుగుచున్నాము. మాకు దనివి 
_లేదు, ఇంతకుముం దెందణో కృష్ణకథలను వివరించినారు. వినెడు 
కొలందియు మాకు దృపికి బదు లతృప్పియే గలుగుచున్నది. అది 
ఇంతకు బూర్వము కథ వినిపించిన వారి యసామర్థ్యము గాదు. 
కృష్ణకథలలోని యాకర్షణ మట్టిది. ఇట్టి (శ్రోతలు దొరకుట నీకు 


246 భాగవతసుధాలహరి 


నదృష్టమే గదాః కృష్ణకథ మాటమాటకు మధురతమము. అందుచేత 
నేమాటయు మా (శవణమునకు. దప్పిపోరాదు, (పతిపలుక్రును నీవు 
స్పష్టముగా వివరింపవలెను, మధురమైన యొకమాట విందుము, 
దాని ననుభవించునంతలోనే మణీయొక మాట వచ్చును. అది ఇంకను 
మధురముగా నుండును. తర్వాతి పబుకు ఈ రెంటినిమొతి తియ్యగా 
నుండును. కృష్ణకథ యన్నదే యొక యమృతసరస్సు, దాని 
యందు మున్మలువేయు నదంతయు+ దీపే, ఎవరికి? వినువారికి;. 
|శవణాసక్తులకు; శవణభక్తి పరమేశ్వరున కత్యంత్మపియ మను జ్ఞాన 
మున్నవారికి, అన్యుల కది యరణ్యరోదనము.. ఊరక విన్నచో 
నేమి పయో జనము ? వారు రసజ్ఞులు గావలెను. ఒకమాట వాడి 
నప్పుడు ఆ శబ్దమెంత రసపౌష్కల్యము గలిగినదో దాని స్వరూపము 
నంతయు. జక్కగా ననుభవించువారు గావలెను.. ఇక్కడం జేరిన 
. గోష్టి యట్టిది. ఈ (శ్రోతలకు( దగిన వక్ష వు నీవు, 


ఈ (కింది రెండు పద్యములును పోతన్న గారి స్వకపోల కల్ప 
నలు. సాధారణముగా “భక్తి స వచ్చినప్పుడు భక్తు, దేకముతో( 
బోతనామాత్యులు గొంత సొంతముగా |వాయుదురు, 


మ, వరగోవింద కథాసుధారస మహావర్షోరు ధారాపరం 
పరలంగాక బుధేం్యద్రచం[ద 1 యితరోపాయానుర కిం (బవి 
సృర' దుర్జాంత దురంత దుస్సహా జనుస్పంభావితానేక దు 
సర గంభీర కఠతోరకల్మష కనద్దావానలం బాటునే 1 


బుధేం|దచం|ద.బుద్ధిమంతులలో (శేష్టుండై నవాండా!, వఠ= 
ఉత్త మమైన, గోవింద = = ధ్రీమహావిష్ణువుయొక్క కథా= కథ లనెడు, 
సుధారస == రిమృతధారలచే( గూడిన, (రస=జల మనియు నర్ధాంత | 
రము), మహావర్షజ =గొప్పవర్గముయొక్క, ఉరుధారాజలావైన Dab 
యొక్క పరంపరలంగాకడవరుసలతో గాక ఇతరోపాయ_తక్కిన 
యుపాయముల యందలి, అనురకి నీ=-అనురా గముచేత, (పవిస్తరజ 


(ప్రథమస్క్మంధము 247 


విశాలమైన, దుర్దాంత=అణంపరాన్సి దురంత=అంతము లేని, దుస్సహ 
=భరింపరాని, జనుస్‌ = జన్మములచేత, సంభావిత= కూడుకొన్న, 
అనేక =అనేకములై న దుస్తర =దాంటరాని, గంభీర=అగాధములై న, 
కఠోర=పక్వమైన, ఫలమునకు సిద్ధముగానున్న, కల్మష. పాపము 
లనెడు, కనత్‌ =|[పకాళించుచున్న, దా వానలంబు=అడవికంటుకొన్న 
నిష్ప్ర్క అజునే_ఆటునా? యని కాక్వర్థము. 'అజదని సిద్ధాంతము, 


తాత్పర్యము : బుద్ధిమంతులలో శేషఘ్టుడంవైన సూతా! .గోవిం 
ధునియొక్క కథయే సుధారసవర్దము. ఆ వర్షమం దున్నవి జలము 
గాదు, అమృతమే జలముగా6 బాజును, ఆ మహాోర్గవముయొక్క 
ఛారాపరంపరలచేతనే కల్మష మనెడు దావానలము చల్లారును. ౪ 
కల్మషమే యనేక జన్మములను గల్లించునది. అ జన్మ లొకటి రెండు 
గాదు, ఇరువదినాలుగు . లక్షలు. దానిశక్షి నణంచుట 'కెవ్వరికిని 
సాధ్యము గాదు, ఒకజన్మ నెత్తి నప్పుడు మనుష్యు( డహంకారముతో 
నుటికొన్ని పాపము లొనర్భ్బును, అవి వీనికి తోడుగా మటికొన్ని 
జన్మల నీనును. ఇళ్లే ఈ జన్మపరంపర యంతములేని దగును. 
పుట్టుటకుముందు గర్భస్థితుండ్రైనప్పుడు జీవి యనుభవించెడు యాతన 
ఘోరముగ నుండును. ఈ పుణ్యపాపవిచారము మహాగంభీరమైనది. 
ఏది పుణ్యమో, ఏది పాపమో నిర్ధరించుటకు మహామతులైన మనీషులు 
చాలరు, అ పాపఫలము పండి పక్వమైనప్పుడు దాని ననుభవింపక 
పోవ నెవ్వరికిని సాధ్యము గాదు, ఇది దావానలమువలె జీవీని జుట్టు 
కొని యెల్ల ప్పుడును గాల్బుచుండును. ఆ దావానలము (ప్రవిస్తరము 
అగుటచే గొన్నిచోట్ట పలుచగా మజికొన్నిచోట్ట్లం ద్మీవముగా నంటి 
ప భాసీించును, పలుచగా నంటికొన్నచోట నెక్కువ కాలి 
" నట్టగుపించదు. అదియుం గూడ నగుపించుట మాతమే, వెంటనే 
యక్కడం గూడ నగ్ని చెలరేంగి (గసించును. జీవిగూడ నంతే. పొప 
ఫలము తక్కువగా నున్నప్పుడు సుఖాభానము. దీనితో దాను సుఖి 


248 భాగవత సుధాలహరి 


నని మోసపోవుట. ఆ తృప్తి యెంతవటికు? క్షణకాలము. వెంటనే 
దుఃఖము రెండింతలుగా6 బైకొని బాధించును. ఈ బాధకు విడుమర 
హరికథా శవణ మనెడు మహావర్షమే. అది సుధామయ మగుటళే 
సమస్త సౌకర్యములు సమకూర్చును, ' శరీరమునకు నూత్న మైన 
యుత్తేజము నొస(గును. మనస్సు నానందములో ముంచెత్తును, 


ఉదీర్ల. సంసార దవాశుకుక్షణిం 

క్షణేన నిర్వాపపరాం చ నిర్య్భృతిమ్‌, 
[ఫయచ్చతి త్వచ్చరణారుణాం బుజ 
ద్వయానురాగామృత సింధుశీకరః, | 
(ఆళవందార్‌ స్తోతం. 29 శ్లో.) 


యామునాచార్యులు సంసారమునే దవాగ్నితో( బోల్చిరి. 
కల్మషములతో ాపించునది సంసారము. కారణమును బోతన్న 
గారు చెప్పగా గార్యమును యామునాచార్యులు వివరించెను. అమృత 
సింధుశీకరములతో యా మునులు దృ ప్తిపడిరి. పోతన్న గారి భావము 


మహావర్గమువటికును బోయినది. బుఢీ్యదచం[ద! బుథఢేంద్రులనంగా ' 


బుద్ధిమ.త్తరులు, వారిలో( జం(దుండనంగా (శేషుడు, ఇం[దచంద 
శబ్దములు రెండును (శేష్టవాచకములు, బుద్ధిమ త్తము,డని తాత్పర్యము 
నేక బుఢేం|దులను వాకొశల్యముచేత నాహ్హాదింపంజేయువాండని 
యును జెప్పికొనవచ్చును. “దది అహ్హాదనే” అను ధాతువునుండి 
చం్మదశబ్ద మేర్చడినది. ఇతర 1 ఉపాయ=ఇతరోపాయ -అనుర క్తినీ_ 
ఇతరోపాయములను (బేమించి వాని ననుసరించుటచేత యోగము 
జ్ఞానము ఇత్యాదులచేత నని భావము, (పవిస్తర = జన్మమరణముల 


పట్టిక చాలవీస్తారమైనది. మానవుని యహంకృతితో(గూడిన కర్మా 


చరణముచే నది ఇంకను బెరిగి పోవును, దానితో వాండు నిత్యనంసా 
రిగా నుండుట తటిస్థించును. దుర్ధాంత = అణంచుటకు సాధ్యము గాని 
వనియు నర్థము. ఎక్కువ గర్వముతోంగూడిన వనియు స్ఫురించును. 


wa 


* 


[(పథమన్కంధము. 249 


అన(గా నీ జనన మరణముల |పతాప మగమ్య మైనది. ' 'ఎంతలేసి 
వారికి నడ్డగింపరానిది. 


దుర్జాంతానాం దమనవిషయః తతియే ష్వాయతం తే (మహా వీరచరి|తము) 
అని పయోగము. 
- దురంత=వానియంతమెప్పటికో తెలియుట లేదు, యామును 
లీభావమునే చెప్పిరి, 
దురంత స్యానొదే రసరిహరణీయస్య మహతః 
నిహీనాచొరో ఒహం నృపళు రశుభస్యాస్పద మపి, 
దయాసింధో 1 బంధో 1 నిరవధికవాత్సల్య జలధే 1 
తవస్మారం స్మారం గుణగణ మితేచ్చామి గత భీ. 
అది యనాదిగనుకనే దురంతము. అపరిహరణీయము. దాని 
నుండి తప్పించికొనుట కుపాయమొక్కకే. పరమేశ్వర గుణగణ 
వర్ణనము, చింతనము లేక మననము. దుస్సహ గర్భవేధ మహా, 
దుస్సహము. అందుకే గర్భస్థజీవుండు భగవంతుని నానారూపముల( 
_ జింతించుచున్నా(డు. వాని యాతనా వర్ణనము భాగవత తృతీయ 
స స్టంధము క పిలదేవ హూతిసంవాదమున వచ్చును. ఇనుః=జన్మము, 
“ఇనుర్జనన జన్మాని* అమరము, దుస్తరం==దుశఖేన తర్తుం శక్యం 
దు స్తరంఎంతో దుఃఖముతోంగాన్సి దాటు(టకు సాధ్యముగాదు. ఈ 
శబ్దము మూలము లోనిదే. ఈ సందర్భముననే వచ్చును, “దుస్తరం 
ని స్తితీర్ణ తాం” అని, గంభీరగంభీర గభీర శబ్దములు రెండును సమా 
నార్గకములే, అగాధమైన యని యర్థము. కఠలోరజకఠినమైనది దయా 


థి 
Wo అర్థములు పొస;గవు., అవి రెండును చేతన ధర్మ 
. కఠోర మనల బూర్గమైన యని యర్థము, 


స తప్ప కార్తస్వర భాస్వరాంబరః, 
కఠోర తారాధిప లాంఛనచ్చవిః. 
(మాఘము 1 సర్గ, 21 క్లో) 
౧ Ou 


250 భాగవతసుధాలహరి 


అతంక స్ఫురిత కఠోర గర్భగుర్వీమ్‌, 
కవ్యాద్భ్యో బిలిమిన దారుణం క్షపామి. 
(ఉఊత్తరరామచరితం, 1 అం.) 


కఠోరగర్భః పూ ర్ధగర్భః అని వ్యాఖ్య, కనుక బాగుగా పక్వమై 
ఫలమునకు వేచియున్న పాపములని తాత్పర్యము. *' కల్మషం=కర్మ 
శుభకర్మ, స్యతి నొాశయతీతి కల్మషం” అనయా పాపము జీవుని శుభ 
కర్మలను నాశము చేయుచున్న దనుట. 


(రస్య లత్వే షత్వే చ, పృమోదరాదిత్వాత్సాధుఖపృమోదరాది 
గణమునందు( బఠింపంబడుటచేత 'నీ శబ్దము సాధువు. రకారమునకు 
లశారాదేశము వచ్చెను. షకారము (బా ప్తించినది, * కల్మషం వృజినై 
నోఘం” అమరము, 


యామీస్తా యాతనాః (పాష్య సజీవో వీతకల్మషః, 
శాన్యేవ సంచభూకాని పునర 'స్యేతి భాగశః. 
(మనుస్మ తిం 12.22) 


జీవుడు నరకములందు - పాపము లనుభవించి కల్మషమును 
'బోంగొట్టుకొన్నవా(డ్రై మరల పాంచభౌతిక శరీరము నెత్తుచున్నా(డని 
భావము. 
హరినామకథన దావానలజ్వాలల6 
గాలవే ఘోరాఘకాననములు 
వై పంఠదర్శన వాయసంఘంబుచే( 
దొల6గవే? బహుదుఃఖ కోయదములు ! 
కమలనాభధ్యాన కంఠీరవంబిచేం 
గూలవే? సంతాప కుంజరములు, 
నారాయణ స్మరణ (వభాకరదీ పీ 
'దీటివే! షడ్వర్గ తిమిరతతులు 


వథమస్మంధము J 251 
నశిననయన భక్తినావచేం గాక, సం 
సారజలధిదా(టి చనంగరాదు 
వేయనేల? మాకు విష్ణు పభావంబు 
చెలుపవయ్య సూత 1 ధీసమేత 1 


ధీసమేత! సూత !=హారినామకథనశ్రీహరియొక్క నామ 
స్మరణము, కథా శవణమునను దావానల జ్వాలలచేత ఘోరపొపము 
లనెడు నరణ్యములు గాలవా ! కాలియేతీరునని తాత్పర్యము. 


వైకుంఠ =త్రీమహోవిష్ణువుయొక్క, దర్శన=స్మృతిరూపదర్శన 
మనెడు, వాయసంఘంబుచేన్‌=గాలిగుంపుచే త, బహుదుఃఖ తోయద 
ములు.అనేకదుఃఖములనెడు మేఘములు, తొల(గ వే_తొల(గిపోవా? 
కమల నాభధ్యాన కంఠీరవంబుచే.శ్రీ మహావిష్ణువుయొక్క ధ్యానమను 
కంఠీరవముచేత (సింహముచేత) సంతాపకుంజరములు=సంతాపము 
లనెడు యేన్లులు, కూల వే=నశింపవా | నారాయణన్మరణ=నారాయ 
ణుని స్మరణ మనెడు, |పభాకర దీ ప్తిన్‌సూర్య[పకాశముచేత, షడ్వర్గ 
తిమిరతతులు=కా మాదు లనెడు చీ(కటిగుంపులు, తీజ వేజమాసిపోవా! 
నళిననయన భ క్షినావచేం గాకజ్రీమహావిష్ణువు యొక్క భక్తి యను 
నావతో, గాక, సంసారజలధిన్‌సంసారమను సమ్ముదమును, దాటి 
చన(గరాదు=దాటిపోరాదు, వేయునేల=రక్కిన వేయిమాటలెందుకు? 
మాకు శ్రీమహావిష్ణు పభావమును దెలుపుము. 


విశేషార్ధములు : హరినామకథన = హరి యను పేరుగల శ్రీ. 
మహావిష్ణువు యొక్క, కథనము = కథావర్ణనము, హరి నాము(డు 
అనయా నంతస్వారస్యముగా లేదు. అ పసిద్దులశే యా యర్థము 
సరిపోవును, ' ధుంధుమారనామ రాజా" అన్నట్లు, ఇక్కడ ను చ 
కథనం చ నామకథనే అని చెప్పికొ నవచ్చును. “శ్రీమహావిష్ణువు నామ 
స్మరణము క భాకథన మని యర్థము. లేక నామకథన ' నునియు 


252 భాగవత సుధాల హరి 
జెప్పవచ్చును. ఘోరాఘకాననములు.. పూర్వపద్యమునందు. జెప్పిన 
*(పవిస్తరి” అను శబ్ద్బ్దమున కిది వ్యాఖ్యా పాయముగా నున్నది, 
“హరి” యనుట కనేకార్థము లున్నను శ్రీమహావిష్ణువునందే రూఢము. 
. హరిర్యథై కః పురుషోత్తమ స్మృతో 
మహేశ్వర ప్రంబక ఏవ నాఒపసరః, 
తథా విదుర్మాం మునయ శృత[కతుం 
ద్వితీయగామీ నహి శబ్ద ఏషనః. 
(రఘు. 8 న, 4? శ్లో) 
హరతి పాపానీతి హరిః, వైకుంఠః=శ్రీమహావిష్ణువు. 
శే సాధుకృత సర్వార్థాః జ్ఞాత్వా ఒత్యంతిక మాత్మనః, 
మనసా ధారయామూసు రై కుంళ చరణాంబుజమ్‌, 
అని భాగవతమునందే గలదు. ఇక్కడ దర్శన మనుటకు 
ధ్యానముచేత నేర్పడు “దర్శన నమానాకారత* యని యర్థము. 
ధ్యాన మనుటకు శ్రీమదామానుజుల భాష్యము_ 


ధ్యానం చ త్రై లధారావ దవిచ్చిన్న స్మృతి సంతానరూసం 

(ధువాస్మృతిః. స్మృతింలంభే సర్వ గంధీనాం విప 

మోక్ష ఇతి, (ధువాయాస్మృ తేః అవవర్గోపాయత్వ 

(శవణాత్‌, సొచ స్మృతి ద్రర్గునసమానాకారా, 

ధ్యాన మనంగా తైలథారవలె యవిచ్చిన్నమైన స్మృతిసంతా 
నము, స్మృతికి (ధువత్వ మనంగా “విజాతీయ (పత్యయాంతరా 
వ్యవహిత సంతతిత్వి? మని శ్రుత పకాశళికా వ్యాఖ్య. న్మృతితో దోచు 
దర్శనము క్షణకాలమే యుండును. అట్లు గాక స్మృతి స్థిరముగా నుం 
డుట, అట్టి స్మృతి దర్శనముతో సమానమైనది. అట్టి దర్శనమిక్కడ 
వివక్షీతము, నిజమైన దర్శనమే మైనచో దుఖతోయదము లుండు 
టకు వీలులేదు గదా! విష్ణుపురాణము నందు గూడ నిజ్హే యున్నది, 


[వథమస్మంధము 253 

త|దూస (వత్యయైవైక సంతతిస్సాఒన్య నీస్పహా, 

తద్ధ్యానం [వథమైరంగ్లైః షడ్భిర్నిష్పాద్య తే నృప: 

త్యదూపస్య ధార ణాసిద్ధస్య వస్తునః, (పత్యయాః యస్యాం 
సంతతౌ సా ఏకావచ్చిన్నా సంతతి, . అన్య నిస్పృహో విషయాంత 
రేణ అవ్యవధీయమాన్నా విజాతీయ |పత్యయాంతరితః, న జాతీయ 
(పత్యయ |ప్రవాహో ధ్యాన మిత్యర్థః; తస్య పథమైః యమాదిభి 
ర్థారణాంతై 8 షడ్భిరంగైః నిష్పాద్యతే, (టీక లేక యర్చ్బావతార 
దర్శన మనియైన నర్థము జెప్పికొనవచ్చును. 

బహుదుఃఖ తోయదములు. ఇక్కడ దుఃఖము లనంగా( ది 
తాపము లని యర్థము( జెప్పికొన్నచో మణల మూండవచరణములో 
“సంతాపకుంజరము *లని యున్నది, సంతాపము లనంగా దుఃఖము 
లనియే యర్థము. కనుక నిక్కడి దుఃఖమునకు సంతాపము లని 
సంసారము లేక రోగ మనియు నర్థము, జెప్పినచో సరిపోవును, 

ఛే కాభః పీడ్యతే దుఃఖైః శోణిత క్షయసంభవై ః. 
అని భావపకాశము. రోగైః అనుదాని టీక. 

కనులనాభః-కమలము నాభియందు గలవా(డు _ వ్యధికరణ 
బహు బ్రీహొ; శ్రీమహావిష్ణు వని యర్థము, కంఠీరవమనంగా సింవాము. 
కమలనాభుని థ్యాన మనెడు కంఠీరవముచేత, కంఠ్యాం రవో యస్య 


సః కంఠీరవః = కంఠమందు ఘోరగర్జనము గలది, సంతాపక్రుంజర 
ములుతివిధములైన తాపములనెడు నేనుగులు కూలవే=కూలవా? 


“నారాయణ స్మరణ.=నారాయణునియొక్క స్మరణ మనెడు, ప్రభాకర 


ఉసూర్యునియొక్క,; దీప్పిన్‌ = కాంతిచేత, షడ్వర్లతిమిరతతులు = కామ 
కోధాదులనెడు చీ(కటుల గుంపులు, తీజివే=తీరీపోవా! నారాయణ 
శబ్లమున కనేకార్లములు చెప్పిరి. 
యె థు 
భాగవతము దశమస్కంధము |బ్రహ్మస్తుతిలో నిట్లున్నది. 


254. , భా గవతనుధాలహరి 


నలినాక్ష1 వీ వాదినారాయణుండపు 
_ జలము నారము జీవచయము నార 
మందు సీవుంట సీయం దది యంటయు 
నారాయణుం డను నామ మయ్యె, 


నార మనంగా జలము, జీవసమూవాము, జలనుం దాత(డు 
గలడు. “అబ్బి నిదించు నారాయణు(డవు' అని పైననే యున్నది. 
అతనియందు సమస్త (బహ్మాండములతో పొటు సము[దములు గూడ 
గలవు. అతనియందు జీవచయ మున్నది. జీవచయములలో నత 
డున్నా(డు. ఈ రెండర్భములతో నారాయణు( డనుట పొన(గును, 
(ప్రభాకరుడు సూర్యుడు. [పభ కాధారమైనవాండు. నళిననయనః.= 
శ్రీమహావిష్ణువు యొక్ట; “నళినే ఇవ నయనే యస్యసః' నళిననయ నః; 
పుండరీకములవంటి కన్నులుగలవాండు. పుండరీకాక్షశబ్దము శ్రీవిష్ణువు 
నందే రూఢము. నొవ=పడవ, స్మరణము ధ్యానమునకును, ధ్యానము 
దర్శనమునకును గారణ మగుచున్నది. న్మరణ మనంగా నియమితకాల 
నుందు నియమిత పదతులతో నొనర్చెడి జపాదులు, ఇవి ధ్యానము 
నకు దారితీయును. ధ్యాన మనంగా శ్రీభాష్యములో జెప్పిన విధము; 
దర్శనము ఛ్యానముతో నేర్పడు దర్శనసమానాకారమైన దర్శనము. 


తాత్పర్యము : శ్రీహరి నామస్మరణము, తత్కథాకథనము నివి 
దావానల జ్వాలలవలె పాపారణ్యముల. జుట్టిక్‌"నును, వానిని తెగ 
గొల్చి వేయును. చాలకాలమునుండి పెరిగిన వృక్షములు గూడ దా 
వాగ్నిచే. దహాంప(బడినట్లు, అనేక జన్మలనుండి "పెరిగిన పాపములు 
.నామకథనములచే( గాల్బ(బడును. వైకుంఠ త్మీవధ్యాన మనెడు. 
వాయువులతో దుఃఖతోయదములు చెల్లా చెదరుగా విసరి వేయ (బడును. 
కమలనాభుని ధ్యానమే మహాసింహము, దీనితో దేహియొక్క (తి 
విధతాపము లను మహాగజములు నళించును, కంఠీరవంబుచే ననుట 
చేత కంఠీరవము గర్జింపవలసిన పనిలేదు, దాని చూపే కుంజరము 


[పథమస్మంధము 255 


లకు మరణము. సింహము కలలో వచ్చినను ఏన్లులు మరణించును. 
అంత భయమన్న మాట! అ'క్రే ధ్యానారంభమందే సమస్త సంతాప 
ములు నళించునని తాత్సర్యము. నారాయణ స్మరణమే సూర్యదీప్తి, 
దానితో, గామాదులను తిమిరములు మూలముట్టముగా( బోవును. 


ఇక్కడ (పతిపాదమందును రెండు రెండు రూపకాలంకారములు 
గలవు. సంసార మన్నదే మహాసము[దము. అది గంఖీరమైనది. 
కఠోరమైనది, దానిని మానవుండు స్వపతాపముతో దాంటలేండు, 
దానిని దాంటించుట కొక నావ గావలెను. అదియే భక్తి. ఇట్టుగా 
భక్తి ని స్తుతించుచు, మాకు త 'దెలుపుమని ములు 
(పార్థించుచున్నారు. 


వచనము ; మటియును గపటమానవుండును గూఢుండునైన 
మాధవుండు రామసహితుండై యతిమానుషములై న పరా[కమంబులు 
సేసెన(ట; వానిని వివరింపుము. కలియుగంబు రాంగలదని వైషవ 
కేతంబున దీర్హ సతనిమిత్తంబున హరికథలు విననెడ గలిగి నిలిచి 
తిమి. దైవయోగంబున. 


మటియున్‌ = ఇంకను, కపటమానవుండును = మానవుండుగా 
(వర్తి ంచుచున్న వా(డును, గూఢుండును నైన మాధవుండు=భగవం 
తుండని యర్థము చేసికొనరాని శ్రీహరి, రామసహితుండై=.బలరాము 
నితో గూడినవా(డై, అతిమానుషంబులై న పరాక్రమంబులు = మాన 
వులయందు సంభావితములు గాని పరాకమరూపములైన లీలలను, 
చేసెన(ట_కావించెనని వినుచున్నాము, వానిని వివఠింపుముజవానిని 
స్పష్టముగా వ్యాఖ్యానింపవలెను. కలియుగంబు రాం/గలదని = కలి 

యుగము రా(బోవుచున్నదని, “కలిమాగతం” అని మూలము. 

పోతన్న భావ్యర్థమున వాడెను, అనగా కలియుగ్మపభావ మప్పటి 
శకెక్కువ పడలేదీనియు, రాగ రాగ నెక్టువగుననియు నభిప్రాయము 


256 భా గవతసుధాలహారి 
గావచ్చును. _ వైష్ణవక్షేతంబునన్‌ = విష్ణు క్షేతమైన నై నై మిశమందు, 
దీర ర్భన| తంబుననీ='చాల కాలము జరగెడు ను నెపముతో, హరికథలు 
వివన్‌ = = శ్రీహరికథలు వినుటకు, ఎడగలిగి నిలిచితిమి= కలియుగ 
ఫలముల నుండి తప్పుకొని దూరముగ నిలిచినాము, దైవయోగంబు 
నన్‌=-అదృష్టవశాత్తు నిన్ను జూచ్చితిమని పైకి తాత్పర్యము, 
కపట మానుషః అను సంస్కృతమునకు( గపట మానవుం 
డును అని తెనుంగు. “గూఢ” శబ్దము నశ్లే యున్నది. కేశవః అను 
దానిని పోతన్న మాధవు(డుగా మార్చికొన్నాండు. రామసషొతుండై = 
రామేణ సహ; అతిమానుషములై నజఅతిమర్య్యాని; పరాాకమం౦బులు== 
వీర్యాణి; చేసెనంట=కృతవాన్‌, 


కలిమాగత మాజ్ఞాయ క్షేతేఒస్మిన్‌ వైష్టవే వయమ్‌. £! 
ఆసీనా దీర్ధ స్మతేణ కథాయాం సక్షణా హరేః, 

త్వం న సృందర్శితో ధ్యాతా దుస్తరం నిస్తి తీర్గతామ్‌. బిడి 
కలిం సత్వహరం పుంసాం కర్ణధార ఇవార్థవమ్‌, 

(బూహి యోగేశ్వరే కృష్ణే [బ్రహ్మణ్య ధర్మవర్శణి. 24 
స్వాం కష్టా మధునో పేతే ధర్మః కం శరణం గతః, 


ఇతి శ్రీమద్భాగవతే మహావురాణి అష్టాదశసహ స్రికాయాం 
సంహితాయాం పారమహంస్యాం శ్రీవై యాసిక్యాం 
శ్రీ వయగీవ [బహ్మవిద్యాయాం 
(పథమ స్హంధే నై మిశోపాభ్యానే 


(వథమస్మ్మంధము 257 


వైెష్టవే = విష్ణ ప్రతిస్ట గలిగిన, అస్మిన్‌ క్షేత్రే _ ఈ క్షేత్రమందు. దీర్హ 
నత్రేణందీర్ష కాలను వర్తించెడు సృతయాగముతో, అసీనాః=ఉన్నట్టి, వయం 
మేము, Tee అగతం=|ప్రొప, పృమైన దానినిగా, ఆజ్ఞాయ='కెలిసి 
కొని హరేః కథాయాం_హరియొక్క. కథయందు, న క్షణాకతనసరమున్న 
వారుగా నై తిమి, 


ఓ సూతా! కలియుగ మారంభమైనది. దీనిని (గహించిన 
మేము వైకుంఠమును జేరవలె నను నాసతో విష్ణుక్షుతమైన నైమిశ 
మందు నిలిచితిమి. దీర కాలికమైన స|తయాగము నారంభించినాము. 
శ్రీ) మహావిష్ణువుయొక్కే కథ్యాశవణము గావించు నవసర మెప్పుడో 
యని కాచియున్నాము. al 


పుంసాం =పురుషులయొ క్ర, స త్త్వహరం=స తత్త్వమును హరించునదియు, 
ధుస్త రం = |ప్రయాసకోం దరింప౬ దగినదియు నైన్క కలిం = కలియుగ మనెడు, 
: ఆర్థనం=నముదమును, నిసి తీర్ష తాం=దాయట నిచ్చించుచున్న, నః=మాకు, కర్ణ 
ధార ఇవ=పడవను నడపువాని వలె, త్వం = నీవ, ధ్మాతౌ = దిహ్మ దేవునిచేత, 
సందర్శితంజచూపంబడితివి. 

ఈ కలియుగము మహ్మాకూరమైనది. దీని దుష్ఫలితమునుండి 
దాటుట యశక్యము. మాగతి మహార్లవమును దాంటుటక్షై యొడ్డున 
నిలిచినవారివలె నున్నది. దైవయోగమున నీవొక కర్షధారుండవుగా 
మాకు దొరకితివి. దయచేసి, ఈ కలియుగమను గొప్ప ప్పసము| దమును 
శ్రీహరి కథాశవణనును నావతో మమ్ము దా(టింపుము, 22 


(బహ్మణ్యే=(బాహ్మణహితకారియు, ధర్మవర్మణి_ధర్మమును గపచము 
వలె రక్షించువాండును, యోగేశ్య్వరేజయోగేశ్వరుండైన, కృష్ణే. శ్రీకృష్ణండు, 
ఆధునా=ఎఇస్పుడు, స్వాం కొష్టాంఎతనయొక్క స్థానమును, ఉ సేతే=పొందిసవా6 
డగుచుండంగా. ధర్మః=ధర్మము, క౦0జఇఎవనిని, శరణ్య గత$=ఐశరణమను. బొంది 
నది, (బూహి-చెప్పుము, 

ధామ. [వ 17 


258 భాగవత సుధాలహరి 

కృష్ణ షపరమాత్మ (బాహ్మణ హీతకారి, ధర్మమునకు గవచము 
వంటివాడు. యోగిశ్వరేశ్వరుండు. అట్టివాల డిప్పుడు వైకుంఠము 
నకు6 దరలిపోయెను. ఇంక ధర్మమునకు గతియేది? అది యెవ్వరిని 
శరణుంజొచ్చును? దయచేసి తెలుపుము. కృష్ణా వతారము చాలించిన 
దినమే కలియుగ ప్రవేశము. అ పరమాత్ముండు జీవించినది నూట 
యిజువదియైదు సంవత్సరములు; 28 


శీధరవ్యాఖ్య ; 

సూతు6 డనుచున్నాండు: మా రందణు యజనా ధ్యాపనాది 
వ్య|గులు. మోకు (శేవణావకాశ మెక్కడిది? 

దాని కుతరముగా “కలి మాగతం” అని యారంభించు 
చున్నాండు. కలిభయముతో . విష్ణుపదమును బొంద నిశ్చయించిన 
వారమై వైష్ణవశ్నేతమున నిలిచితిమి; సృతయాగము నిమిత్తము 
మా(తమే.. కలింసంసారమును, ని స్తితీర్ణతాం_దా6ట నిచ్చగించు 
చున్నట్టి అని యర్థము. ధర్మవర్మణ్నిధర్మమునకు. గవచమువలె . 
నుండిన, స్వాం కాష్టాంఒతన మర్యాదయైన స్వస్వరూపస్థితిని. 
వంశీధరునివ్యాఖ్య : 

మికు యజ్ఞయాగాదులందు తల(పుగదా ! కృష్ణకథోత్సుక త 
యె ఫ్రేర్పడినదని (ప్రశ్న. ఈ కలియుగమందు |దవ్య, కాల, దేశశుద్ధి 
లేకఫోవుటచేత, కేవలనామమా[తమే మా యాజ్ఞికత్వమని యుత్త 
రము. సక్షణాః. క్షణ మనంగా నుత్సవము, “క్షణ ఉద్ధవ ఉత్సవ? 
అమరము. కథా_శవణోత్సవమునకు( బరమాసక్తులమై అని తాత్ప 
ర్యము. నత్త్వహరము=ధైె ర్యహరము, *సత్త్వంధైర్యేగుణే సత్యే” అని 
నిఘంటువు. యోగిశ్వరే. అనుటతోసామర్థ్యము, బ్రవ్మాణ్యేజయనుటతో 
దయాళుత్వము సూచితము, కాష్టాం_ “ కాష్టోత్క రే స్థితౌదిశి” అని 


(సథమస్మంధము 259 
నిఘంటువు. ధర్మః=భ క్తిజ్ఞానరూపమైన ధర్మము, ఈ భాగవతమం 
తీయు, నాటు (పశ్నలక్షు సమాధానము, అ ప్రశ్న లీ యథ్యాయ 
మండే యున్నవి 


lL. పుంసా మేకాంతత శుయః, ఇది సాధనకు సంబంధిం 
చిన మొదటి పశ్న, 

ది సర్వశాస్త్రసారమును మాకు జెప్పు మనుట రెండవది. 
“బూకొ న శృద్దథానానాం యేనాత్మా సు పసీదతి”, 

శి. దేవకీదేవియందు కృష్ణు డెందు కుద్భవించెను? 
“తన్నళ్ళు(ళూషమాణానాం అర్హ స్యంగానుపర్ణితుం' 


జమ 


3 కృష్షపరమాత్ముని కర్మలను గుణించిన |పశ్న; 
“మబూహిన _శద్దధానానాం లీలయా దధతః కలాః, 
గ్ర. అవతార కథలు. “అఖ్యా హీ హరేర్ధీమన్‌? అవతార 
కథా శుభాః? 
6. కృష్ణుండు పరమపదింపంగా ధర్మ మెవరిని శరణుంజొచ్చి 
నది? “ధర్మః కం శరణంగతః? ' 


వీరరాఘవ వ్యాఖ్య: 

సూత; కలియుగము తపోవిఘ్న కర మైనది, కే బుపాయము 
లతో దీనిని జయించుట సాధ్యముగాదు, అందుచే(గలి కృతములైన . 
దోషములను హరించు కథా శవణమం దాసక్తులైయున్నాము, సత్త్వ 
1..పారం=తపస్సు మొదలైన సత్త్వములను హరించునది, దున్తరంజ 
ఉపాయాంతరములతో దొంట నశక్యమైనది. మీ 'మీో వర్ణాశను 
ధర్మముల చేతనే కలిని జయింపవచ్చును గదా! హరికథా శ్రవణ 
మెందుకు? దాని కుత్తరమే. “_బూకొ” యనెడు శ్లోకము, వర్ణాశ్రమ 


260 భొగవత సుధాలవారి 


రూపమైన ధర్మమునకు. గృష్షుం డింతవజకును గవచముగా నురిడెను, 
ఇంక “నవి సొంగవు, అందుకీ హరికథ్మాశవణము. 


వల్ల భాచార్యుల సుబోథినీ వ్యాఖ్య; 

స త్త్వహారం=వి వేక ధైర్య, జ్ఞానాదుల'హరించునది. సత్త్వగుణ 
మును హరించునది, ఇ6క మిగిలినవి రజ స్తమస్సులే. అందుచే లయ 
విశ్నపాదులు తప్పవు. కనుక హరికథాశవణమే సర్వశేయము. 
కృష్ణుండు కరనుమయి, గయ్యెను, అతండు ధర్మమునకు, గవచమునంటి 
వాడు, అతడు పోయెనేగాని ధర్మ మున్నది, అందుచే, * ధర్మః కం 
శరణం గతః* అనుచున్నా (డు. 


విజయధ్వజ వ్యాఖ్య: 
బుషులైన మేము యజనాధ్యాపనాది కార్యములను వదలి 


దీర్ణ కాల స తయాగమందు దీక్షితుల మైతిమి. అందుచే గథా శ్రవణ 
మునకు అవకాశ మున్నదని శౌనకాదు లనుచున్నారు, 


_ అగతం=జనుల మనస్సులందు. |బవేశించిన, కలిం=ఈ 
యుగమున కధీశ్వరుండై న కలిని అజ్ఞాయ=వాని పరా|కనుమును 
దెలిసికొన్నవారమై, వాని భయముతో, నితరవ్యాపారములను 
వరించి అస్మిన్‌ 'క్షేతేజ 1, విష్ణు భక్తులు నివసించునట్టి, 2. విష్ణు 
: నన్ని ధానముచే, బవి|తమైన నైమిశమందు, దీర రన తేణ=న| కమనెడు 
నెపముచేత, అసీనాశ=వసించుచున్నాము. . కందుచే, హరేః కథా 
యాం సక్షణాః 1. శ్రీహరికథను వినుటయందు, అవసరమున్న 
వారుగా నైతిమి నీ, సంతోషపడుచున్నాము, 


ఇప్పుడు నీదర్శనము దై దెవికముగా వైనది, నూతా! పుంసాం 
ముముక్రువులైన యధికారి చేతనులయొక్క, సత్త్వహరం=సత్త్యగుణ 
కారయ న జ్ఞాన భక్తి వైరాగ్యములను నాళ మొనర్చు, కలిం ఈ 


ప్రథమస్కంధము ౨. 261 
యుగాధీపతి కలిని, నిస్తి తీక్ణతాం=1. సంపూర్ణముగ దా(థవలెనను 
నిచ్చ గలిగిన, 2. నిశ్చయముగా దా(టవలె నను కోర్కిగల, 

మతియొక ప్రశ్న నడుగుచున్నారు, అధునా=ఇప్పుడు, “ధర్మ 
కర్మణి” అని వీరి పాఠము. ధర్మములై న కార్యము లొనర్చునట్టి, 
(బ్రహ్మణే బహ్మజ్ఞానులకు హొతకరుడైన, యో గేశ్వరే=1. అణిమా 
ద్యష్ట యోగములకును స్వామియైన, ఓ. పరమాత్మను బొందెడు భక్తి 
జ్ఞానాళ్మకమైన సాధనాసామగికి నియామకు(డైన, 8. |బహ్మోది 
యోగు లందటిీకిని నియామకు( డైన, కృష్ణేఎసచ్చిదానంద స్వరూపి 
యెన కృషు.డు. 
క్‌ ( £3 

కృషిభూవాచక శృట్టో ణశ్చ నిర్వృతి వాచకః, 

తయోగైక్యం పరం[బహ్మ కృష్ణ ఇత్యభిధీయతే. 

స్వాం కాస్టాం=తనయొక్క గుణపూర్ణమైన మూలరూపమును 

పేతే సతి=పొందినవాండు కాలా (అవ్యక్తుండు కాంగా ధర్మ $= 
res భకిజ్ఞానాత్మక ధర్మము, కం శరణం గతః = ఎవరి 
న్యాశయించెను ? 

శ్రీకృష్ణుడు అవ్యక్తుండు కోంగా, నిప్పుడు ధర్మరక్షకు6 డెన్వం 
డని తాత్పర్యము. 

ఈ యభ్యాయమం దాటు (ప్రశ్న లున్నవి.. ఫంకీధదుడు 
వానిని జెప్పెను. విజయధ్వజులు గూడ. జెప్పినారు. (ప్రశ్న లాటే, 
కాని వాని స్వరూపమందు భేద మున్నది. 

1. పుంసాం ఏకాంతత శ్రేయః? 
ఇది (శేయస్పాధన విషయమైన [పశ్న. 
2, |బూకొ భదాయ భూతానాం 
బింబరూపి పరమాత్మకు సంబంధించిన |పశ్న. 


262 భాగవత సుధాలహరి 


శి అర ర్హృస్యంగాను వర్ణితుం ' 
కృష్ణా వతారమునకు సంబంధించిన (పశ్న, 


4, (బూహిన (శృద్దధానానాం 
మూలరూపముయొక్క యశోవిషయక (పశ్న. 
గ్‌, అథా ఖ్యాహీ హరేః 
ఇతరావతారములకు సంబంధించిన పశ్న, 
6. (బూహి యోగేశ్వరే 
ఇది ధర్మవిషయకమగు (ప్రశ్న. దీని సమాధానమే భాగ 
వతము, . 
తాత్పర్యము : ఈ నైమిశారణ్యము విష్ణువు, విష్ణుభక్తులు_ వీరి 
సన్ని ధానముతో వైష్ణవ క్షేత మనిపించికొన్నది. ఈ కలియుగమందు 
ధర్మము లేవియు నడువవు. దీనిని [గ్రహించిన మేము దీర్చకాలిక సత 
యాగ మనెడు నెపముతో నిందు నిలిచితిమి. దానితో శ్రీవారి కథలను 
జక్కగా విను నవకాశము మాకు లభించినది. ఈ కలియుగము 
ముముక్షువులైన యధికారి చేతనులయొక్క- సత్త్వగుణ కార్యములైన 
జ్ఞాన భక్తి వైరాగ్యాది కార్యములను నాశ మొనర్చును, దీని బాధను 
దీప్పించికొనుట అంతసులభమైన పనిగాదు ఈ కలిని సంపూర్ణముగా 
దా(టవలె నను కోరిక మా కున్నది. దైవయోగముతో నీవుల భించితివి 
ఒక సమ్ముదనును దా(టవలె నను గోర్కి గలవానికి, నావికునివలె 
నీవు జిక్కినావు. కృష్ణపరమాత్ము(డు దన మూలరూపముతో. జేరి; 
యవ్యక్తు( డయ్యెను. అత డున్న ప్పుడు తాను థార్మిక ములై న 
కార్యము లొనర్చెడివా6ందు, _(బహ్మజ్ఞానులకు హితకారియై యుండెను, 
అణిమాద్యష్టయోగ సిద్ధుల కతండు |పభువు. భక్తి జ్ఞానాది సాధ్య 
సామ గకి నియామకు+డు, (బహోది సమస్త యోగిజనులకును నియా 
మకుండే, అత( డవ్యక్తుండైన తరువాత, త్మదక్షతమైన ధర్మము ఇప్ప 


(పథమస్మంధము 263 


డనాథ యెనది. తన రక్షణకై ఇప్పు డెవరి నాశ్రయించును? ధర్మ 

మును రక్షించుకొను మార్గమేది? కనుక_ 

* ముఖ్యమైన [శేయస్సాధన మేది? 

3 బింబరూపియైన పరమాత్ముని దెలియు సెట్టు ? 

. కృష్ణావతార చరిత యేమి? 

* మూలరూపియైన పరమాత్ముని కార్యము లెట్టివి ? 

+ భిన్నభిన్నములైన యవతారములలో శ్రీహరి చూపిన 
పరాకమముల రహస్య మేమి? 

6. ఇంకమిద ధర్మము నిలుచు మార్గ మేమి? 


ca యజ C0 గది “జా 


ఈ యాజు[పశ్నలకును సమాధాన మీొయవలెను, 
. పోతన్నగారు : 

జలరాశి దాటంగో రెడి 

కలముజనుల్‌ కర్ణధారు6 గాంచిన భంగిన్‌ 


కలిదోషహరణ వాంఛా 

కలితులమగు మేము నిన్నుంగంటిమి సూతా | 

జలరాశి దా(టగోరెడి కలము జనుల్‌ =సము[దమును దాట 
. గోరెడు పడవకిెణకై కాచినవార్వు కర ర్ల ధారున్‌= ఓడ నడపువానిని, 
కాంచిన భంగిన్‌ = చూచినట్లు, కలిదోషిహరణ కాంక్షాకలితులమగు 
మేము=కలిదోషములను బోంగొట్టుకొనవలె నను కోర్కితో( గూడిన 
మేము, నిన్ను6 గంటిమి=నిన్ను6 జూచితిమి, దుస్త రం._అర్జవం- నిసి 
తీర్ణతాం=అను దాని తెలులో జఇలరాశిదా(టగోరెడి ఇప సేకర్థధారో 
మూలశబ్దమే. కలిం నిస్తి తీర్ణతాం_క లిదోషహరణ పాకలు! 


తాత్పర్యము: సము[దమును దా6(టంగోరెడి వారికి కర్ణ ధారుండు 
పాపించినటు, కలిదోషహరణ వాంఛాకలితులమైన మాకు దైవయోగ 
wr గ | 


264 భాగవత సుధాలహరి 


మున నీవు గన్పించితివి. ఇక్కడ మూలమందు “కలిం నిస్తితీర్ణతాం 
అర్జవం నిసి తీర్ణతాం ' అను రెండు రీతులుగా నన్వయము. అమాత్యు 
లా స్వారస్యమును గమనించి వాని నే చెప్పినారు... 
క. చారుతర ధర్మరాళికి 

భారకుండగు కృష్ణు. డాత్మ పదమున కేగన్‌ 

భారకుండులేక యెవ్వని 

జేరెను ధర్మంబు బలుపుసెడి మునినాథా ! 

చారుతర = ఎక్కువ సుందరమైన, ధర్మరాళికిన్‌ = ధర్మముల 
సమూహముయొక్క, భారకు(డగు కృష్ణుడు=భారము వహించెడు 
కృష్ణపరమాత్మ, అఆత్మపదమున కేగన్‌, భారకు(డు లేక=భరించువాండు 
లేక్క ధర్మంబు=ధర్మము; బలుపుసెడి = పుష్టిని గోల్పడినదై, ఎవ్వని( 
జేరెను = ఎవరి న్మాశయించినది ? 

తాత్పర్యము :. రమణీయమైన ధర్మమునకు, కృష్ణుండు రక్ష 
కుండుగా నుండెను. అతండు వైకుంఠమునకు బోయగా ధర్మమునకు 
బుష్టి తగ్గెను. రక్షకుండులేక యా ధర్మమెవని నాశ్రయించినది? ధర్మ 
రాశి “చారుతరి మైనదని పోతన్న చెప్పెను. అతని దృష్టిలో ధార్మిక 
ముగా |బదుకుటలో గొప్ప యందమున్నది. భారకు; డనంగా 
నిక్యడ రక్షకుండనియే యర్థము, కృష్ణపరమాత్మ యున్నంత వటికు 
ధర్మమునకు గొప్పదై ర్యముండినది, 'నాకు రక్షకుండున్నా' డనుకొ నెను, 
అత డవతారము( జాలించినంతనే యా ధైర్యము తగ్గినది. 


పుట్టప నారాయణాచార్యదాసునిచే విరచింప, 


— 


8 
బడిన *' భాగవతసుధాలహరి*' యందు 
(పథమాధ్యాయము. 


భాగవత సుధాలహరి 
ద్వితీయాధ్యాయువంం 


జ గ ము 


వ్యాస ఉవాచ : 
ఇతి సం[పశ్న సంహృష్టో వి|పాణాం రామహర్షణి, 
(పతిపూజ్య వచ స్టేషాం [పవక్తు ముపచ|కమే. 1 


వ్యాస ఉవాచ: = వ్యాసుం డనెసు, 
వ్మిపాణాం_వి[ప్రలయొక్క,. ఇతీ=-ఈ [పసకారమైన, సంపళ్న నం 
హృష్టః=చక్కని |ప్రశ్నచేత చక్కంగా సంతోషించి, రొమహర్ష జీః=రోమ 
హర్షణుని పుత్త్రండు, తేషాం=వారియొక్కు; వచః=వాక్కును, (పతిపూజ్య= 
అభినందించి, (దేవ క్తుం=చెప్పుటకు, ఉపచ[క మే=ఆరంభించిను. 
[పథమాధ్యాయమందు మును అడిగిన యాటు|పశ్నలలో 
నాల్లింటికి, సమాధాన మో రెండవ యధ్యాయములో వచ్చును. 


(బాహ్మణు లడిగిన యో |పశ్నకు రౌమహర్గణు( డెంతయో 
సంతోషించెను. వారివాక్యముల నభినందించి, సమాధానము చెప్పుట 
కారంభించినా6డు. 


| 
| 


శ్రీధరవ్యాఖ్య ; 
శాస్తాఘసార। శ్రీకృష్ణకృత్యం సృష్టా్యది'కేళయః, 
అవతారకథాక కృష్ణవృత్తయో ధర్మరక్షణమ్‌, 
తదేవం [వథమేఒధ్యాయే షట్‌ ఫశ్నా మునిభిః కృతాః; 
ద్వి తీయేతూ త్తరం సూతః చతుర్ణామాహ తేష్వథ. 


266 భాగవతసుధాలహరి 

సం(పశ్నములు చక్కనివి, సంహృష్టః=సమ్యక్‌ హృష్టః, Cp 
రొనర్చిన |పశ్నలకు_ సూతునకు మహోానంతోష మైనది. తన కథా 
కథనమున కర్షులైన (శ్రోతలు దొరకినారని హర్థము, |పతిపూజ్య=ా 
ఎంతచక్కని పశ్నము లొనర్బ్చితిరని వారీ నభినందించి. 


_ వచనము: అని యిట్లు మహనీయ గుణగరిష్టులెన శౌనకాది 
ముని శ్రేష్టు లడిగిన, రోమహర్ష ణపుతు౦డై య్న్ముగశవసుండన నొప్పి 
నిఖిలపురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు, 


అర్థములు : మహనీయ = గొప్పవైన, _ గుణ = గుణములచేత, 
గరిష్టులు=గొప్పవారై న, ' గరిష్టహాసిష్ట బృంహిష్టాః " అని యమ 
రము; భారమైనదని యర్థము. సందర్భము ననుసరించి గొప్పవా 
_రనుట శౌనకాదిముని శేష్టులు = శౌనకుడు మొదలైన మునులలో 
(శేష్టులైనవారు. రోమహర్షణుయ... 


రోమాణి హర్షయాం చ డే [శోత్తూణాం య స్స భాషజై 8, 

కర్కణా[పథిత స్తేన రో మహార్షణ సంజ్ఞయా. (కూర్మపురాణము) 

తన భాషణములదేత, |శోతలకు రోమోద్దమము గల్లునట్లు 
చేయువాడు. ఆ కర్మచేత రోమహార్జుణు(డని 'దసిద్ధుడయ్యెను. 
రోమహర్ష ణుని కొడుకే రౌమహర్షణి. తండియొక్ష, గుణములన్నియుం 
బుతునకు సంక్రమించిన వన్నమాట, ఉగ శవసు6డు. ఉగస్య[శవః 
యనస్యసః=ఉ గ గ్గశ్రవాః, నృసింహ తాపినీయోపనిష్మత్పతిపాద్యుండైన, 
ఉ(గుండనలా నృసింహుండు. అతనిని గూర్చిన గొప్పశవణము గల 
వాడు అనంగా నృసింహోపానకుండని యర్థము, నిఖిలజసమ న్తము 
లైన, పురాణ=పురాణము లయొక్ష క్ల, చ్యా ఖ్యానావ్యాఖ్యాన మొసర్చెడు, 
వైఖరీఐవైఖరీ వాకు క్షు చేత, సమేతుండు_ =కూడినవాండు; వైఖరి యను 
టకు శబ్దకల్స్మదుమమందీ వివరణ 2 న 
రూపవ ర్తి! 


ద్వితీయాధ్యాయము 267 

మూలాధారా [త్పథమ ముదికో యస్తుతారః వరాఖ్యః 

పశ్చాత్సశ్యం త్యథహృదయగో బుద్ధియ జ్మాధ్యమాఖ్య!, 

వక్తే వై ఖర్యథ రురుదిషోరస్య జంతోః సుషుమ్నా 

బుద్ద స్త స్మాదృవతి పవన పేరితో వర్ణనంఘః. 

(అలంకార కౌస్తుభము) 
యస్తు తారోనాదః వర్ణరూసః సనాఖిరూవ మూలాధారాత్‌ 
. (వథమ ముదయం |ప్రా స్తశ్చేత్పర ఇతి అఖ్యా, 

సంజ్ఞా యస్య తథా భూతో భవతి. 

అథ సఏవహృదయం చిత్తం గతళ్చేత్‌ రోదన సమయే నాసి 
కొద్యారా యథా కథంచి ద్భనతి, రురుడిపోర్డంతోః నాసామధ్యస్థిత 
సుషుమ్నానాత్యాబద్ధః. తథా చ నాసాద్వారైవ యఖాకథంచిత్‌ 
నాదస్వరూపః [ప్రత్యక్షం భవతీ త్యర్థః. తస్మాద్వైఖరీ దశాపన్నా 
న్నాదాళ్‌, పవన, పేరితో వర్ణసమూహో బహి సర్వేషాం పత్యక్ష 
విషయో భవతీత్యర్థః, పరా పశ్యంతీ దశాపన్నస్యతు, యోగినామేవ 
(పత్యక్షో. న తు సర్వేషామిత్యపి బోధ్యమ్‌. 

(తత్‌ టీకా 

నాదము వర్ణరూపము నాభిరూప మూలాధారమునుండి 
బయలుదేరును. అప్పుడు దానికి “పరావోిక్కని పేరు, అదే హృదయ 
గతమై ' పశ్యంతి” యనయుడును. రోదన సమయమందు నాసికా 
ద్వారమున నది శల్దించును. నాసికామధ్యగ తమైన సుషుమ్నా నాడీ 
బద్ధమై నాసికాద్వారముననే యతికష్టమున, [బత్యతమగును. వక్ర ము 
' నందు" వైఖరీ' వాక్కని దానికి పేరు. పవన |పేరితమై యది జ్‌ 
లకును |బత్యక్ష మగును. “పరాి “పశ్యంతీ” అను 'రెండువాక్టులును 
యోగులునూతమే నిందురు* ' 


268 భాగవత సుధాలహరి 


సూత ఉవాచ! 

యం |పవజంత మనుపేత మపేతకృత్యం 

దైకపొయనో విరహకాతర ఆజుహావ, 

పుక్తేతి తన్మయతయా తరవో౭భినేదు 

స్తం సర్వభూత హృదయం మునిమానతో ఒస్మి, ది 

సూతుం డనెను : (ప్మ్యవజంతం_సమస్తము నుపేకించి పోవుచున్నవాం 
డును, అను'పేకం_ఉపనయనము లేనివాండును, అపేతకృత్యస్య సమస, కార్య 
ములనుండి దూరమైనవాండును నై న; యర్న_ఏ శుక బహ్మ నుద్దేశించి, విరహ 
కొతరః9=వియోగభయముతో దుఃఖభితుండై న, దై్యైపాయనః =ఎవ్యాసభగవానుండు 
st పుత్రా)! ఇతి.“ ఓ కుమారా!” యని, ఆజుహావ_పిలిచెసో, తన్మయత యా... 
అతని స్వరూపములే యగుటచే, తరవః._వృక్షములు, అభినేదుః_|పతిధ్వని నిచ్చి 
నవి, సర్వభూత హృదయం =ఎసర్వభూతములయందును హృదయభూతుండై. నిలి 
చిన, తం మునిం=ఆ మునినిగూర్చి, ఆనతః అస్మీశిరమును వంచినవా(డనై నాను 

సూతుడు వ్యాఖ్యారంభమందు తన గురువైన శుకమహర్షి 
యొక్క సర్వాత్మభావమును (బకాళింపంచేయుచు నమస్కరించు 
చున్నా+డు, 

శుక[బహ్మ కర్మమార్లము నాదరింపలేదు. అందుచే కర్మాధి 
కారము నొసంగు నుపనయనము నంగీకరింపలేదు. సర్వము నుపే 
తీంచెను. అత డాత్యారాము,దు. తండిని గూడ వదలి సన్న్యసించి 
పోవుచున్నాండు. ఆ వియోగదు౩ఖము వ్యాసునకు దుస్సహమైనది, 
అతడు “పుజ్చా' యని గట్టిగా నజిచెను. అ యడవి యందున్న 
వృక్షము లన్నియు నా శబ్బమునే |పతిధ్వనించినవి. అ యడవియం 
తయు శుకమయమే యైనది. ఆత్మస్వరూవు(ండైన శుకుడు తండి 
యొక పుత్ర ప్రేమరూపమైన పొశము నుత్సేధించుటకు ఈ రీతియైన 
శబ్దమును వృక్షముల నుండి బయలువెడల. జేసెను. సర్వభూతముల 
యందును నొకే సమయమందు (బవేశింపం జాలెడు మహిమగల 
సర్వాత్ము(డైన ఈ శుకబహ్మకు నేను నమస్కరించుచున్నాను. వృక్ష. 


ద్వితీ యాధ్యాయము - 269 
ములు గూడ “పుత్రా 1!’ యని యజచుటచేత * సర్వాత్ము.డైన తనకు 
పిళ్ళంపుక్త భావమేలేదు” అని వ్యక్త మొనర్చిన 'టైనది. 


శ్రీధరవ్యాఖ్య:? 

- పవచనమునకు. ముందు సూతు(డు గురుదేవతా ననుస్టార 
మాచరించుచున్నాండు. ఇవి మూండు శ్లోకములు. శుకమహరి రి యెశ్య 
ర్యము అఆ చరితవర్థనముచేతనే సూచితపతుడినది: పవజంతం 
యం=సర్వమును సన్న్యసించి పోవుచున్న ట్టియు,అను పేతం నా కుప 
నయన మొనర్బ వలెనని యాచార్యసన్ని ధికిం బోవనివాండును, * అష్ట 
వర్షం (బాహ్మణ ముపసనసయీత* యను నియమము ననునరించి 
యెనిమిదవయేట నుపనయనము గావలసియుండంగా తద్విధికి6 
గూడ ననర్హ మైన వయసువాండు అతిబాల్య మని భావము. లేక, 
అనుపే పీతం. వ్వరును వెంటరానివా(డును, ఏకాకిగా. బోవుచున్న వా( 
డన్నమాట. అ "పేతకృత్యం=కృత్యశూన్యుండు, నైస్టికు6 డనందుచే( 
గర్మ్భమార్గమందు( (బవర్తింపనివా(డు. ద్వైపాయనుండు వ్యాసుడు, 
పుజ్రా-!- ఇతి = పుత్రే తి. ఇక్కడ ప్రుతసంజ్ఞ రావలసి యుండెను. 
అప్పుడు సంధి కుదరదు. ఆర్ష్హమైన పయోగమిది, తన్మయ తయా 
శుకరూష్మపాప్ప్తిచేత, తరవ। అభినేదుః వృక్షములు |పత్యుత్తర మిచ్చి 
నవి, తండి స్నేహానుబంధ పరిహారమునకై, వృక్షరూపముగా నుత్తర 

మిచ్చినాండని భావము, సమస్తవృక్షములును శుకరూ పము లెప్లెనవి 7 
సర్వభూత హృదయం=సర్వభూతములయొక్క, హృత్‌ మనస్సును, 
అయతే యోగబలేన |పవిశతీతి సర్వభూతహృదయః_యోగశకి, చేత 
సర్వభూత హృదయములను |బవేశించినవా(డు, 


| వంశీధరకృ త మైన భావార్థ దీపికా వ్యాఖ్య: 


'దెపపాయనః ద్వీప ఏవ అయనం న్థానం యస్యసః ద్వైపా 
యని. యమున మధ్యమందు(గల ద్వీపమందు సత్యవతీ పరాశరు 


270 భాగవత సుధాలహరి 

లకు జన్మించినవాండని యర్థము. లేక, 'పులినం ద్వీప ముచ్యతే! 
అని నిఘంటువు. యమునా పులినమే అయనంఒతపోభూమిగాం గల 
వాడు. వ్యాసశుకుల మధ్య జన్యజనక భావ మున్నను, పితృ పుత్ర 
వ్యవహారము లేదు, “నా యందు బుత్ర త్వము, నీయందు పితృ 
త్వము వ్యర్థమైన వే" యని వ్యాసునకు( దెల్పుటకే “వుక్రా! ' యని' 
యాతని పిలుపును తరువులయందు వ్యాపింప. జేసినాండని తాత్స 
ర్యము, లేక, అయం సర్వభూతహృత్‌ , అయం౦=అ శుకబహ్మ, సర్వ 
భూతహృత్‌ ఎసర్వభూతము లను, హరతి, ప్రాప్నోతిఎపొందును. ఎట్టు? 
అంతర్యామి రూపముతో సర్వమునందు నున్నా(డనీ తాత్పర్యము. ఈ 
దృష్టితోం గూడ పుత్రా! యని పిలుచుట గూడ పొసంగదనసి భావము. 
లేక ధ్యానావేశముతో శుకుడు పోవుచున్నా(డు. “దృష్ట్వైానుయాంత 
మృషి మాత్మ జమప్య నగ్నం' అని పైన భాగవతమందే వచ్చును, 
అతడు వ్యాసున గుత్తరమిచ్చుటయే లేదు. తత్పక్షపాతముతో నంత 
ర్యామియైన భగవంతుడే వృక్రములద్వారా యుత్తర మొనంగినా( 
డని పక్షాంతరము. శుకుడు 'సర్వాత్మ|బహ్మానిష్టు(డు. అందుచే నిర 
సేక్షుడు. అతనియందు తండి స్నీగ్గు డయ్యేను. అతడే కాదు, 
తగువులు గూడ స్నిగ్గములైనవి. కనుక తన్మయతయా=వ్యాసునివలె 
స్నేహముచేత, గూడిన వై చెట్టుగూడ, అభినేదుః;=అతి ముఖ్యముగా 
నదించినవని వే రర్భము. తరువులే యాభిముఖ్యములై నప్పుడు తక్కిన 
జీవుల మా కేమిటి? అందుకే నర్వభూతముల హృదయములు ఎవని 
యందు(గలవో వాడు సర్వభూతహృదయు,డు. ఇది యర్ణాంతము, 


విశ్వనాథ చకవర్తిరృతమైన ' సారార్థదీపిక  : 

మహర్షులు ' వీనాత్తా నుపసీదతి ” యని (పశ్నించిరి, “సర్వ 
రహన్యసారమును సను. దెలుపవలిను, 'అంతమా్యతమే గాదు, 
ఆ సారము భవ్యులు దేని నాత్మ|పసాదకముగా నిర్ణ యించిరో యది 
కావలెను. ఆ నిర్ణయమును సూతున'కే వదలినారు. కొందరు సాం 


ద్వితీ యాధ్యాయము 271 


ఖ్యమే సర్వసాధన మందురు, కొందటిీకి మీిమాంసాదులు సాధన 
ములు. వేణు కొంద తుపనిషత్సతపాతులు. కొందరు సకలోపనిష 
తాత్పర్య నిర్ణాయకములై న వేదాంతసూతములచేత మనః|పసాద 
మేర్చడు నందురు. కాని వేదాంతసూ తము లను రచించిన కృష్ట్ణద్వె 
పాయనునకే చిత్త పసాదము గుధురలేదు. భాగవతనిర్మాణానంత 
రమే చిత్త శాంతి యేర్చడినది. పరీక్షిత్సభలో నన్ని యభిపాయముల 
వారునుండిరి. ఆ చోట భాగవతమే సకల సారనుని నిర్గీతమైనది. పరీ 
కీత్సభ యను నగ్నితాపముతో భాగవత నునెడు బంగారు సర్వ కుద్ధమై 
తేలెను. శౌనకాదు లడిగినప్పుడు వీరికి. జెప్పవలసినది భాగవతమే 
యను నభిప్రాయము సూతునకు దృఢమైనది అందుచే వెంటనే తదు 
పదేశకు(2ైన శుకునకు నమస్కరించి యారంభిందుచున్నా (డు. 


ఏనార్చికో హరిస్తేన తర్చిళాని జగం త్యపి, 
రజ్యంతి జంతవస్త్త [త స్థానరా జంగమా అపి, 
జాకీ నే 
(పద్మపురాణము) 

కనుకనే తరువులు శుకమయములై యాభిముఖ్యముగ. బతి 
ధ్వని మిషతో వ్యాసు ననుకరించినవి, వ్యాసునంత వానికి విరహ 
కాతర్య మేల యేర్చడినది?. శుక్షబహ్మ నకల భూతహృదయుండు, 
సనుస్త భూతముల మనస్సులును నాతనియం దున్నవి. 


అందుచేత సర్వమనోహరమైన భగవ|చ్భీవిగహమునందువలె 
శ్రీశుకునియందు వ్యాసున కేర్పడినది (పాకృత మోహము గాదని 
తాత్సర్యము. 
la “ఓ నా కుమారా!" అని వ్యాను( డటిచినప్పుడు శుకరూపమైన 
తరువులును 'ఓ కుమారా |" అని యజచినవి. నీకు నేను బుత్రు(౫ై 
నప్పుడు నాకు నీ వెందుకు(గావు అని శుకుడు మారుప ప్రశ్న వేసినట్లు, 
చెట్టును ప్రా పుత్రా!" యని శబ్దించినవి. 


272 భాగవత సుధొలహరి 

కస్య'కే పిత్ళపుత్తా9ద్యాక మోహ ఏవ హి కారణమ్‌, 

అను సత్యమును విన్మరించి, “ఎందుకట్టు మోహపడుచున్నావు' 
అని తరువులు |పతిధ్వని మిషతో నీవిషయమును వ్యంజింప(జేసెను 
' జడములైన వృక్షములయందు( (బవేళించి, తం|డికే సమాధాన 
ముసంగిన శుక బహ చేతను(డైన నాయందు (బవేళించి నానుండి 
భాగవతమును వ్యాఖ్యానింపః జేయునుగాక ! యనియును వ్యాఖ్యా 
నము, తానేగొక భాగవతమును వ్యాఖ్యానించు (పతియొక్కని 
వక్రమునందును శుకు(డు నన్నిధానము సేయునుగాక! అని 
యాశళీస్సు, (పతివ్యాఖ్యాతయు నిక్షు తల(పవలెనని విధి, 


వీర రా ఘనవవా్యఖ్య : 

|పవజంతం=దైవసితాదీన్‌ పరిత్యజ్యవజంతం, దైవము పిత 
మున్నగువారిని విడిచి వెళ్ళుదున్న వా(డు, అపేతకృత్యం=క ర్తవ్యాం 
శరహితుండు, ఉపాసనము నిప్పన్నమగుటచే కృతకృత్యుడనుట. 
(పష్మవజంతం=అనుటచేత దేహానుబంధిత్యాగము, అపేతకృత్యమను 
టతో మమతారాహిత్యము, అనుశే పేతం=అనుటతో నిస్సహాయ త్వము 
దేహపోషక సహాయాంతర రహితుండై యని యర్థము. దేహాత్మ 
(భమరూపమైన యహంకార రాహిత్యము వ్యంజిత మగుచున్న ది. 


శుకదేవకృత సిద్ధాంత (దీపిక ; 

శుకా! అని వ్యాసుండు పిలిచెను, శుక్టబహ్మ “ఓ* యని 
(పత్యు త్తర మిచ్చినాండు. |దుమాదులుగూడ శుకునివలెనే ధ్వనించిన 
వని యర్థము, 

sees సరాభక్తిః యథా దేవే తథా గురౌ, 

త స్మ్యెతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః, 


అనెడు ' _శుత్యర్థాను సారముగా, గురువు వాసుదేవునితో నభి 
న్ను(డు, సర్వభూత హృదయ మనుటతో నా యర్థమునే చెప్పు 


ద్వితీయాధ్యాయసను 273 
చున్నా(డు, సర్వేషాం = సర్వులయొక్క, (బహ్నాదిస్త౦బ పర్యంత 
జీవులయొక్క, హృది=మనస్సులందు వ్యాపించి, అయతే, గచ్చతి= 
పోవుచున్నాండు. సర్వాంతర్యామి వాసుదేవుడు. 


“ఆచార్యం మావిజానీయాత్‌ * అనునట్లు శుక|బహ్మను వాసు 
దేవునిగా నెంచి సూతుడు, నమస్కరించుచున్నా (డనుట. 


వల్లభాచార్యకృత సుబోధినీవ్యాఖ్యః 
శుకునిగూర్చిన స్తుతి శ్లోకములు రెండు, 
1. అతని వైరాగ్యమును జెప్పుచున్నా(డు, 
ద, ఆతని విజ్ఞానమును, 


పవంజతం=ఎంతగా విరక్తు: డైన, నంతగా నధికారిత్వము 
సిద్ధించును. శుకునకు( బూర్వజన్మమందే, సంపూర్ణ జ్ఞానము లభించి 
నదీ. అత(డు యోగ్యదేహము నన్వేషించు చుండెను. " విష్ణుస్వరూపుం 
డైన వ్యాసునినుండి, దేహము నందినా6ండు, పూర్వసంస్థారము దృఢ 
ముగా నున్నది, అందుచే ననుపనీతుండుగనే బయలుదేరెను. శుకునకు 
దేహపితృసంగతితో స్వనాశరూపమైన భయమేర్పడినది. వ్యాసుడు 
సంపూర్ణాధి కారి యగుటచే దేహాది ధర్మములు |పవ ర్లించినన్కు భయ 
రహితుడు, భగవద్భలమే బలమని, పుత్రుని వారిందుచున్నా డు, 
అపేతకం కేం = కర్మాధికారిత్వమున కే యుపనయనము, పైలా 
నతండు విష్ణుసకాశమునుండి పుళ్లైను, అందుచే నితర సంస్రారములతో 
నావశ్యకత లేదు. వ్యాసుడు (పేమచే సన్నకంకు.డైనొండు, 
దానితో(బ్దుతమునకు పాప్తిలేదు, సంధివచ్చినది. విష్ణువునుండియే 
తరువులు ASAD: శుకుడుగూడ విష్ణుపుతుండు. అందుచే 
వారి కేకోపాదాన కత్వము, తన్మయత. ల్‌నుకనే పతిధ్వానము. 
' వైష్ణవీ, వై; వనస్పతయః * అని శ్రుతి, లేక ' వాగ్దే వేభో్యపా[ కమల్‌ 


'యజ్ఞాయాతిష్ట మానా సా వనన్పతీన్‌ (వామ సైషా, వ్యా గ్వనస్ప 


ను, (వీ 18 


274. * భాగవతనుధాల హారి 


తిషు వదతి ఈ శుతివలన వృతములనుండియే శబ్దోత్స త్తి. సర్వ 
భూతహృదయములను (బేరణార్థమై ప్రవేశించిన వాండుగనుక సర్వ 
భూతహృదయు(డు. సర్వభూత, పరణ సామర్థ్యమున్న పాడని 
తాత్పర్యము, 
దె దై ్యైతవ్యాఖ్య 

శౌనకాదుల కు త్రరముగా mre జెప్పనారంభించిన . 
సూతుడు శిష్టసం ప్రదాయము ననుసరించి, (పారంభమందు తన 
యిష్టగురువైన రుదుని యవతారమైన శుకుని నమస్కరించు 
చున్నా (డు. అతని చరిత వర్ణన మూలకముగా నమస్కారము, 


విజయధ్వజము ; 

విరహాకాతరః=పుతవియోగముతో న ధైర్యమునందిన వానివలె, 
గన్పించుచున్న, నిజమున కథైర్యము వ్యాసునకు లేదు. అతండు 
విష్ణ్వవతారము. అర్రెర్యమందిన వానివలె. గన్సించుచున్నా(డు. 
ద్వైపాయనః= 1. యమునానదియొక్క నడిగడ్డయే వాసముగా 
గలవా(డు. 2, యమునానది యొక్క పులినతలమే ఉత్పత్తి త్తి స్థానము 
గాగలవాండు, అనుపేతం=అభిమానము లేదు, అందుచే దేపామునం 
దాస క్తిలేదు, అ 'పేతకృత్యం= 1. కృతకృత్యు(డైనవా(డు, 2. ఛేద 
నము మొదలైన ' హింసాకృత్యములను వదలినవా(డు, దానితో 
*“పవజంతం' 'సన్న్యసింపను బయలుదేరిన, యంజ=వీశుకుని, 
పుతేతి=కుమారుడా |! యని, యదా=ఎప్పుడు, ఆజుహావ=పిలిచెనో 
తదా_అప్పుడు,తన్మయ తయా =అశుకునిచేత నధిష్టితమైన, తరవోఒపి_ 
వృక్షములుగూడ, నేదుః=్యపత్యుత్తర మొస(గినవి, తరవో2_భినేదుః= 
ఇతరులపాఠము. తరవో2౭_పి నేదుః-వీరి పాఠము. 


మోకు నా వియోగముండదు. నేను సమ స్తప్రాణుల దేహము 
- లందు(గూడ నున్నాను. అందుచే మిరు భీతిల్ల "'నీపనరములేదు. ' 
ఇట్లు ప సమాధాన పజిచుటక్రై తాన్లు సమస నికమురిదురిడు టను 


ద్వితీ యాధ్యాయము 275 


శుకాచార్యుండు [పకటించెను. అతడే సమన్త ప్రాణులందుండి, తానే 
వ్యాసున కుత్తర మొసంగెనని తెలివిడి, సర్వభూతహృదయం-=అహం 
కార తత్వాభిమానియెన సమ స్తజీవుల హృదయములను బొందిన 
వాడు. 

ద్వీపమునందు బుట్టినవా(డనుట జబాపచారికమే, అక్ష పరా 
శరుని కుమారుడనుటయు, ఈ విషయమును దెలుపుట కే ద్వైపాయన 
శబ్దము వాడ(బడినవె. అనుపేతం _ ఉపనయనము లెనీవాండని 
యర్థము చెప్పరాదు. ఉపనయనము లేసవాండు సన్న్యసించుటకు వీలు 
లేదు. |పృవజన మనంగా సన్న్యాసమని యర్థము గాదు, (పకర్షముగా. 
బోవుట యనునర్భమునుగాదు. “యబదహరేవ విరజేత్‌ తదహరేవ 
(ష్మవజేత్‌ _వైరాగ్యము నెప్పుడు పొందినా(డో, అప్పుడే సన్న్యాసమును 
స్వీకరింపన లెను, పె గౌతమసూ్మూతమందలి, (ప_వజన శబ్దమునకు 
సన్న్యాస మనియే యర్థము. దానికి విగుద్దముగా నర్జకల్పనము సరి 
కాదు. కనుక, అనుపేతం_దేహాదులతో యుక్తుడుగాని వాండని 
యర్థము. శుకునకు దేహమున్నదిగదా! లేదనిచెప్పుకెట్లు? అందుకే 
మధ్వాచార్యులు “అనభిమానాత్‌ " అన్నారు, అభిమానము లేకుండు 
టచే దేహ మున్నను లేనే. ఇట్టు నిరభిమాని యగుటయే సన్నా్యాస 
మునక్ష( గారణమని తెలియవలెను, విరహకాతరః=వేదవ్యాసుండు 
వరహకాతరునివలె, గన్పించినాండేగాని, నిజముగా గాతర్యము లేదని 
_ యర్థము. దీనికీ స్కాందవచనములు |పమాణము, 
నిత్యతృప్తః వరానందో యోఒవ్యయః పరమేశ్వరః. 
యస్య పుత్త ఫలం నైప య్యతం జగదీదృశమ్‌. 
యదరీన డ్రయోఒపాంగాత్‌ (బహ్మర్ముదాది సంస్టితిః, 
స పుత్తార్థం తపస్తే పే వ్యాసో రధస్య చేశ్వరః. 
కాతర్యం దర్శయామాస వియోగే లౌకికం హరిః, 
కుతః కాతరతా తస్య నిత్యానంద మహోదరేః, 


276 భాగవత సుధాలహరి 


శ్రీమన్నారాయణుడు నిత్యతృప్తుండు. పరానందు,డు. అవ్య 
యుడు. పరమేశ్వరుడు. అతనినుండియె యీ దృశ్య పపంచము 
జన్మించినది. కాని యతనికి( బుత్ర ఫలము లేదు. ఎవనికి లోబడిన 
శ్రీదేవియొక్క కటాక్షముచే (బహ్మర్ముదాదుల సంస్థితియో అతడు 
పుజ్రార్ధమై తప మొనర్చెను, ర్ముదుండు దనకు నహ లు గావలెనని, 
పుత్ర వియోగమందు వ్యాసభగవాను(డు లౌకికము గాతర్యము (బద 
రించెను. నిత్యానంద నుహోదధియైన వానికి, గాతర్య మెక్కడిది? 
పరమాత్ముడు దైత్యుల మోవానార్గమై యప్పుడప్పుడు దన స్వభావ 
- మునకు విరుద్ధములై న కార్యము లొనర్చును, దీనికి( (బ్రమాణము 
ఉద్యోగపర్వమునందలి యో శ్లోకము. 


ఈకన్నపి హి లోకస్య సర్వస్య జగతో హరిః, 

కర్మాణ్‌ కురుతే విష్ణుః కీనాశ ఇవ దుర్చలః. , 

శ్రీహరి లక్ష్మీ (బహ్మాది సమస్త జగత్తును నియమించువా(డు, 
ఐనను వ్యాసాదిరూపధారియైన విష్ణువు సామర్థ్యము లేని కర్ణకునివలెం 
గాతర్య్యపదర్శకములైన కర్మము లొనర్భ్చును, పరమాత్ము( డవతార 
మెత్తినపుడు అ|పాక్ళత దేహధారి యైనను (పాఠకృత దేహధారివలె 
త త్తచ్చరిరానుగుణములై న కర్మములే చేయును. 

'దేవక్వే దేవవచ్చేష్టా మానుషత్వే చ మౌనుషీ, (విష్ణధర్మోత్తరము) 

కనుక, మనుష్యరూపిమైన వ్యాసు(డు తదనుగుణమైన కార్యము 
నొనర్చెనని తెలియవలెను, దీనితో దేవతలుగూడ మనుష్య శరీరధారు 
లైనపుడు మనుష్యులవలెనే వరిింపవలెనని విధి యేర్చడినది. శుకా 
చార్యుడు సర్వభూత హృదయ గతు(డు. దీనికి వ 
నానంద తీరు లీ శ్లోకమును జూపించిరి. 





అహం కారొత్మకో రుద్రః శుకో ద్వైపాయ నాత్మజః,( స్థాందవురాణ; 
అహంకార తత్త్వాభిమానియైన ర్ముదుండే వ్యాసపుత్తుండు శుకా 
చార్యుడు. కనుక నతండు సర్వభూత హృదయగతు( డగుటలో 


ద్వితీ యాధ్యాయము 277 
నా'క్షేపము లేదు. * పుత్రా [* యని వ్యాను డజచినపుడు “ఓ యని 
శుకుడు బదు లిచ్చెను. అ యుత్తరమునే సమస్త వృక్షములు గూడ 
(పతిధ్యనించినవి. 
పోతన్నగారు : 

మ, సముండై యెన్వండు ముక్కకర్మచయు(డై సన్న్యాసియై యొంటి బ్లో 

ప మహాఖీతి నొహో 1 కుమార! యనుచున్‌ వ్యాసుండు సీరంగ వృ 

తములున్‌ దన్మయతం |బ్రితిధ్వనులు నక్క_౦జేసే మున్నట్టి భూ 

తమయున్‌ |మొ'క్కెద దాదరాయణిం దపోధన్యా|గణిన్‌ ధీమణిన్‌, 

అర్థములు : మున్ను =బఒకనాండు, గము(డై =| బాహ్మీస్థితిని 
- బొందినవా(డ్రై, ముక్తకర్మ్శచయు(డై, ముక్ష్క==వదల(బడిన, కర్మ 
చయుండై = కర్మకాండమునకు సంబంధించిన సకల (పవృత్తులు గల 
వా(డె, సన్న్యాసియై = సన్న్యసించినవాం్రై, ఒంటిన్‌ _ పోవన్‌ ష్‌ 
ఏకాకియై పోవుచుండగా, మహాభీతిన్‌ = ఎక్కువ కాతర్యముతో, 
వ్యాసుండు = వ్యాసభగవానుండు, ఒహో కుమార యనుచున్‌ = ఓ 
కుమారా యని, చీరంగన్‌=పిలువ6గా, తన్మయ తన్‌ శుక రూపముతో, 
వృక్షములున్‌..అ యడవియందున్న చెట్టు గూడ, పతిధ్వనులు=(పతి 
శబ్దములను, చక్కంజేసెన్‌_చక్ష గా నొనర్చినవి. అట్టి భూతమయున్‌= 
అట్టు సమస్త భూతముల హృదయములందును వర్తించుచున్న వా 
డైన, తపోధన్నాగణిన్‌ = తపస్సుతో ధన్యాత్ములైన మహామునులలో 
శ్రేష్టు(డును, ధీమణిన్‌=బుద్ధిమంతులలో నుత్తముండును నైన, బాద 
రాయణిన్‌=వ్యాసుని కుమారుడైన. శుకబహ్మను గూర్చి, (మొక్కి 
దన్‌= నమన్మరించెదను: 

| విశేషార్ధములు : సముండ్రైజ్యబాహ్మీోమయుడగుటచే, నమస్త 

ద్వంద్వసులందును సమభావముగల స్థిత పజ్ఞుండు, అత(డు నిరహం 
కారుడు, నిర్మము:డు, శాంతియుక్తు(డు, సర్వదుఃఖహానికి6 గాద్రణ 


278 భాగవత సుధాలహరి 


మైన చి త్తనై ర్మల్యము గలవాడు. “ము క్రకర్మచయు డై '- -కర్మమార్షము 
విధినిషేధములతో నాన్యాపకారము. ఇంతచేసినను దానితో లభించు 
నది చిత్తశుద్ధియే. వేదపురుషుండు పుష్పితములైన వాక్కులతో: - 
గర్భ మార్గమునకు (బేరేచెను. కర్మభేదముతో బుద్ధి బహుశాఖలై 
యనంతమై పోవుచున్నది. దీనినే భగవాను డిట్టన్నాడు. 


కొమాత్యానః స్వర్గపరాః జన్మకర్మ ఫల పదామ్‌, 

క్రియావిశేష బహుళాం, భో గ్రైశ్వర్య గతిం (పతి, 

భో గై శ్వర్య (పసక్రానాం తయాఒపహృత చేతసామ్‌, 

స్యవసాయాత్మికాబుద్దిః, సమాధౌ న విధీయతే. 

త్రెగుణ్య విషయా వేదాః, నిస్త్రైగుజ్యో భవార్డున 1 

నిర్హ్వంద్యో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్‌. 

అర్జునా ! కర్మభూర్లరతులు కామాత్కులు, స్వర్షపరులు వారు. 
జన్మములను, గర్మఫలములను నొస(గునదియెన కర్మ మార్గము ననున 
రీంతురు,. అద్‌ భో గైశ్వర్యముల కుపాయము, వివిధ కర్మకలాపము 
లతో గూడినది. భో గ్రైశ్వర్యపసక్తులైన వారిబుద్ది సమాధియందు 
నిలువదు.. వేదములు తై౦గుణ్యవిషయములు, అర్జునా నీవు నిసై9 
గుణ్యుండవు గమ్ము. నిర్హ్వంద్వు(డ వగుము. నిత్యసత్వస్థు(డవై యుం 
డుము. యోగ'షేమ రహీతు(డవు గమ్ము. ఆత్మవంతుండ నగుము 


ప్రవజంతం.అనుదానికి సన్నా్యాసియై, యనుడది తెనుంగు, 
అనుపేతం=అనుటకు, శ్రిధరు(డు రెండర్గములు చెప్పినాడు, !. నొ 
కుపనయనము సేయు(డని యాచార్యుల చెంతకు. బోవనివాండు, 
కి, ఎవ్వరును వెంటలేనివా(డు, ఏకాకి యనుట. 
రెండవయర్థ మెందుకు! జెప్పువలసీ వచ్చినది? 
అనుపనీతునకు సన్నా్యాాసాధికారము లేదు గనుక, 


ద్వితీయాధ్యాయము 279 

అందుకే శ్రీధరు(డు *ష్మవజంతం' సర్వం సన్న్యన్య. గచ్చం 

తం అని మా్యతమే చెప్పెను. సన్యస్య=వదలి అని యర్లము. దీనిని 

మనసులో బెట్టికొనియే యమాత్యుండు ' సశ్నా్యాసియె అన్నాడు, 

శుకాచార్యుని సన్నా్యాసము విధిపూర్వకమా కాదా యను[పశ్న యిరు 

వురును బెట్టుకొనలేదు. విజయ ధ్వజవ్యాఖ్యాత దీనికి జక్కని యుప 
పత్తి నిచ్చినాండు. అది యిది, 


అనుపేతుం. డనంగా దేహ నున్నను దేహబుద్ధి చేనివాండు. 
మధ్వాచార్యులు “అనభిమానాత్‌' అన్నారు. నిరభిమాని. నిరభిమాని 
యగుటయే సన్న్యాసి యగుటకు. గారణమైనది. మహాభీతిన్‌_.కాతరః 
అనుటకు దెనుంగు. నంస్కృతములో పుత్రే తి పుళ్చా__ ఇతి అని విభా 
గము, అక్కడ సంధి యార్షము. తెలుగులో నా వింగడింపు కష్టము, 
కనుక తెనుంగుందనము నాకళించికొన్న పోతనామాత్యు(డు “ఒహో! 
కుమార” యన్నాండు. దీనితో ప్పుతసంజ్ఞ స్వరసముగా నేర్పడినది. 
తన్మయ తన్‌ = శుకరూపము లగుటచేత, వ్యాసుని యజిపునకు. |బతి 
శబ్దముసంగినవి అనగా శుకుడు సర్వభూతమయుయ. సమస్త 
భూతములయం దాతండున్నాండు. ఈ విషయము వ్యాసభగవానుని 
జ్ఞిప్పి కిలయించి, పితృ పుత్త సంబంధము కృతకమైనదని తెలిపి 
నాండని భావము. నే నెట్టు నికు బుక్తుండనో అ్లే నీ వెన్నోసారులు 
నాకు బుత్రు(డ వై యుందువు' అని తెల్పి నశైనది. సర్వభూత హృద 
బంక టకు సర్వభూ తమయు(డని యమాత్యుని చెని(గింపు. 
సమ స్త్మపొణులున్ను దానే యైనాండని యర్థము. మూలార్గము గూడం 
దాత్సర్యములో నమాత్యుని యర్థమందే పర్యవసించు చున్నది. “బాద 


.. రాయణి హారరాయ తనయ. కుమారు(డు. బదర మనలా రేగు, 


దాని సమూహము బాదరము, ఎవని తపోభూమి బాదరమో యా 
తడు బాదరాయణుడు, ఈ శబ్ద మెందుకు వాడవలసి వచ్చినది? 
శుకుని మహత్తు కేవల వ్యక్తి క్రత్వముతోనే రాలేదు." అతని తండి 


280 భాగవత సుధాలహరి 


గొప్పవాడు. అతని తపోభూమిగూడ గొప్పది. అనయగాయజబరంపరగా 
శుకుని కౌన్నత్య మేర్చడినది, బదిరీవనమునందు వ్యాసు(డు దప 
మొనర్చి, తళ్ళ్చలముగా శుకుని గాంచెను. బదరిక్యాశనుము జ్ఞాన 
భూమి. అక్కడి తపము విలక్షణ మైనది. శుకుండు పూర్వజన్మమందు 
భగవంతునకు బరమాంతరంగు(డు. నికుంజ మందిరమందున్న లీలా 
శుకమే శుకుండుగా జన్మించెను. వ్యాసుండే స్వయముగా నారా 
యణు(డు. తీవ్రమైన తపము. అదియును బదరిక్మాశమనుందు. దీని 
ఫలమే శుకు(డు. దీనితో నేమి తెలియుచున్నది? అతడు చెప్పంబోవు 
కథ సామాన్యమైనది గాదని యర్థము. ఏ మహాపురుషు(డును గ్రామ్య . 
కథను వచింప(డు, వాని సన్ని ధానముగూడ గ్రామ్య కథా భంజకము, 
వాని యెదుటనే యెవ్వ(డును (గామ్యక థాకథనమునకు సాహసీ౦0ప 
లేనిచో వా(డెట్టు గ్రా మ్యకథలు చెప్పును? అత డేదో దివ్యాతిదివ్యమైన 
రహస్యమునే యుధ్ధాటించును. ఇట్లు భగవంతుడైన బాదరాయణు(డు 
మాతృమంతుండు; పితృమంతుండు; ఆచార్యవంతు. డైనాడు, 


యస్సా్వానుభావ, మభిల శుతిసార మేక 

మధ్యాత్మ దీప మతితీరషతాం తమోఒంధమ్‌ 

సంసారిణాం కరుణయాహ పురాణగుహ్యం 

తం వ్యాససూను ముపయామి గురుం మునీనామ్‌, శీ 


స్వానుభావంజసాధారణమహిమ గలదియు, అఖిల [శ్రుతిసారం=సమస్త 
వేదసారమును, ఏకం=ఎఅద్వితీయనును, అంధం తమః=సంసారమనెడు గాథాం 
ధకారమును, ఆతితీరషతోం = దొంట. గోరుచున్న, సంసొరిణాం=జసంసారబంధ 
మున్న వారికి, అధ్యాత్మదీపం=అత్మస్వరూపమును [బకాశింప6 జేయునదియునైన, 
పురాణగుహ్యం = పురాణరహస్యమును, కరుణయా. దయతో, యః=ఎవండు. 
అహ పలికెనో, మునీనాం. గురుం మున్ని'ేష్థులకును గురువైన, తం వ్యాన 
సూసుంజఆ వ్యాసపుత్తుండై న శకమహర్షిని, ఉపయామి=జశరణ మందెదను, 


ద్వితీయా ధ్యాయము : 281 


-సంసారనునునది ఘోరమైన యంధకారము, దీనిని దాం, 
గోరెడు, సామాన్యులపై నున్నదయతో శుకమహర్షి భాగవతమును 
వచించెను. ఇది యసాధారణ మహిమగలది, వేదసార మంతయు 
నిమిడ్సికొన్నది. దీనితో. బోల్పందగినది మతి యొకటి లేదు. ఆత్మ 
స్వరూపమును జక్కగా( |బకాళింప(జేయు దీపమువంటిది, అతడు 
మహర్శలకును గురువు. అట్టి వ్యాసపుత్తునకు నేను నమస్కరించు 

యి కు లో 
చున్నాను, 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌, 

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌. 4 

నారాయణం =(శ్రీ మన్నారాయణుని, నరోత్త మంజనరులలో ,శేష్టుండై న, 
నరం చజనరుని, దేవీం సరస్వతీం=నాగ్దేవియైన సరస్వతిని, వ్యాసంఆవ్యాసభగ 
వానుని, నమస్కృత్య =నమస్కంరించి, తతః = అనంతరము, జయం = (గంథ 
మును, ఉదీరయేత్‌ =చెస్పవలెను. ' 


శ్రీనారాయణునకునుు, నరో త్తము(డైన నరునకును, వాగ్గేవి 
యెన సరస్వతికిని, వ్యాసునకు నమస్కరించి, తర్వాత (గంథారంభ 
మొనర్పయడును, 
శ్రీధరీయము ; 

ముందటి శ్లోకములో, శుకుని యైశ్వర్యమును, (బకటించి 
నాండు. ఈ శ్లోకములో నాతని దయను వివరించుచున్నా(డు. అంధం 
తనుః=ఎసంసారమును, అతితీర్ష తాంఒ=దాట(గోరుచున్న వారు. క అకితీర్ధ 


_. తాం'=అని యుండవలెను. వ్యాసభగవాను(డు అతితీరషతాం, అని 


ప్రయోగించి శాండు. రేఫరకారవిశ్లేషము ఛాందసము; పురాణముల 

లోనిది మహారహస్యమైనది. ఈ విషయమున కుపష్టంభకముగా 

నాల్లువిశేషణములున్నవి. స్వానుభవం_స్వఎతనయొక్క, అసాధారణ 
౧ | 


282 భాగవత సుధాలహరి 
మైన అని యర్థము. అనుభవ మనంగా, [పభావము. అది కలది 
స్వాను భావము. 

స్వః అనుభావః యస్య తత్‌ _అని సమాసము, అఖిల శ్రుతిసార 
మనునది రెండవ విశేషణము, ఏకం=అనునది మూండవ విశేషణము, 
అద్వితీయ మనుట. ఆత్మతత్త్యం “ఆత్మానం కార్యకారణ సంఘాత 
నుధికృత్య వర్తనూనం అధ్యాత్మం'” అత్మతత్వ్వ మనుట. ఆత్మ కార్య 
మం దున్నది కారణ మందున్నది. ఇది యద్వైత |ప్మకియ, దీనిని 
గూర్చి మొదటి శ్రోకవ్యాఖ్యనమందే వివరించితిమి, అట్టి యాత్మ 
తత్త్వమును గనుపింపంజేయు దీపమువంటి దీ గంథము. 


ఇట్టు రెండు శ్లోకములతో గురువందన మొనర్చి యిష్టదేవతా 
(పార్ధనముం జేయుచున్నాండు. 


జయత్యతి నే సంసారతి మిజయో (గంథః. ఈ |గంథముచే 
సంసారమునుండి నరుండు తరించుచున్నా(డు, 


వంశీధరుని భావార్థ దీపిక : 

“తద్భ్యత్తి స్తదితరా దావృత్తి ' రసాధారణః' తనయందుండి 
ఇతర మందేగుణము లేదో అది యసాధారణ గుణము. భాగవతమం 
దున్న ప్రభావము మజిదేనియందును' లేదు, శుకమహర్థి తనతం|డి 
యైన కృష్ణ ద్ర్వైపాయనుని యందే అనుసంధాన రహితుండు. ఇట్టి 
వాండు భగవల్లీలా వర్గనామయమైన భాగవత్మగంథా వేశముతో నిట్ట 
వొ డయ్యెననీ తాత్పర్యము. ఈ యర్థమును యః అనునది తెలుపును. 
భాగవత గంథమందెే మటియొకచోట శుకస్తుతి వచ్చును. అది యిది, 

స్వసుఖ నిభృతబేతాః తద్వ్య్యదస్తాన్యభావో 

స్యజిత రుచిరలీలాకృష్ణ సార_స్తదీయమ్‌, 

వ్యతనుత కృషయాయస త్త దీసం పురాణం 

త ముఖిల వృజినమ్నం వ్యాససూనుం నమామి. 


ద్వితీ యాధ్యాయము 283 


స్వసుఖ నిభృతచేతాః=స్వానందముచేత నిండిన నునస్సుగల 
వాడు, సాధారణముగా [పొణులచి త్రములు విషయములతో? 
బూర్లమైయుండును. కాని స్వభావతః అది యాత్రానందపూర్ణమైనదే, 
ఒర ఘటమున్నది. దాని యం దాకాశ మున్నది, ఘటాకాశము; 
అకాశముతో ఘటము పూర్ణమైనదే, కాసి ఇలముతో నింపెదము. ఈ 
యస్వాభావికమైన పూర్ణత్వముతో, స్వాభావిక పూర్ణత్వము లోపిం 
చును, అశ్తు చిత్తమునకు స్వాభావికమైన (బహ్మాకార కాఎత్వము ' 
అస్వాభావికమైన విషయాకారకారిత్వముచే నివృతమై పోవును, ఇది ' 
సామాన్యులస్థితి, కొని శుకబహ్మచి త్రము విషయ వ్యామోహము 
నుండి నివృత్తమైనది గదా! అందుచే నాత్మానందముచేత మ్మాతమే 
పూర్ణమైయుండినది, కనుకనే “స్వసుఖ నిభ్భతదేతాః' అను విశేషణము 
' తద్వ్యుదస్తాన్య భావః” అత్మానందమందు విిశాంతు. డగుటచే, 
నన్యపదార్థముల నతనిక్రి నత్యత్వబుద్ధి లేదు, ఇట్టుండగా_ “అజిత 
రుచిర లీలాక్ళష్టసారః'_ అజితునియొక్క లీలలు శుకమహర్థి చిత్త 
ములో వ్యాపించినవి, అతని | బహ్మాకారవ్య త్తియొక్క నిశ్చలత కృష్ణ 
భగవానుని లీలలే నపవాతమై పోయినది. అప్పుడు శుకు(డు 
కృపావశుడై, తత్త్వపదర్శక మైన నీ పురాణమును వి సరించెను, 
అతడు సమస్త జనుల పాపములను హరించువాడు. సామాన్యు 
లందట్టికిని, “అజిత రుచిరలీలి లందలి రహస్య మవగాహనము గాదు. 
వారు అజితలీలాశవణము .వజకును(బో(గలరు, అటుతరువాత వాని 
నుననముశో రహస్యమును దెలిసికొనుటకై యత్నింతురు. “సంసా 
రిణాం కరుణయాహా' కేవలము పరిక్షిత్తు ఒక్కండే గాద. తరింప 
_ వలసినది. పుట్టంబోవు సంసాకులును దీనిచేం దరింతురు గాక యనెడు 
విశాలభావను గలవాడు శుకమహర్షి. అధ్యాత్మతత్త్యం.. అత్మయం 
దధిష్టించిన మహదాది తత్త్వములు. వానియొక్క స్వరూపమును 
స్పష్టముగా( దెలియ. జేయును; భాగవత పఠనముతో సంసాకుల 


284 భాగవత నుధాలహరి 


కవిద్యాక్షయ మగుచుండును. శుద్ధభక్తులకు అభిలములైన శుతుల 
నంగా నుపనిషత్తుల. వానిసారము దొరకుచుండును. (శుతీనాం=బెవు 
లకు, సారం_అస్వాద్యమానమగు వానిలో (శేష్టమని యర్ధాంతరను. 
“స సంహితాం భాగవతీంి_ “యత్రైషాసాత్వతీ |శుతిః' అనుచు, 
“సంహిత '_ “శ్రుతి? ఇత్యాది శబ్దములు భాగవతమును గూర్చి 
వాడినందువలన నిది వేదన్వరూపమేగాని యన్యముగాదని భావము. 


నారాయణం నమస్కృత్య: 

పురుషో త్తముండైన శ్రీకృష్ణుడు భాగవతమునకు దేవత. 
నరస్వతి శక్తి; వ్యాసుండు బుషి; బీజ మోంకారము. దీనిలో (బధా 
నముగా గాయ్మతీఛందను. దానితోనే [గంఖారంభ మగుట వలన. 
“ఉదీరయేత్‌ * |గంథము నారంభింపవలెను అనుటచే. |బళిపొరాణి 
కుండు నికే చేయవలెనని విధించిన మైనది.  నమస్కృత్యజ=నమస్క 
రించి, జయం._|గంథమును, ఉదీరయేత్‌ =అరంభింపవలెను. ఇంత 
మ్యాతమే చాలును; తతః_అను టనవసరము, దీనిని గర్హ్భృవిశేషణ 
ముగా నన్వయింపవచ్చును. “తన్యతే అనేనేతి తతః'_ ఇతనిచేత 
(గంథము, స్వబుద్ధ్యనురూపముగా విస్తరించి చెప్పబడుచున్నది. 
కనుక నమస్థృత్య=పైదేవతలకు నమస్త రించి, తతః=పొరాణికుండు, 
జయం౦ం=[గంథమును, ఉదీరయేత్‌ =చెప్పవలెను, 


' కొంతమంది నర శబ్దమును “గురుపరముగా నన్వయింతురు”, 
“నృణాతి ఇతి నరః'_ అనలా నయోపదేశములచేత శిష్యుని సంసా 
రమునుండి యుద్ధరించువాండు. నరో త్రము( డనంగా వాయువు, 
“నరాః ఉత్తమాః ఏన'_ యని సమాసము. (పొణసంచారములేనిది 
దేహము. శవమై పోవుచున్నది. ఉపసషత్తులలో వచ్చు |పాణేం 
(దియ సంవాదకథచే (పాణవాయువున కే యుత్కర్ష చెప్పబడినది, 
వాయువునకు నమస్థార మెందుకు? |శ్రుతిలో నిట్లున్నది. 


ద్వితీయాధ్యాయము 285 

“ఓం నమో |బహ్యణే నమస్తే వాయో త్వమేవ |పత్యక్షం 

(బహ్మోా౭సి, త్వమేవ [పత్యక్షం (బహ్మ వదిష్యూమి. బుతం వధిష్యామి, 

సత్యం వదిష్నామి, తన్నా మవతు, తద్వకార మవతు. అవతుమా 
మవతు వకారమ్‌”_ 

జయతి సంసార మనే నేతి జయః. సంసారము దీనిచేత 

జయింపథుడును, పురాణ, మహాభారతాదు లన్నియు జయములే, 


అష్టా దశపురాణాని రామస్య చరితం తథా, 
కార్షం వేదం సంచమం చ, యన్మహాభారతం విదుః. 
ణు 
తథైవ విష్ణుధర్మాశ్చ శివధర్మాశ్చ శాశ్వ తాః, 
జయేతి నామ తేషాంచ (సవదంతి మనీషిణః. 
(భవిష్యపురాణము) 


వీరరాఘవీయవ్యాఖ్య : 
పురాణగుహ్యం, గుహ్యం పురాణం అనుట. “విశేషణం విశేష్యేణ 
బహుళం” అను సూతమందున్న బహుళ గహణముతో విశేష్యమైనను 
పురాణశబ్దమునకు( బూర్వనిపాత మేర్చడినది. గుహ్యమైన పురాణమని 
యర్థము, స్వానుభావం స్వ.ఒశుకునిచేత, అనుభావం_మొదట ననుభ 
వరషయుడి విది, కర్మణి * ఘళ్ల్‌ ? ప్రత్యయము, అఖిల శుతిసార౦== 
సమ స్తవేదసారము. వేదపూర్వభాగమైన కర్మకాండ విషయములు 
గూడ భాగవతమునం దక్కడక్కడ భగవదారాధనా రూపములుగా, 
జెప్ప(బడినవి, కనుకు ఫలాఒనభిసంధి పూక్వకముగాం గర్మ లొనర్చ 
వలెననియే భాగవత భావము, అధ్యాత్మదీపం_అత్మన్యధి అధ్యా 
త్యం, విభ క్ష్యర్ణమం దవ్యయీభావ సమాసము, పరమాత్మ న్వరూప 
మును జీవ స్వరూపమును స్పష్టముగా జూవుటలో( దెల్చుటలో 
దీపము వంటిదని యర్థము. అతితీర్ణ తాం=:సంసారమునుండ తరింప 
నిచ్చ లేనివారై నట్టి సంసారులయొక్క,  తమః=సంసృతిరుచి జనక 
మైన యజ్ఞానమును, అంధయతి.తిరో ధా నమును బోందించుచున్నది. 


286 భాగవతసుధాల హరి 


సంసారసాగరము నుండి దాం నిచ్చ లేని వారిని గూడ నాకర్షించి 
కొని. సంసారమందు రుచి గల్టించు వారీ యజ్ఞాన మను చీశటిని 
నిజారించుదున్న దని శకము త న ఈ (గంథమునకే 
సార్థకనామము. అఖిలదురితజయ మనుట కర్ధమైన దిది యొక్కశే 
గనుక; నరనారాయణు లిద్ధజును నమస్కరింప దగినవారే, 


యో వై భారతపర్షేఒస్మిన్‌, కేమాయ స్వస్తయే వృణామ్‌్‌ 

ధర్మజ్ఞాన సమో'పేత, మాకల్పా దాస్థిత స్తహః, 

అను భాగవతము .|[పకారము శిష్యాచార్యరూపులైన వారు 
జన 'క్షేమను కొటకు(, గల్పాంతమువ అకు( దప మొనర్చుచున్నారు. 
దేవీం సరస్వతీం=దేనీం అనుటచేత, చతుర్ముఖుని భార్యయైన సరస్వతి, 
కనుక చతుర్ముఖుని స్తుతి గూడ జేయవలెనని యర్థము. చతుర్ముఖ 
(బహ అనిరుద్ధుని నాభికమలమునుండి జన్మించెను, _ అనిరుద్ధుడు 
నారాయణుని తురీయవ్యూహము. (బహ్మ తన స్తుతితో ననిరుద్దుని 
సంతనసింప జేసి, చతుళ్లోకీ భాగవతము నుపరేశమందెను. అతండు 
నారదున కుపదేశించినా(డు. అందువలన నా (బహ శ్రమహోపక ర్త, 
నారదానిరుద్ధులుగూడ నీ సందర్భమున స్తుత్యర్హులు,. వ్యాసు(డు భాగ 
వతక ర్త. ఈ శ్లోకమం ద్మీకమము వివక్షంపంబడినది. మొదట నమ 
స్తారము శుకునకు, తరువాత వ్యాసుండు, పిమ్మట నారదుండు, అటు 
పె సరస్వతీ (బహ్మల్సు తదుపరి అనిరుద్ధుండు, ' అ పె నరనారాణులు. 


నా. 


శుకదేవకృత సిద్ధాంత [పదిపము : 


యః=వి శుకుడు సంసారిణాం=సంసారులకు, తమోజం 
ధం =అవిద్యను బోంగొట్టుటకును, సంసారమునుండి, అతితితీర్ణ తాం. 
దాట నిచ్చగల ముముక్షువులకు, సూక్ష్మదేసా నాశనమగు వణకు( 
బథెంచుట కర్హమైన దానిని భాగవతమును జేపె ప్పెను. స్య్వానుభావంజ 
సద్వజీవోపకారక మైన [పభావము గలది, అఖిల | శుతిసారం=సర్వ 


ద్వితీ యాధ్యాయము 287 
వేద పతిపాద్యు డైన భగవంతుని స్వరూపమును 'దెలువునది, అధ్యాత్మ 
దీపం=' అత్మని జీవే వర్తమానం అధ్యాత్మం” జీవునియం దంగుష్ట 
మా్యతశరీరు(డై వర్తించువాండు, 

యద్విజ్ఞాతేన సర్వం విజ్ఞాతం భనతి య అక్మని తిస్టన్‌ ఆత్మ నోంత 
రోయ మాత్మానం వేద. 

ఇత్యాది శుత్యర్థభూ తమైన భగవ త్తత్త్యమును (బళిపాదించు 
నది. 
వల్ల భాచార్య కృతమైన సుబోధిని ; 

లో యె 

శుకబహ్మ సంగభయముతో వ్యాసుని విడిచివెళ్లెను. తర్వాత 
నిరంతర మననముతో భగవదావేశ మేర్చడి మరల వ్యాససమిపము 
నకు వచ్చినాండు. భాగవతపాఠము జరిగినది, తర్వాత భాగవత 
రసావిష్టమైన మనస్సుగల భాగవతుల కాత(డు పురాణగుహ్యము 
నుపదేశించినాండు. అందుకే 'గురుం మునీనాం? అని |పయోగము. 
మహర్షులకు. గూడ గుకువైనాండు. భాగవతమునకు నాల్లు విశేష. 
ణము "లున్నవి. 

1. పమేయరూప, 2. (పమాణరూప్క $, సాధారణ్యరూప, 
4. సాధనో త్తమరూప |పతిపాదకములు.' స్వానుభావం=ఖాగవతము 
భగవ|[దూపము, భగవంతునకు సర్వభక్తులయందు నసాధారణమైన 
యనుభావము, అన(గా |పభాన |పదర్శన మున్నది. భాగవతము 
గూడ నికే, తన్ను( జింతించువారియందు( దన (పభావోత్కర్షమును 
జూపును. 

అభిలశ్రుతిసారం_కర్మ జ్ఞాన కాండాదుల యందును, "వేదము 
లలో భక్తి |పతిపాదింప బడినది, సర్వశుతి పతిపాద్యుడైన భగ 
వంతుని (బతిపాదించు భ క్లిశాస్త్ర మిది. అఖిల్మశుతిసార మనుటలో 


288. భాగవత సుధాంహరి 


* అఖిల” శబ్బముచేత వేదము దైత్యులయందును, దేవతల యందును 
వ్యాపించిన దని యర్థము. దైత్య దానవులు వారి వారికి. దోచిన 
ట్లర్థములు చె ప్పెదరు. శ్ర Ss కిక్రే యర్థము చెప్పవలెనని భాగవతము. 
ere ఏకంఅసా ధారణిమైనది, అట్టుగానిచో దీనియందును 
నితర రసములకు( బాధాన్య మిచ్చి వ్యా ఖ్యానించుట జరుగవచ్చును. 
భ క్రికే యిది 'యసాధారణశాస్త్ర మని యర్థము. అధ్యాత్మదీపండ 
బహుపురాణములలో నధ్యాత్మమును వేరుగా జూపించునది గనుక 
నిది యధ్యాత్మదీపము. ఇక్కడ వల్లభులు వాడిన వాక్యము లద్భుత 
ముగా నున్నవి, వానినే యెత్తి చూపింతును. 
బహిస్సంతి దీపాః బోధకాః పురుషాశ్చ, ఆత్మన పన sei వాచాబోధ 
యం త్యేవ; నహి కాదృళో భాగవతా దన్య ఉపాయో౭ స్తే. గురూపదేశ తపస్సా 
ధన వ్యతిరేకేణ ఏన సర్వేషా మాత్మసాజిత్కారో భవేత్‌, యథా గృహే దీసే 
స్థాపిశే ఘటాదీనాం న గుర్వాద్య పేజ్‌, తథా భాగవతేన న కాప్య పేకేత్యర్థః, 
భాగవత మున్నచో గుర్వాద్య పేక్ష లేదు. అడి యొక్కకు 
మానవుని. దరింపం జేయు ననుచున్నారు. సంసారులకును మునుల 
కును భాగవతము గావలసినరే, ఈ సందర్భములో వల్రభు లిట్టనిరి. 


యథా మళాపకరణే వస్ట్రాదొ మలిన నివృత్తిః శుద్ధిశ్చ భవతి, శుభాణాం 
తు కర్మయోగ్యతై ప తథా సంసారిణాం మునీనాంచ విశేష ఇతి భావః, 


వస్తాదులందు మలమును దొల;గించినచో మలనివృత్తి, శుద్ధి 
రెండును శేర్చడుచున్న వి. శుభములైన వస్ర్రములకు మలాపకరణ 
ముతో బూర్భనందేహనినృ త్తి, పూర్ణ యోగ్యతయు నేర్చడుచున్న ది, 


'విజయధ్వజము : 

అహంకార తత్త్వాభిమాని రుదు డంటిమి. తత్త్వాభిమాను 
లైన దేవతలకు. గొన్ని గుణము లుండును. అవిమా[తమే గాక, శుక 
(బ్రహ్మయందు గొన్ని యసాధారణ గుణములు గూడ నున్నవి, 


ద్వితీ యాధ్యాయము 289 


అందుచే నతిశయముగా నమస్కరింప దగినవాండు. ఈ విషయ 
మును సూచించుచు, భక్తుుదేకముతో మరియొక్కమారు నమస్క 
రించుచున్నా(డు, మరి, శుక | బహ్మ స్వానుభావంఎఇతరులకధీనము 
గాని, సామర్థ్యము గలిగిన గుణపూర్ణుండై న పర|బహ్మను, ఆహా 
నాకుపదేశిందెనో చ- ఇంకను, యః=ఎవండు, అంధంతమః=గుడ్డి 
వార నొనర్చు నజ్ఞానమను "'పెనుజీ.కటిని, తితీర తాంజనంపూర్ణ ముగా 
ననంగాం దమతమ యోగ్యతకు( దగినంతం బోగొట్టు కొనవలెనను 
నాశ గలిగిన, సంసారిణాం=ఎమావంటి ముముక్షువులై న యధికారుల 
విషయమందు, కరుణయాజకనికరముతో, అఖిల |శుతిసారంఆ 1 
సమస్త (శుతుల యర్థమును దెలువుటచేత నుత్తమ మనిపించికొన్న, 
ఓ అధికార లైన జివులయొక్క కర్ణ ములకు సుఖ్యపదమైన, శ్రి. సమస్త 
శుతులకును, విషయమై, తాత్సర్యభూతిమైన, ఏకం. 1. సమస్త 
వురాణముల కంకును, వ. ఖ్యమైనా .. సర్వో త్రమమైన, అధ్యాత్మ 
దీపం 1. దేహము మొదలు కొని, యీశ్చర పర్యంతమున్న తత్త్వ 
ముల |పకాశపజచు నట్టి, ఓ. జీవులదేహమందు దీపమువలె, (పకా 
శించుచున్న్క, పురాణగుహ్యం= 1 పురాణములం ద్న్నటను, రహస్య 
(పతిపాదకమైన పురాణ మనిపించికొనిన_భగవంతుని సన్ని ధానము 
నకు యోగ్యమైన శ్రీమద్భాగవతమనెడు పురాణమును 2. భాగవ 
తాది సమస్త పురాణముల రహస్య మనిపించికొనిన, స్వాన. భావం. 
స్వతశత మాహాత్మ్యము గలిగిం ప'బహ్మను, అహ్మవ్యాఖ్యాన 
మొనర్చెనో అందుదిత, మునీళాం గురుం సమస్త బుషులకును 
గురువులైన, తం = _పనిద్ధు.డై ౫, వ్యాససూను" ఇ వ్యాసభట్టార కుని 
కుమారుడైన శుక[బహ్మను, ఉపయామి._ శ్రీమహో భాగవతమును 
“-వ్యాఖ్యానించు కార్వమందు శరణు? జొచ్చెదను. 


ఈ శ్లోకముతో శుక.నియందు దయాళుత్వ ముపపాదితమైనది. 
జైమిని మొదలగు సమస్త బుషులకు. బర్మబహ్మ నుపదేశించుటచే, 
భాను. వ 19 ' 


290 భాగవత సుధాలహరి 


మునులకు€ గూడ గురువెనాండు. ఈ రెండు గుణములును అతని 
పున ర్నమస్కారమునకు గారణము లని యర్థము. ఈ శుకు,డే 
సూతునకు పర|బహ్మను తెలియజేసెను. పర్యబహ్మాయనంగా స్వతం - 
(తుండు గుణపూర్ణుండును నైన శ్రీమన్నారాయణుడే అతని సామ 
ర్థ్యము ఇతరుల కధీనమైనది గాదు. నమ న్న వేదముల ముఖ్య తాత్పర్య 
మతే, ఆ నారాయణచరి తము అధికారుల కెల్లను గర్గ రసాయనము, 
అతడే సమ స్తజీవుల దేవామందు దీపమువలె, (బకాళించుచున్నా (డు, 
సంసారమందు( జిక్కి యజ్ఞానముతో (గడ్డివారై దానినుండి తప్పించి 
కొనవలెనను యాశగల జీవరాసులకు శ్రీమహావిష్ణువు అన్ముగహమే 
ముఖ్యము, అందుచే నీ జీవరాసులపై, గనికరముతో శుకబహ్మ 
సమన్త వురాణముబలందును రహస్యముగా |బతిపాదింప(బడిన విష్ణు 
స్వరూపమును భాగవతమందు వివరించెను. ఇది సమ స్త వేదసారము. 
విమర్శించి చూచిన పురాణములలో నిదియే ముఖ్యము, శరీరము 
మొదలుకొని పరమాత్యవజికును గల సమస్త తత్త్వములను (బతిపా. 
దించును, అంధశ్వమును గలిగించు నజ్ఞానమును దొల(గించి కొను 
నిచ్చగల జీవులకు దీని [శవణమునకన్న వేయు మార్గము లేదు దయా 
శాలియెన శుకుండు దొలుత. దాను మునుల కుపదేశించి, గురు 
పారంపర్యముతో నీ దీపమును జగత్తున వెలిగించినాండు. ఇట్టివ్యాస 
వుత్తునకు నమస్కరింతును, గురువుల "పేరుచెప్పి నమస్కరించు టను 
చితము. అందుచే నతని గుణములను వరి రించి, శుకుని వ్యంజింప( 
జేసి సూతుండు నమస్కరించుచున్నా (డు, * 

ఇట్లు గురువులను నమస్కరించి శాన్తారంభమం దవశ్యముగా 
నమస్కరింపందగిన దేవతలకు నమస్కరించ్చి [గంథారంభమున' 
(బకిజ్ఞచేయుచున్నాండు. నూతున కరే వల్‌ ము శాస్త్రగురువు నొకరే 
'యని తెలియవలెను. 


ద్వితీయాధ్యాయము 291 
నారాయణం=సమ స్త శాస్త్ర పతిపాద్య దేవతయైన నారో 
యణుని, దేవీంఎసకల భాగ్యాత్మికయైన లక్ష్మీదేవిని, నరో త్రమం._ 
జీవో త్రము(ైన వాయుదేవుని నరస్వతీం=విద్యా భిమానినియెన సర 
స్వతీదేవిని, నరం చఎఉపసాధకు.డైన యాదిశేషుని నమస్కృత్యైవజ 
నమస్కరించియే, తతః_వారి నునుగహమువలన్క, గంథం. భాగ 
వత గంథమును, ఉదీరయే_మో |పశ్నలకు త్తరముగా€ జెప్ప(బోవు 
చున్నాను. “ఏవ *కారముచేత వక్త్షలును |శ్రోతలును నీ దేవతలకు 
నమస్కరించియే తీరవలెనని విధి, తతోజయ ముదీరయేత్‌ =అనుపాొఠ 
మును వదలి * తతోగంథముదీరయే ? యని వీరు స్వీకరించిరి జయ 
మనుమాట యెగిరి పోయినది. *ఉదీరయేత్‌ *అను |క్రియాపదము 
ఉదీరయే యని యుత్తమపురుషగా నైనది, [గంథారంభమందు 
తత్పతిపాద్యదేవతలు, గర్తలు, భాగ్యదేవతలు,. సాధకనియామకులు 
విద్యాభిమానిని, ఉపసాధకులును స్తుత్యర్హులు. 


పోతన్నగారు: 
కార్యవర్గంబును గారణసంఘంబు 
నధికరించి చరించు నాత్మత త్ర 
మధ్యాత్మ మనంబడు నట్టి యధ్యాత్మమ్ముం 
దెలివిసేయ(గం జాలు దీప మగుచు 
సకల వేదములకు సారాంశమై యేక 
మె, యసాధారణమగు (సభావ 
| 
రాజకంబెన సురాణమర్మంబును 
= 
గారసంసారాంధకోర పటలి 


దాంటంగో రెడు వారికి దయదలిర్చ 
నే తపోనిధి వివరించె నేర్పడంగ 
సట్టి శుకనామధేయు మహాత్మగేయు 
విమల విజ్ఞానరమణీయు వేడ్కంగొలుతు. 


292 భాగవతసుధాలహరి 


అర్ధములు ; కార్యవర్గంబునున్‌_ కార్యస ఘాతమును, కారణ 
సమా న్న కారణములగుంవును, అధికరించి_వీని పై యధికారమును 
నెజపుచు, అనయా గార్య కారణములు దన సత్తచేతనే వ్యావహారిక" 
_పపంచమందు సత్యము లై భాసించుచున్నవని తాత్పర్యము. (పా 
MR (పథ = ల్లో కార్థమున( గొంత వివరింప,బడీ 

ది, [ప్రపంచము మిథ్య, కనుక (6 త ముప మిథ్య లే. కాని, 

ప సత్తదేత వ్యావహారిక కార్యకారణములు రెండును 
సత్యములై నట్లు శాసించుచున్న వి. అట్టి యాత ్మ యొక్క తత్స్వమని 
పిండితార్థము. అట్టి యాత్మతత్త రహస్య మును ద్రీపమువలె నీ భాగవత 
పతకము దెలివిడి సేయుచున్నది ఇఐ సకల వేదములకును సార 
భూతమైనది. ఏకమై యచ్వెతీ వ మైనది అసాధారణమగు తనదే 
యెన (పభావముచేత్క రాజకంబై నవ కాళించుచున్నది. అట్టి పురాణ 
మర్మ బు=పురాణము యొక్క రహస్యమైన భాగవతమును, గాఢ 
దట్టముగ నున్న, అనయా ననాదికాలము ను౭డి తన్ను వెంబడించి 
వచ్చుచున్న యని యర్థము స సారమను, నంధకార పటలిన్‌= 
చీకటి గుంపును, దాంట( న గల వారీకి, 
ఏ తపోనిధి = ఏ తపళ్ళాలియెన శుకు(డు, ఏర్ప డంగన్‌ _ స్పష్టముగా, 
దయదలిర్లన్‌=ద య చిగురించినట్టుగా, వివరించెన్‌ భాగవత మనెడు 
రహస్యమును వివరించెనో, అట్టి=“ టువంటి, మహాత్మ గేయున్‌_మహో 
త్ములచే( బొగడ(దగిన వానిని, విమ౭ ఇస చృమైన, విజ్ఞాన అధ్యాత్మ 
విజ్ఞానముచేత, రమణీ యున్‌_మనోహరు( డైనట్టి ము; శుకనామ 
త్‌ సుక గురువైన శుక బహ హ్యర్షిన, వేడ్యన్‌ కొల తున్‌ ఆఉ తాహా 
ముతో నమస్కరింతును. 


విశేషార్థిములు : కార్యవర్గంబులు........ అధ్యాత్మ మన(బడు. 
ఇదయంళయు శ్రీధరుని వ్యాఖ్యాన ములోని వాక్యమే. అధ్యాత్మమీ ' 

.. దీప మగుచు. “అధ్యాత్మదీపం' అనుటకు( దెనుంగు “అఖిల 
(శుతిసారం'* అనునది సకల వేదములకు సారాంశమై యని తెనుగు 


ద్వితీయాధ్యాయము 293 


లోనై నది అసాధారణమగు (పభావరాజకంబు, “స్వానుభావంి అను 
దాని కాంధ్రీకరణము. “పురాణమర్శం” పురాణగుహ్యాం అనుటకు, 
దెనుగు. తమో౭జ౦ధం-సంసార మనెడు చీకటి గుంపు, ఇదియు 
శ్రీధరుల యభిప్రాయ మే కరుణయా=దయ దలిర్చన్‌ అతితీర్ష తాం 
దాంట.గోరెడు వారికిన్‌, 

నారాయణునకు నరునకు 

ఖారతికిని మొక్కి. వ్యాసుపదములకు నమ 

స్కారము సేసి వచింతు ను 

దొర(గ్రంథంబు దళితతనుబంధంబున్‌, 

నారాయణునకును, నరునకును, భారతికిని నమస్కరింతును, 
వ్యాసునకు నమస్తార మొనర్తును, దళిత్ర= పో, గొట్టంబడిన, తనుబం 
ధంబున్‌ = తనువుతోడి సంబంధము గలది. అనగా శరీరమే యాళ్మ 
యనెడు నజ్జానమును బో గొట్టి? య ధ్యాత్మజానమును గలుగ(ంజేయు 
నుదార్యగంథ ఎబుజ గొప్ప గంథమును, వర్థిం తున్‌=వర్గి ంతును. 


ఇక్కడ, బోతనామాత్యుండు గూడ 'జయ' మని వాడలేదు. 
అత డనుసరించిన |పతిలో “గంథ'మనియే యున్నదేమో! మూల 
మందలి * నరోత్తమం'” అను శబ్దము నాతండు వదలెను, నారాయణ 
సంయోగముచే నరు డనంగా సులభముగా ' నర్దునులి డని తెలియు 
నని భావించెనేమో! భారతి యన(గా వాగ్లేవి. “|బాహ్మీతు భారతీ 
భాషా గిర్వాగ్వాణీ సరస్వతీ? అని యమరము “దేవీం? అనుపదము 
గూడ దెను(గులో( బోయినది. అన్నిపదములు నట్ట'క్తే యనుసరింప 
వలె ననుచో యతిప్రాసలు_ఛందశ్ళరీరము మొదలైన చిక్కులుండును 
గదా! 


మునయ స్సాధుపృష్టో ఒహం భవద్భిర్లోక మంగళమ్‌, 
యత్శ్భతః కృష్ణసంపశ్నో యే నాత్మా స్కుపసిదతి, ర్‌ 


299 భాగవతసుధాలహరి 


అర్ధములు ; కార్యవర్గంబును న్‌ కార్యస ఘాతమున్సు కారణ 
సంఘంబున_కారణములగుంపును, అధికరించి_వీనిపై యధికారమును 
నెజవుచు, అనంగా6 గార్యకారణములు దన సత్తచేతనే వ్యావహారిక 
పపంచమందు సత్యము. లై భాసించుచున్నవని తాత్పర్యము. ఈ 
య ద్వైతసంపదాయము (పథ ల్లో కార్థమున( గొంత వివరింప,బడి 
నది, (పపంచము మిథ్య, కనుక ( గార్గకారణములును మిథ్య లే. కాని 
యాత్మయొక్క సత్తదేత వ్యావహారిక కార్యకారణములు రెండును 
సత్యములై నట్లు ఛాసించుచున్న వి. అట్టి యాత్మయొక్క తత్ర్వృమని 
పిండితార్థము. అట్టి యాత్మ తత్త (రహస్యముశు దీపమువలె నీ భాగవత 
పురాణము. దెలివిడి సేయుచున్నది ఇఐ సకలవేదములకును సార 
భూతమైనది. ఏకమై యచ్వెతీ నమైవది అసాధారణమగు తనదే 
మైన |పభావముచేత, రాజక ంబై న కాళించుచున్నది. అట్టి పురాణ 
మర్మ బుజపురాణము యొక్క రహస్యమైన భాగవతమును, గాఢ 
దట్టముగ నున్న, అనంగా ననాదికాలము నుండి తన్ను వెంబడించి 
వచ్చుచున్న యని యర్థము స సారమను, నంధకార పటలిన్‌= 
చీ కటి గుంపును, దాట గో రెడివారికిన్‌_.దా( కుడు గోర్కిగల వారికి, 
ఏ తపోనిధి= ఏ తపళ్ళాలియైన శుకు(డు, ఏర్పడంగన్‌ = స్పష్టముగా, 
దయదలిర్ల న్‌_ద య చిగురించినట్లుగా వివరిందెన్‌ భాగవత మనెడు 
రహస్యమును వివరించెనో, అట్టి=“టువంటి, మహాత్మ గేయున_మహో 
త్ములచే( బొగడఃదగిన వానిని, విమ ఎస్త చృమైన, విజ్ఞాన= అధ్యాత్మ 
విజ్ఞానముచేత్య రమణీయున_మనోహరు ( డైనట్టి ము, శుకనామ 
ధేయున్‌*నా గురువైన శుక[బహ్యర్షి ౨, వేడ్కన్‌ కొల తున ఉత్సాహ 
ముతో నమస్కరింతును. 


విశేషార్థిములు ౩ కార్యవర్గ ఎబులు........అధ్యాత్మ మనయబడు, 


స 


ఇదియంతయు శ్రీఢరుని వ్యాఖ్యా: ములోని వాక్యమే. అధ్యాత్మము. = 


... దీప మగచు. “అధ్యాత్యదీపం” అనుటకు దెను6గు 'అఖిల 
(శుతిసారం'” అనునది సకల వేదములకు సారాంశమే యని తెనుగు 


త 
అభా 


ద్వితీ యాధ్యాయము 293 


లోనైనది అసాధారణమగు (పభావరాజకంబు, “స్వానుభావం' అను 
దాని కాం|ధీక రణము. “ పురాణమర్శం? పురాణగుహ్యం అనుటకు. 
దెనుగు. తమోజంధం-సంసార మనెడు చీకటి గుంపు, ఇదియు 
శ్రీధరుల యభిప్రాయమే కరుణయా=దయదలిర్చన్‌ అతితీర్ణ తాం = 
దాంటంగోరెడు వారికిన్‌, 


నారాయణునకు నరునకు 

భారతికిని (మొక్కి. వ్యాసుపదములకు నమ 
సారము సేసి వచింతు ను 
దార]గంథంబు దళితత నుబంధంబున్‌. 


నారాయణునకును, నరునక్షును, భారతికిని నమస్కరింతును, 
వ్యాసునకు నమస్తార మొనర్తును. దళిత=పోం గొట్ట(బడిన, తనుబం . 
ధంబున్‌ = తనువుతోడి సంబంధము గలది. అనయా శరీరమే యాత్మ 
యనెడు నజ్ఞానమును బో గొట్టి, య ధ్యాత్మజానమును గలుగంజేయు 
నుదార్మగంథఎబు= గొప్పుగంథమును, వర్గి తున్‌=వర్లింతును. 


ఇక్కడ: బోతనామాత్యుండు గూడ 'జయి మని వాడలేదు. 
అత( డనునరించిన |పతిలో *గంథ'మనియే యున్నదేమో! మూల 
మందలి ' నరోత్తమం” అను శబ్దము నాతండు వదలెను, నారాయణ 
సంయోగముచే నరు; డనడా సులభముగా ' నర్జునుల” డని తెలియు 
నని భావించెనేమో ! భారతి యనగా వాగ్గేవి. ॥ (బాహ్మీతు భారతీ 
ఖాషా గీర్వాగ్వాణీ సరస్వతీ? అని యమరము “దేవీం' అనుపదము 
గూడ దెనుంగులో6 బోయినది. అన్ని పదములు నట్ల ట్రే యనుసరింప 
షి ననుచో యతిప్రాసలు-ఛందశ్ళరీరము మొదలైన  చిక్కులుండును 

గదా! 


మునయ స్సాధుపృష్టో ఒహం భవద్భిర్లోక మంగళమ్‌, 
యత్యతః కృష్ణసంపశ్నో యే నాత్మా సువసిదతి. ర్‌ 


294 "భాగవత సుధాలహరి 


స వై పుంసాం పరోధర్మో యతో భక్తిరధోక్షజే, 
అహైతుక్య [(పతిహతా యయాత్మా సు; పసిదతి,. 


వాసుదేవే భగవతి భక్కియోగ! పయోజితః, 
జనయత్యా ఒశువై వైరాగ్యం జ్ఞ జానం చ యదహైతుకమ్‌, 


మునయః = ఓ మునులారా !, భవ వద్శిః = మీచేత, ఆహంజనేన్కు సాధ 
యోగ్యరీతికో, సృష్ట్హపృచ్చింపంబడితిని, యత్‌ =ఏ యొక్కుటి, లోకమంగళ, 
లోకమంగళమైనదో, కృష్ణసం| ప్రశ్న 8 ఎకృష్ణునిగురించియున్న ఆ విధమైన ప' 
కృత క =ఎచేయంబడినది; యేన__ దేనిచేత, ఆత్మాజ అత్మ, సు పసీదతి=గొప్పళా, 
సందుచున్నదో, 


మహామునులారా। మిరు లోకమంగళ మైన రృష్ణచర్మిత 
గూర్చి యడిగిరి. ఈ (ప్రశ్నతో నేను పరమధన్యు(డనై నాను, శే, 
స్సాధనమైన కృష్ణచర్శి తను జెప్పవలెనంటిరి. ఈ |పశ్న "వేయుట: 
మోరు నన్నను (హించిన ప్ల్రేయెనది; ఎందు కనగా కృష్ణకథ వి 
వారికి. జెప్పువారికి నవశ్యము మనఃపసన్నత చేకూర్చును. 


యత 8=దేనినుండి, అహైతుకేఎఒక పే హేతువునుబట్టి కలుగనిదియు, అ 
హతా=విఘ్నములచే నప్రతిహతయునై న, అధోక్షడే భిక్తి8ఎశ్రీకృష్ణభక్తి, ' 
సాంజ పురుషులకు సిద్ధించునో, స వై=అదే, పరోధర్మః = పరమధర్మః 
యయాజదేనిచేత (ఏ భక్కినుండి, అళ్మాఎమనన్సు, సుప్రపీదతి= చక్క 
శాంతిని బొందునో। 

వీ విధమైన |పపత్తితో నహైతుకమును న్మపతిహతమును 3 
భక్తి శ్రీకృష్ణునియం దేర్ప్చడునో ఆ |పవృత్తియే నాశరహితమైన 
మును నిశ్చయముగా నొనంగెడు పరమధర్మ్శ్మము, భక్తి యున్నప్ప 
మనస్సు రజ సృమముల నధిగమించి సత్ర త్త్వగుణమును మారే 
యవలంబించును. పరమానంద)పాప్పి కి యోగ్యత యున్న దగు; 
స్వర్ణాదిఫలముల హాకొంప్రరిచ ప (పేను సేయ 


ది ్వరీ యాధ్యాయము 295 


శుద్ధభక్తి గాదు. ఫలకాంక్షతో సంబంధములేని భక్తి పరమానంద 
హేతు వగును, అదియే శాశ్వతము, 6 


భగవతి జభగవంతుం డెన, వాసుదేవే వాసుదేవునియందు, |ప్రయోజితః= 
(వయోగింవంబడిన; భక్షి యోగ3*భక్తియోగము, అకు_శీఘముగా, వైరాగ్యం 
ఆవిరకిని, అహైతుకం_శుష్క హేతువాద ములచే6 గూడని,, జ్ఞానం = అత్మజ్ఞాన 
మును, జనయతి=క ల్లించుచున్నది. 

యజ్ఞము, జ్ఞాసము, తపస్సు మొదలై నవానితో నేర్పడు 
జ్ఞానమే గదా మోక్షమునకు హేతువు? భక్తితో మోక్ష మెట్లు సిద్ధించు 
చున్నది? ఈ శంకకు సమాధానమే ఈ శ్లోకము. జ్ఞానము, వైరా 
గ్యము మొదలైన యెశ్వర్యములకు కృష్ణచరి తము పరమా్శాశయము, 
మహనీయమైనది అట్టి కృష్ణచరితమందు( బరమ పేమ లక్షణమైన 
భక్తి ఏర్పడినప్పుడు ఇతర తుచ్చవిషయముల యందు రతి తోంపదు, 
దానితో వైరాగ్య.మపయత్నముగా లభించును. అంతఃకరణము 
దనకు దెలియకయే పరిశుద్ధ మగును. దానితో నుపనిషత్తులతో( 
(బతిపాదింపంబడిన యాత్మస్వరూపజ్ఞానము లభించును. 'కనుక భక్తి 
జ్ఞానసాధక చుగునని తాత్పర్యము. 

ధర్మసృ్వనుష్టితః పుంసాం విష్వక్సేన కథాసు యః, 

నోత్సాదయే ద్యదిరతిం (శమవఏవ హి కేవలమ్‌. 8 

స్వనుష్టిత8జచక్క-౬గా సనుసనరింపయుడినదైన, యో ధర్మఃఎఏ ధర్మము, 
పుంసాంఎపురుషులకు, విష్వక్సేన కథాసు=విష్టుకథలయందు, |పీతి=కౌత్సర్య 
మును, న ఉత్పాదయేద్యది=క లిగింవకపోయినచో ఆ ధర్మము, కేవలం = నిశ్చ 
. యముగ, [శమ ఏవ=ఎ|శమమ్మాత మే, హీఎకదా ? 

ఏ విధమైన |[పవృతియై నను భగవద్భక్తిని జనింపంజేసినచో 
నదియే ,శేయస్సాధనము. దీనినే వ్యతిరేక ముఖముగా జెప్పుచు 
న్నాడు. ధర్మము వర్గాశమాదధులతోొ విభక్షము. ఇట్టి ధర్మమును 


296 భాగవత సుధాలహరి 


జక్కగా ననుసరించిన, నది శ్రీహరి :థ .యందు తాత్సర్యము నేర్చ 
రుప వలెను, అట్టి తాత్పర్యమున కభిమ ఖమైన యంతఃకరణశుద్ధిని 
గల్పింపవలెను. అది శ్రీహరి [థలయందు తాత్పర్యమును గల్లింప 
లేనిచో నది కేవలము కాయి! కష్టము మా(తమే; ధర్మాన ష్టూనము 
నకు ఫలము అంతఃకరణ శుద్ధి. దాన లక్షణము భగవత్క థారతి, 


శ్రీధరీయము ౩ 

“ పళిపూజ్య వచస్తేషాం* వారి పపశ్నమును జక్కంగా నభి 
నందించి అని యర్థము. అ యభినందన | పకారముతో శ్లోకము 
నారంభి.చు చున్నా (డు_ | 


ఓ మునలారా! చాల సముచితముగ నడిగితిరి మో రడిగిన 
(పశ్న లోఠమంగళమైనది. కృష్ణవిషయ |పశ్నను మో రొనర్చితిరి 
అంతకన్నను లోకమంగళ మేమున్నది? సర్వశాస్తాగర్ణసారము నుద్ద 
రించి చెప్పవలెననియు మో రెండవ్మపశ్న దాని యు శ్రరముగూడ 
కృష్ణునియందే పర్యవసించుచున్నది. సర్వశాస్త్రసారమైన మైకాంతిక 
(శేయము నడిగితిరి. దానికి సమాధానము చెప్పుచున్నాను. 

“స వై పుంసాం” అను శ్లోకముచేత ధర్మము రెండు రీతులు, 
(పవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. స్వర్షాదులను గోరునది | పవృత్తి 
ధర్మము, ఏ ధర్మముచేత (శవణాదరాది లక్షణమైన భ క్రియేర్చడ.నో 
యది పరమధర్మము, అదియే యై కాంతిక మైన శేయము. ఆ కేయ 
సాధనమైన భక్తి యెట్టిది?, “అహైతుకీ హేతు వనంగా ఫలాను 
సంధానము. అదిలేనిది. “అ పతివతా” విఘ్నములచేత |పతిహతము 
గానిది. “* తమేతం' వేదాను వచనేన (బాహ్మణాదవిదిషంతి, యజ్ఞేన 
దానేన తపసా నాశకేని -స్వాధ్యాయము చేతను యజ్ఞాదులచేతను, 
అనాశక మైన తపస్సుచేతను భగవంతుని దెలిసికొనుచున్నారు. ఇత్యా 
దులచేత ధర్మము జ్ఞానాంగమని తేలుచున్నది గదా? షల్‌ ధర్మము 


ద్వితీయాధ్యాయము 297 


భక్తి హేతు వెక్టైవది?' నిజమే, ధర్మము జ్ఞానాంగమనుట భ క్షిద్వారా; 
ఈ విషయమునే “వాసుదేవే భగవతి” అను శ్రోకముతో' జెప్పు 
చున్నాడు, “ అహైతుకీం” శుష్కతర్కాద్యగోచరమైనది. జౌపనిషద 
మైనది వ్యతిరేకలక్షణముతోను నీ యర్ధమును నిరూపించుచున్నా (డు, 
* ధర్మస్స్ప్వనుష్టితః " అనుచు? మో క్షార్థమైన ధర్మములో గూడ (శమ 
యున్నదిగదా! నిజమే, కాని భ క్రిభిన్న ధర్మాచరణము “(శ్రమ 
ఏవ హి" కేవలము విఫలమైన _శమమ్మాతమే. భ క్రిలోంగూడ న్వర్లాది 
ఫలము లున్నవి గదా? ఏవకారమ.తో దానిని నిరాకరిచుచున్నా (డు. 
స్వర్గాదులు భ క్రికి ఫలముగావని యర్థము, అవి క్షయిష్ణువులు. కాని 
“అక్షయ్యం హ వెచాతుర్మాస్య యాజినః సుకృతం భవతి. చాతు 
రాస్య మయాజికి అక్షయమైన సుకృతము లభి చుచున్నది. ఈ |శుతిచేత 
స్వర్గాది ఫలమ లు క్షయిష్లువులు గావని చెప్పంబడినదే? కాదని “హా” 
శబ్దముచే సాధించుచున్నా (డు. “ తద్యథఢేహకర్మచిత్‌ లోకః కీయతే” 
అనెడు తర్కానుగ్భహీతమైన (శుతిచేత స్వర్గాదిఫలములకు క్షయిష్లు 
త్వమే యని తాత్పర్యము. 
వంశీధర కృత భావార్థదీపిక : 
“మునయః” మనన శీలురై నవారే యిట్టి (పశ్నలు వేయ: 
గలరని భావము. అందుకే పైళ్లోకము లందును, అధోక్షజ, వాసు 
దేవ), సాత;తాంపతి కృష శబములు తత త్సాధాన్న వివక్షతోనే 
ree “re ; 
వంశీధరుండు తన వ్యాఖ్యలో నక్కడక్కడ విశ్వనాథు నుట్టం 
కించుచు. బోవును. వీ రిరువురును శ్రీ =రునివ్యాఖ్యకు వ్యాఖ్యాతలు, 
అందుచేత వ_శీధర వ్యాఖ్యను జెప్పినప్పగు అందులో విశ్వనాథ 
చక్రవర్తి భావములుగూడ మిళితములై యుండునని యెటు(గ వలెను, 
“పుంసాం' పురుషమాతులకు, పరక==పరమమైన ధర్మము,: శ్రవణ 
కిర్తనాది లక్షణము, 


298 భాగవత సుధాలహరి 


ఏతా వా నేవ లోకేఒస్మిన్‌ పుంసాం ధర్మః పరస్స్మతమ్‌, 
భక్తియోగో భగవతి తన్నామ [శ్రవణా దిధిః. 
కనుక, పరధర్మ మనంగా భ క్రియోగమే. *ఏతావానేవ” అను 
చోట మతుప్పును, ఏవకారమును, భ క్లిభిన్న త్వమునకు పరధర్మత్వము 
పేధించుదున్న వి. భక్తికి పేమయే లక్షణము. |శవణకీ ర్తనాది రూప 
మైన ధర్మము సాధనావస్థలో భక్తి, పాకదశయందు పేమ. ఈ 
రెండును భ క్రిశబ్దముచేతనే వ్యవహరింపంబడును. “భక్ష్యాసంజాతయా” 
'భక్యాబి భత్యుత్సలకాం తనుం" “యతో భక్తి రధోక్షజే' ఇత్యాదులందు 
భ క్రికి తత్పూర్వమున్న భ క్తికారణము. పండునకు కసుగాయ కారణ 
నున్నట్లు స్వాదభేదనిబంధనమే దానికి. గారణము, ఇది కాల్పనిక మే; 
వా స్తవముగాదు; బాలబోధ నార్థము; ఒకానొక పురుషునియందు 
బాల్య యౌవనాదు లుండును. వానికి హేతు హేతు మద్భానము 
ఘట పట ఓదనాదులందు మృ త్తంతు తండులాదులకువలి తాత్త్వి 
కముగాదు. మృ త్రంత్వాదులందు నామరూపభిన్నత యున్నది. ఇట్టి 
హేతు హేతుమద్భావము భక్రియందు! గల్పించుటకు వీలు లేదు భక్తికి 
సాధుసంగము కారణ మనుటకును లేదు. దానికి హేతువు శ్రద్ధ. 
(శద్ధతో సాధుసంగము; దానితో భజన కియాదులు. భ క్రిశాస్త్రములో 
భక్తి ద్వితీయభూమికకు€ జెందినది, భక్తియే” స్స్యాన్మహ త్నేవయా 
విపౌః” అన్నట్లు సాధునంగముతో నేర్పడినది, దాన (వత తపో 
హోమాదినిష్కామ కర్మయోగము జ్ఞానాంగభూతమెన సాత్వికభ కిక 
అతికష్టముతో హేతు వగుచున్నది, నిర్షణభక్రికి గాదు. 
'యన్నయోగేన సొంఖ్యేన దాస వత తపోఒధ్వరైః, 
వ్యాఖ్యా స్వాధ్యాయ సన్న్యాసైః [ప్రాప్నుయాద్యత్నవా నపి, 
అని ఏకాదశస్కంధము, 
నిర్ణణభ క్రి కిక భగవత్క్మృపయే కారణ మనుటకును సీటు లేదు. 
దానికి హేతు వేది? ఇట్లు పశ్నించుచు. బోయినచో ననవస్థా దోష 


ద్వితీయాధ్యాయము 2909 
మేర్చడును. భగవత్కృృప నిరుపాధికము. నిరుపాధికమైే హేతువగు 
చున్నది అని చెప్పుదురా! అ ట్రనుటకు వీలులేదు. భగవత్కృృప 
అందణి యందును అనలా సార్వ్మతికముగం [బవ ర్తించుట లేదు, 
కనుక భగవంతునికి వైషమ్యభావ మారోపిత మగును. భక్తులయొక్క 
కృపయే హేతువని చెప్పికొన్నచో నే బాధయు నుండదు, ఉత్తమ 
భక్తులకు వైషమ్యభావ ముండకపోయినను- 

(పేమ మైతీ కృపోపేకొ యః కరోతి సమధ్యమః 

అనురీతి మధ్యమభక్తులందు వైషమ్య భావము గనుపడుచున్నది, 
కనుక భగవంతుడు భ క్యధీనుండగుటచేత, భగవత్క్భృప భక్త 
కృపానుగామిని యని సిద్ధాంతము, అప్పుడు భక్తికి అహైతుకత్వ 
మెట్టు సిద్ధించినది? ఇట్లు. భగవత్కృృప భ క్షకృపాంతర్ఫూతమైనది 
భక్తక్ళప భ క్రిసంగాంతర్బూత మైనది. భ క్రసంగము భ క్షకంగము. 
అందుచే భక్తి కహైతుకత్వమే సిద్ధించినది. భ క్తకృపకు హేతువు 
భక్తునియొక్ష, హృదయమందున్న భ క్తియే. అదిలేనిది కృపోదయమే 
యేర్చడుట లేదు. కనుక నెట్టు చూచినను భ క్షికి భక్రియే కారణము, 


* అ పతినాతా'” సర్వధా ధ్వంసరహితం సత్యపి ధ్వంసకారణే 
(రూపగోస్వామి). జ్ఞానకర్హాదులచేత ననావృతమైనదేభ క్తి. భక్తిదేతనే 
మనస్సు |సళాంతమగును, కామనామాలిన్య మున్నపుడు మనకపసాద 
మేర్చడదు. కనుక భక్షి నిష్కామమనుట స్వభావముగనే సిద్ధించినది, 
* వేదానువచనం ' వేదా భ్యాసము, * అనాశ కేన జీవాఒ౭భయపదాన 
మొనర్చునట్టిది, అత్మ్మపసాద మెట్టిది? సర్వదుర్విషయ వైముఖ్యా 
పాదక మైన భగవ, దూపగుణ మాధుర్యాద్యనుభవజ్ఞానము. “పయో 
జితః' దాస, సఖ్య, వాత్సల్య, మధురభావాదియు క్షమై భగవంతు 
నితోం బెనవేసికొన్నది.. 1పయోజిత మనుటకుం (బయోజనముగొం 
జేయంబడినది యనియు నర్థము. భ క్రియోగమునకు భక్తియోగమే 


౩00 భాగవత సుధాలహరి 


(పయోజనము. వేరొకటి గాదు. జ్ఞానవైగాగ్యాదులను సంపాదించి 
కొనుటకు భక్తు డెప్పుడును వేజుగా6. [బయత్నింపరాదు, “ఆశు”, 


వైరాగ్యజ్ఞానములు భ క్రితో. దత్కాలముననే యేర్చడుదున్న వి, 

భకి 4 పరేశానుభవో విరకి 

రన్యత చై_ష|త్రిక ఏకకాలః, 

(పపద్యమానస్ప యథా శ్నతస్నుుః 

తుష్టి॥ పుష్టిః కదషాయో=౬నుఘాసమ్‌. 

గడ్డి దినుదున్న జంతువునకు తుష్టి పుష్టి క్రుణ్ణి వారణ ఇవి చెప్ప 
కయే యేర్పడుచుండును. అశ్రు భక్షి సర్వేశానుభవము, అన్యవిషయ 
విరక్తి ఇవి యేకకాలమునందే యేర్చడ.చున్నవి. 'జ్ఞానాన్కోడః ' 
అని యున్న దిగదా |! మణీ భక్తి యహైతుక మెట్లు?” 'అన్నస్య హేతో 
ర్వసతి'_ అన్నము హేతువుగా వసించుచున్నా (డ- అన్నట్లు; వసిం 
చుట కన్నమును గారణము గావచ్చును. కాని యది యొక్కటియే 
గారణము గాదు. అట్లు యంగకరించినను భగవ దూపగుణ మాధు 
ర్యానుభవమయ మైన జ్ఞానము వానికుండనే యున్నది, చతుర్ధస్కంధ 
ములో_ 


వాసుదేవే భగవతి బక్తియోగ సృమాహిత౩, 
సథీచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి. 
లా జ 


అని యున్నది. స్మధీచీన మనలా నొకదానితోడనేం బోవుట వాసు 
దేవపయుకమై సమాహితమైన భక్తియోగము తనతోడనే వైరాగ్య 
జ్ఞానముల నేర్పజచుకొనునని భావము; తత్భలముగా భక్తుడు 
మోక్షాదిఫలాంతరా సక్తి నుండి దూరమగుచున్నా (డు. కనుక భకి కి 
కారణము భక్తియే; లేక భక్తికి6 ప్రయోజనము వాసుదేవుడు, విష్వ 
'క్సేనః_విష్వక్‌ = అంతటను వ్యాపించియున్న, భక్తిలక్షణమైన సేన 
గలవాడు. '*విష్వక్‌ సర్వవ్యాపినీ సేనేవ సేనాభక్తి లక్షణా-భక్త 


తో 


ద్వితీ యాధ్యాయము 301 
సంసారదుఃఖ జేతృ త్వాద్యస్య సః విష్వక్సేన। gE కర్మణా = కర్మచేత, 
చితః.=సంపాదింపంబడినది కర్మచితము. ఘటాది వుణ్యముచేత సంపా 
దితము, పుణ్యచితము స్వర్లాది.. * కర్మణా పితృలోక$' అని |శుతి. 
వాసుదేవుని కథలయందు (పీతి జనింప(జేయని వరా[శమాచారరూప 

రా 
ధర్మము కేవలము పితృలోకమునే (పసాదించును. కనుక స్వధర్మ 
మును విడిచియెనను (శ్రవణ కీర్తనాది లక్షణమైన పరధర్మము నాశ 
యింపవలెనని తాత్పర్యము; అచ్యుతభక్తి వర్జితమైన నైష్కర్మ్యము 
గూడ నిష్పలమే 
“| శేయః స్మృతిం భక్తిముదస్య'* అని భాగవతమే భక్తి హీన 
మైన నష్ట ర (ము లాభము లేదని తెలుపుచున్నది, ఇంతకును భక్తి 
రపేక్షమైనది. జ్ఞానవై వై గాగ్యములు సాపే పేక్షములు, ఇది పి పి.డి తార్థము 
టు 
సర్వతా౬సౌ సమస్తేచ వసత్యత్రైవ వై యతః, 
' తతస్స వాసుదేవేతి విద్వద్భిః పరిగియతే. _ (వాసుదేవనిరుక్తము) 
భగవతి=పాడ్లుణ్య పరిపూర్ణు( డైన యని యర్థము. 


విజయధ్వజము : 

మున న 8;-శౌనకాది మునులారా!, లోకమంగళం _ స సజ్జ 
నులకు మంగళమగు6 గాక యని, యత్‌ =వఏ కారణముచేత, కష్ణ 
సం|పశ్న =పరమాత్ముని మూలరూపము, కృష్ణా ద్యవతార రూపము 
నకు సంబంధించిన, సంపశ్నః = చరిత పశ్నయు, కృతః. మోచేత 
చేయయుడినదో, అతః = దానితో అహం = నేను, భవద్భిః = మోచేత, 
సాధు _ అన్నిసాధనముల కంశెను ఉత్తమసాధనమును, మజియు 
లోకమంగళం = అధికారి చేతనుల కందబకు [శవణ మననాదులతో 
_శ్రేయస్కరమైన విషయమునే, పృష్టః_అడుగ(బడితిని, ఏన=ఏ కృష్ణ 
'చర్మిత పశ్నచేత, అత్మా_1, మనస్సు 2, పరమాత్ము(డు, (పసీదత్సి 


302 భాగవత సుధాలహరి 


(పసన్నమగునో; కనుక మో పశ్న మోక్షకరము; సర్వపురాణ సార 
ముగా కృష్ణచరితనే శౌనకాదు లడిగిరని దీనితో దెల్లము, 


తాత్సర్యము : శౌనకాదులారా ! మీరడిగిన మూలరూపము, 
అవతారములు వీనిచరిత (ప్రశ్న; అధికారులైన చేతనుల కందజకిని 
మోక్షకారక మైనది, సమస్త కల్యాణకరము. మిరు సాధసోత్తమము 
నడిగితిరి. ఇట్టి కృష్ణసర్మపశ్నముతో మనస్సు (పసన్న మగును, 
(పసన్నమైన మనస్సుగలవానిని భగవంతుండు వలచును, 

భగవంతునియందు భక్తిని గల్పించుటతో కృష్ణచర్శిత్మపశ్నమే 
యుత్రమధర్మము. అధికారులైన సమస్త చేతనులకు నిదే ముఖ్యమైన 
శ్రేయస్సు. ఇది బుషు లడిగిన మొదటిపశ్న కుత్తరము. 


యతః. 1. ఏ కృష్టచరిత పశ్నచేత చి ఏ ధర్మముచేత, అధో 
క్షజే = ఇం దియజన్య జ్ఞానమైన (పత్యక్షమునకు విషయముగానట్టి' 
(భూతేందియ గోచరు(డు గానట్టి) పరమాత్మయందు, అహెతుకీ = 
పరమాత్ముని (పసాదముదప్ప వేరైన యే కామ్యఫలము అపేక్షీంపని, 
'అవ్యవహితా = మనస్సు ఇతర విషయములయం దాసక్త మగుటచేత 
. నేర్చడెడు వ్యవధానము లేనట్టి, యయా = ఏ భక్తి చేత, అత్మా= పర 
మాత్ము(డు, [పసదతిజ పనన్ను 6 డగునో, స వై=-ఆ ధర్మమే, అ కృష్ణ 
పశ్నమే, పుంసాం_అధికారులై న చేతనులకు, పరోధర్మకఇఅత్యు త్రమ 
ధర్మము, 

తాత్పర్యము: ఏ ధర్మాచరణముతో నిందియ|పత్యశ్షమునకు 
దూరగుండైన యధోక్షజూనియందు భక్షి యేర్చడునో అదే యుత్తమ 
ధర్మము. అట్టి ధర్మముచేత నేర్చడు భక్తి పరమేశ్వరుని యన్నుగహము 
దప్ప నితరమైన యే ఫలమును అకాంక్షించునదిగా నుండరాదు, 
విషయసుఖముల యాలోచనతో విక్షిప్తము గారాదు. కొంద *రవ్యవ 
షొతి శబ్దమునకు జ్ఞానముతో సంబంధము లేనిది యని యర్థమ్భు 


ద్వితీయాధ్యాయము 303 
జెప్పుదురు. వారు “అథ యోజఒన్యాం దేవతా ముపాస్తే అన్యో 
సావన్యో ఒహమస్మితి. న సవేద యథా పశుఃి అనెడు బృహదా 
రణ్యక వాక్యమును “నా విష్ణుః కీరయే ద్విష్టుం” అనెడు స్మృతిని 
ఉదాహరింతురు. అది సరిగాదు, “న అవిష్ణుః అనుచోట * అవిష్ణుః 
అనయా విష్ణుభక్తుడు గాసివాాడని యర్థము. (శుతివాక్యములోని 
“'యస్య'ి శబ్దమునకు న్వతంతు. డని యర్థము; కనుక నీ (శుతిన్ఫృ 
తుల యాధారముత్రో * భేదబుద్ధి లెక” అని యర్థము చేయుటకు 
వీలులేదు. అంతేగాక *వ్యవధానం తిరోధాన మపిధాన మధో 
చ్యతే' యనెడు కోశము ననుసరించి యవ్యవహిత మనుట కతిరో 
హిత మనుటయే శాస్త్రీయమైన యర్థము. “అ(పతిహతా” యనెడు 
పాఠము అంగికార్యము గాదు. జక వేళ దాని స 'స్టాలి 
త్యము లేనిది? అనియే యర్థము. జెప్పవలెను. “అవ్యవహితా' “అని 
వీరి పాఠము, 

భ క్రిగూడ వైరాగ్యమును గల్లించియే యపరోక్షజ్ఞానమునకు 
సాధన మగుదున్నదని చెప్పుదున్నాండు- 

భగవతిజ=షడ్డు ణైశ్వర్య సంపన్ను (డైన, వాసుదేవే! సర్వత 
వసించెడ్కు 2. సర్వమును దనయందుగల |కీడాది గుణవిశిష్టు(డైన 
శ్రీహరియందు, |పయోజితః=ఉపయోగింప( బడిన, భ క్రియోగః= 
భ క్రి యనెడు పరమాత్మ దర్శనోపాయము, వైరాగ్యంజవిషయముల 
సారమనెడుబుద్ధిని, అహెతుకం=1. అకారవాచ్యు, డైన విష్ణుప్రసాదమే 
నిమి త్రముగానున్న, 2. శుష్కుతర్కముతో నంబంధము లేని యుపని 
షత్తుల కనుగుజమైన, యత్‌ దీ, జ్ఞానం=జ్ఞానము కలదో, తచ్చ= 
దానిని శాస్ర్రీయమైన పరమాత్మ విషయక జ్ఞానమును అశు= 
శీ ఘముగా, జనయతి=కల్గించుచున్నది. తమేన మాత్మానం వేదాను 
వచనేన (బాహ్మణా వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన' 


304 భాగవత సుధాలహరి 


అనెడు శ్రుతులలో ధర్మము జ్ఞాన హేతువనుట (ససిద్దము. అది భ కిక 
గారణ మెకైనది? 

యజ్ఞాది ధర్మములు భ క్రివెరాగ్య మూలకముగానే జ్ఞానమును: 
గల్లించునని యర్థము, అహైతుకం అనుటతో ధనలాభాదులకు( 
గారణమైన యిం|దజాలాది జ్ఞానముగాదని తాత్పర్యము. 


అన్నిటియందు నున్నవాడు అన్నియు. దనయందున్న 
వాడు వాసుదేవుడు. ఇట్టి వాసుదేవునియందు( (యుకమైన భక్తి 
యోగము, అధికారిచేతనునకు విషయముల సారములను వైరాగ్యము 
గల్గించును తద్వారా అకారవాచ్యు. డైన విష్ణువుయొక్ష్య అను గహమే 
ఫలమైన జ్ఞానమును గల్లించును, పరమాత్మయందు నిజమైన భ క్రిగల' 
వానికి దవ్యసంపాదనా కారణమైన జ్ఞాన మేర డదు. . కనుక, భక్తి 
వైరాగ్యమును గల్లిచిి యపరోక్షజ్ఞానమునకు సాధన మగును. 


నిత్యనైమిత్తిక కర్మలున్నవి గదా! వానికంకు నిది యుక్రమైన 
దని చెప్పుట యెట్లు? అని యాశంక్రించి యారె.డు ధర్మములును 
బరమాత్ముని కథయం దాస క్తిని గల్లించుచున్నవి. అందుచేనవి దీనికి 
సాధనములు, కనుక నిదియే పరమధర్మ మని చెప్పుచున్నాడు. 


యశః (పురుషైః=జనులచేత) స్వనుష్టితః=సాంగము గా నెర 
వేర్చ(బడిన, ధర్మః=శాస్త్రోకమై, సదాచారద్ర వ్య దేశ కాలానుగుణము గా 
జక్కగా నాచరింప(బడిన స్వధర్మము, విష్య కేన కథా శయాం= 
1. నామకీ ర్తిచేతనే దైత్య సేనలనుగూడ సమస్త దిక్రులకును బరువె త్తం 
జేయు ఓ సమస్త దిక్కులందును, (బహ్మాదిరూపమైన సైన్యము 
గల్లిన, శ్రీహరియొక్ష కథ్యాశయమైన, రతింజఅన కిని అనందమును 
పుంసాం=లధి కారులకు, నోత్చాదయేద్యది= =కల్గిపకున్న చో, సః 
ధర్మః = =ఆ ధర్మము చక్కగా ననుష్టితిమైనను, కేవలం [శమ వవ 
కేవలము [శమమాతమే. అనుష్టానకాలమునందును, అనుష్టానానం 


ద్వితీయాధ్యాయము 305 


తరమును, కేవల మాయాసమునే గర్గించుటతో (శమమాతమేనని 
యర్థము. ధర్మానుష్టైనము చేయుచున్న కాలమందు సుఖకరము 
గాదు. ఈ విషయమున్సు 'ఏవ' కారముతోః దెల్పుచున్నా:డు, 
అనుష్టానానంతరము నశ్వరఫలమునే యొుసంగుట చే6 బూర్ల సుఖ 
కరముగాదని “కేవల శబ్దము చే6 దెల్ప్చుచున్నాండు. కనుక, “ఏవి 
కార ' కేవలి శబ్దములు పునరుక్తులు గావు, “హి” అనుటతో నిది 
(శుతి సమ్మతము అనుచున్నాండు. అనేవం విత్‌ మహత్పుణ్యకర్మ 
కరోతి, తద్వాచ్యాం తతః శీయతే, యతే' అని శుతివాక్యము. 
ఇట్టుగా( బరమాత్మను దెలియక నుహ త్రర పుణ్యకర్మమునే యొనద్చి 
నను కడకదియును నశించి నశ్వరమైన ఫలమునే యొస(గును అనెడు 
శుతివాక్య మా యర్థమునే దెలుపును. 


నిత్యనైమి త్తిక ధర్మము లున్నను భక్రియోగమే పరమ సాధ 
నము. అధికారి చేతను, డొనర్చు ధర్మములు పరమాత్ముని కథలయం 
సక్తిని బుట్టింపవలెను. సదాబారసంపన్ను (డై (దవ్యదేశకాలాను 
వ Satire నొనర్చినదే ధర్మానుషఘ్టైనము. ఎవనిపేరు 
నుచ్చరించిసంతనే దైత్యసేన పరుగెత్తునో యా పరమాత్మునకు విష్య 
క్వేను(డని "పేరు. అట్టిపర మాత్మకథను వినుటయం దాస కిని గల్లించి 
దానియం జాసరటేము న వినకుండుటతో దుఃఖమును, గల్లించుటుయే 
యనుష్టానమునకుC (బధానఫలము, అట్టిదిగానిధర్మము అనుష్టాన 
జాతమండుసు తదనంతరమును కేవల శమము నూ్యూతమే. పరమాత్మ 
జ్ఞునములేనివాండు గొప్పపుణ్యము చేసినను అ పుణ్య మంతమందు 
క్షయమై పోవును. 


ధర్మస్యా హ్యాపవర్గ్యస్య నాఒర్టోర్ధా యోప కల్పతే, 
నార్థస్య ధరె రైైశాంతస్య కామోలొ భాయ హి స్మృతః 9 


అపవర్ష్యస్య =అప వర్గము నుద్దేశించియున్న, ధర్మస్య=ధర్మముయొక్కం; 
ఆర్థాయఎ|ప్రయౌజనమునకు, ఆర్థః =దిర్థము, స ఉపకల్బ కే=సమర్ద మైనది గాదు 
థాాన్యు_డ్ర 20 


306 భాగవత సుధాలహరి 

ధరై ,కాంకస్య=ధర్మమునే ముఖ్యముగా నిశ్న్చయించికొన్నట్టి, ఆర్థస్య. అర్థము 
యొక్ష, లొభోయజలాభముకొఅకు, కామః ఎవిషయభోగము, న స్మృతః =స్మరింపల6 
బడలేదు, : 
హరిభక్తితో విషయవైరాగ్య మేర్పడుచున్నది. దానినుండి 
యాత్మజ్ఞానము. కనుక, హరిభ క్రి కియే పరమధర్మమని, యింతకు 
ముందు “శోకములలో వివరింపంుడినది. కొందరి యభ్మిపాయ మిది 
కాదు. ధర్మమునకు ఫలము అర్థము. అర్థమునకు ఫలము కొముము 
అనయా విషయభోగము. కామఫల మిందియ్యపీతి. ఈ ఇందియ 
దీతికై మజల (ప్రవృత్తి. మజిల ధర్మార్థాదిపా ప్తి. ఇది చృకవత్సరి 
వర్తనము, కనుక ధర్మానుష్టూనము । గావలసినదే యని వారందరు. 
ఈ * యభిపాయమును గాదనుటక్షై మూడు శ్లోకములు, 


సంసార సంకటముల బొత్తిగా నశింప జేసి నిత్యానంద 
స్వరూపమైన మోక్షము సాధించుటకు, (బధానసాధన మైన ధర్మ 
మునకు ముఖ్యపయోజనము' అర్థసంపాదన నునుట సరిగాదు, అర్ధము 
నశ్వర మైనది. అది యిచ్చునది *డణికసుఖమునే. శాశ్వతసుఖమును 
గాదు, అందుకే యర్థప్రాప్తితో మాాతమే ధర్మము చరి తార్థము గాలేదు 
అక్ష ధర్మసాధనమునకు, ముఖ్యకారణమెన యర్థము ఇం|దియ 
(పీతిని గల్లించెడు విషయభోగమునే ఇచ్చును. దీనితో గామము 
గృతకృత్యమైన దని చెప్పుటకు వీలులేదు, భోగావసానమందు 
ఇందియ।పీతి గూడ నళించునదే ! కనుక నర్థమునకు ఇర్మదియ, పీతి 
రూపమైన, తుచ్చఫలము (పయోజనముగాదు. దానినట్లు వినియో 
గింపరాదని తాత్పర్యము. 


కామస్య నేం్యదియ (ప్రీతిః లాభో జీవేత యావతా, 
జీవస్య త త్త ్వజిజ్ఞాసొ నార్ధో యశ్చేహ కర్మభిః, 10. 


కొమస్య = విషయభోగమునకు, ఇం|దియ।పీతిః = ఇం|దియములి పీతి, 
న లాభః=[పయోజనముగాదు, యావతా=ఎంతమాతముచేత, 'జీవేత జీవిం 


ద్వితీయాధ్యాయము 307 
చునో, (తావాన్‌లాభఃఅంతమా[ త మే లాభము జీనస్యజుజీ వించుట యొక్క, 


అర్థఃజ్మపయోజనము, ఇహాఈ లోకమందు, కర్మభిః కర్మ ములచేత, యః= 
ఏ ఫలమో, సః న4అదికొద్కు తత తృ జిజ్లాసాఒతత్ర పణిజ్ఞానయే ఫలమని యర్థము, 


విషయభి నోగరూపమైన కొమముయొక్క పరమ (ప్రయోజన 
మిందియ పీతి గాదు. ఇం[దియములు కామోపభోగముతో, దృష్తి 
జెందవు, మరల మరల వానిశకై దేవులాడుటయే జరుగును. కనుక, 
నే మ్మాతమైన విషయోపభోగము జీవించుట కావశ్యకమో అ మామే 
యనుభవించుట కామమునకు ముఖ్య[పయోజనము. జీవనపయో 
జనము గర్మ లాచరించి, మరల మరల నర్థాదుల సంపాదించుట 
గాదు. దేనిని తెలిసికొనుటచే మజల నిట్టి సంసారదుఃఖ మనుభ 
వించు నవసర ముండదో ఆ పరమతత్త్వము దెలియుట కుపకరించెడు 
[పవృత్తిమాాతమే జీవితమునకు. బరమ (ప్రయోజనము. 

వదంతి తత్త త్త్వవిద సత్త్వం యుద్ద న మద్వయమ్‌, 

(బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే, 11 

తత్త్య్యవిదః.,ళ త్త పము నెలింగినవారు, తత్‌ తత్త ్వ౦=ఆ తత్త్వమును, 
అద్వయం = రెండుగా గాని, యత్‌ జ్ఞానం = ఏ జ్ఞానము గలదో, ఆదియే యని, 
వదంతి_చే ప్పెదరు, బహ్మ ఇతి = దహ్మ మనియును, పరమాత్మా ఇతీ జ సర 
మాత్మ యనియును, భగవా నితిఎభగవంతు. డనియును, శబ్ద్యతే= కీరింపంబడు 
చున్నది. 

అవ; “తత కనకం యనుట ధర్మజిజ్ఞాసయే గదా! ధర్మమే 
గదా తత్త్వము? ఈ “యభిపాయము గొలీదరిది. దీనిని ఖండిం 


చుటకే ఈ శోకము, 
గ్‌ ౧ శ 
తత్వనస్వరూపమును జక్కంగా నెజీంగిన బుషులు అధ్యయ 


మైన జ్ఞానమే పరమతత్త్వ మని పలికిరి, కణక్షణమునకును మారుచుం 
డెడు జ్ఞానము, తత్త్వము గాదు; జ్ఞాన మవికార్వి ఏీకరూపము; |పతి 


408 భాగవత సుధాలహరి 
ద్వంద్వి లేనిది; ఈ విషయమును దెల్పుటకే పై శ్రోకమందు అరల 
అనునది జ్ఞానవిశేషణము గా పొడ (బడినది, 

“తత్త్వవిదు లందటును నొక కేరీతిగం జెప్పుట లేదు, పలురీతుల( 
బల్కుచున్నారు?, ఈ వాదము సరికాదు. ఒకకటే తత్త్వమును మారు 
"పేరులతో వారు పిలుతు రంతే. దానితో వస్తుభేదము లేదు. ఉపనిషత్తు 
లను (పబలపమాణముగా( బాటించువారు పరమాత్మతత్త ప్రమును 
బ్రహ్మ మందురు. హిరణ్యగర్భోపాసకులు అ తత్త మునే పరమాత్మ 
యనియు, భక్తులు దానినే భగవంతు. డనియు వ్యవహరింతురు. 


త చృద్ధదానా మునయః జ్ఞానవై రాగ్య యుక్తయా, 

పశ్యం త్యాత్మని చాత్మానం భక్సా్యాశుత గృహీతయా. 12 

మునయః =మునులు, (శుతగృహీతయా = వినుటతో |గహింసంబడిన దాని 
గను, జ్ఞానవై రాగ్యయుక్తయా_పరోక్షమైన జ్ఞానముతోను, విషయవై రాగ్యము 
కోను గూడినదైన, భక్తా్యాజభక్తితో, అత్మానంజపరమాత్మను, ఆత్మని_కే్యతజ్ఞుని 
యందు, పశ్యంతి చూచుచున్నారు. 

.. పైంబిస్తావింప బడిన భిన్నవ్యక్తులు భిన్న నామములతో వ కవ 
హరిందెడు నా పరమార్గతత్ర త్ర మును దెలిసికొనుటలో శ్రద్ధగలమునులు 
ఆ జ్ఞానమును (బతిపాదించిడు వేదాంతములు, ఉపనిషత్తులు మొదలైన 
వాని నాచార్యముఖముగా విందురు. అప్పుడు వారికి నాశరహితమైన 
యొక తత్త్వ మున్నదను పరోక్షజ్ఞాన మేర్చడును. ఆ పరోక్షజ్ఞాన 
ముతో నితర విషయముల యందలి గద్ద తగ్గును. తత తుకందుం 
బరమ్మ-పేమ లక్షణమైన భక్తి జనించును, దానితో వారు శరీరాదిజడ్ల 
తత్త్వములను బకాళింప(జేయుచు, నీ శరీరమందు టైకాశించుచు న్న“ స 


క్ష్మేతజ్ఞుం డని పిలువంబడెడు. జీవాత్మ పల మాత లాకు యను అను 
భవ నూ మునుల శేర్చడును. 


ద్వితీయాధ్యాయము 309 


శ్రీధరీయము : 
ఇక్కడ నొక విషయము. జెప్పవలసి యున్నది. వావిళ్ళవారి 
[పతిలో ధర్మస్య హ్యాపవర్షన్య అనెడు శ్రోకమునకు ముందు ఈ |క్రింది 
. శ్లోక మున్నది. ల 
య 
(శ్రుత మప్యొపనిషదం దూరే హరికథామృతాత్‌, 
యన్న్యసంతి |ద్రవచ్చిత్స (పేమ్మాశు పులకోద్గమా,. 
3 ఈ శ్లోకమునకు వావిళ్ళవారిపతిలో శ్రీధరీయ వ్యాఖ్యగూడ 
దు 


n 

“వేదాంత శ్రవణాదులతోనే తత్వ్వసాక్షాత్కార మగుచున్నది 

గదా! భక్తి తో నేమి పని?” యని యవతారిక. ఆ స్వాద్యమానమైన 
హరికథనుండి (దవచ్చిత్తము, |పేనా[శువులు, పులకోద్గమము 
ఎవ్వరి 'కేర్పడవో వారికి శుతమైన యాత్మతత్త్వము గూడ సరిగా 
దెలియదని తాత్పర్యము. భాగవతమునకు (బాయ బడిన “భాగవత 
చందికి యను విశిష్టాద్వైత వ్యాఖ్యలోను ఈ శ్లోక మున్నది, కాని, 
మజి యితరములలో అన(గా వంశీధర, రూపగోస్వామి, వల్లభాదు 
లలో దీనికి వ్యాఖ్య లేదు, వీరరాఘవీయములోను గన్పింపదు. మధ్వా 
చార్యులవారి భాగవతతాత్సర్య (గంథమందును నిదిలేదు. కనుక 
నిది పక్షిష్ప మనియే చెప్పవలెను. శ్రీధరీయ మిట్లారంభింప( బడు 
చున్నది, “హరిభక్తి ద్వారా వైరాగ్య అత్మజ్ఞాన పర్యంతము పరమైన 

- ధర్మము. కొందణు దీని నంగికరింపరు. ధర్మమున కర్గము, అర్థ 
మునకు( గానును అనగా నింద్రియ| పీతి ఫలమనియు వారియూహ. 
నుజల ధర్తార్ధాదుల సంపాదన. ధర్మాదర్ధశ్చ కామశ్చ స కి మర్గం న 
౪ సివ్యలే” అసి వారి |వశ్న; “అపవర్ష్యస్య”_అపవర్గపర్యంతమైన ధర్మము 
యొక్క ఫలముగా నర్థమును నిర్భయింప వీలులేదు. అది యోగ్యము 
గాదనుట. అశ్రు ధర్రైకాంతస్య =ఎధర్మఅవ్యభిచారియై న, అర్థస్యజ అర్ధము 
నకు కామమును లాభముగా. జెప్పుటకు లేదు. .కామమున కిందియ 


310 భాగవత సుభాలహరి 


_ ద్రీతిఫలము గాదు, జీవయ్యాత ఎంతవజకు సా(గునో అంతమా|తమే 
కామమునకు ఫలము. కర్మానుష్టానముతో మటిల చ్యకవ[ద్భృమణమే 
యగును. తత తృ్వజిజ్ఞాసయే జీవనఫలము. 


“తత్ర త్త్వజిజ్ఞాసయు, ధర్మజిజ్ఞానయు నొక్కకే గదా! ధర్మమే 
గదా తత్త్వము? *- దీనినే “వదంతి తత్తత్త్వ విదః ' 'అను శ్లోకముతో 
ఖ౦డించుచున్నాండు, తత్వ్వవిదులు జ్ఞానమునే తత్త్వ మని చెప్పు 
దురు. అది యద్వయము. (బహ్మ_పరమాత్మ_భగ వాన్‌ ఇత్యాదులకు 
నామభేదమె గాని వస్తుభేదము లేదు. ఈ పరోక్షజ్ఞానమును జాన 
వైరాగ్యయుక్రమైన భక్తి చేత 'క్షేతజ్ఞుని మునులు (పత్యక్షీకరించి 
కొందురు, ఎట్లు? వేదాంతాది |శవణగృహీతమైన భక్తి చేత, 


విశ్వనాథచ క్రవర్శి! 

లోకమందు నాల్లువిధములైన మనుష్యు లున్నారు. కేవల 
కర్మనిష్టులు, జ్ఞానులు, యోగులు, భక్తులు, ధర్మార్థకామములను చక 
వత్చరివ ర్హనముగ ననుసరించువారు కేవల కర్శనిష్టులు. వారికి 
ధర్మము అర్థముకొలి కే; తక్కినవారికిగాదు. జ్ఞానులకు ధర్మము శమ 
దమాదుల కొజకు; యోగులకు యమ నియమాదులక్తు; భక్తులకు 
(శేవణ కీర్తనాదులకు; వీరికి అర్ధము పథాన ఫలము గాదు, అనుషం 
గికమే, దానిని దృష్టిలో బెట్టికొని వీరు ధర్మము ననుసరింపరు 
గనుక; వారిదృష్టిలో నపవర్గమే ధర్మమునకు |బధథానఫలము. 
జ్ఞానులు, యోగులు. వీరి యభిపాయములో నపవర్ల మన(గా 
మోక్షము, భక్తులయ భి|పొయములో నపవర్ల మనయగా (పేమభ క్రి కి, 


* ఏనాపవర్లాఖ్య మద్మ్యభ బుద్ధిః” ఖగేందధ్వజ అరక 
ఇత్యాదులు (పథమస్క్మ ౦ధములోనే “యున్నవి. 

నిశ్చలాత్యయి భక్తిర్యా 'సైవముక్తి ర్జనార్టన 1 

ముక్తా ఏన హి భక్తాస్తే తవవిష్టో : యకో హరే! 


ద్వితీయాధ్యాయము 311 


అని స్కాందరేవా ఖండములోని శ్రోకముగూడ నేతదర్థక మే. 
అశ్తే అర్థమునకు(గూడ( [బధానఫలము క మమా 'ఎందుకనంగా 
నర్థము ఫం ర్రైకాంతము, అర్థమునకు( [ధానఫలము ధర్తానుష్టానమే. 
కనుక జ్ఞానులు యోగులు, శమ దమాద్యనుకూలములును“ యమ 
నియమాద్యనుకూలములునునై న, ధర్మములకే యర్థమును వినియో 
గింతురు, భక్తుడు భగవంతునకును, భాగవతసే వకును వెచ్చించును, 
అ్తే కామమున కిం_దియ।పీతి లాభమని వీ రంగికరింపరు. ఎంత 
కలటి (బదుకున కవసరమో యంతవటికే కామమును సేవింతురు, 
ఇక్కడ నొకవిషయ మున్నది. జ్ఞానులు యోగులు. వీరికి అర్థ, కామ 
ఇం|దియ పీతులు జ్ఞాన, యాగములు అనుషంగిక పలివేపల 
అవి గర్శఫలములైన క్రై 'లెక్క. ఎందుకనంగా జ్ఞాన, యోగములందు 
అర్థకామములు నిష్కామ కర్మపరిణామములు; రనుక జ్ఞానులకును 
యోగులకును గల్లెడు సుఖదుఃఖములు కర్మఫలము లే. భక్తులకు, 
గళ్లిడు అర్థ, కామ, ఇందియ|పీతులు భక్తికే ఆనుషంగిక ఫల 
ములు. భక్తి కర్మముగా. బరిణమించుట లేదు గనుక వారి సుఖ 
దుఃఖములు భక్రిఫలము లే. 


యస్యాహ మనుగ్భహ్లామి హరి షే ష్య తద్ధనం శన నః 
తతోఒధనం త్యజం త్యస్య పతనము దుఃఖితమ్‌, 


అను భాగవతవచనముతో వారిదుుఖము భగవంతుని నుండి 
యేర్చడినదే. లేక భక్ష్యాపరాధఫలమైనను గావచ్చును; కనుక 
జీవుని యొక్క జీవనమునకు త త్త్వజిజ్ఞాసయే పథానఫలము. కర్తా 
దులతో నేర్పడు న్వర్గముగాదు., 

వదంతి తత్త త్త్వవిదః=ఈ శ్లోకములో * నద్వయం” అను పద 
మున్నది. అద్వయ మైన యే జ్ఞాన మున్నదో అది తత్త్వమని భావము. 
జాపనిషదుల (బ్రహ్మమే జ్ఞానుల జ్ఞానము, జ్ఞానుల మతములో జ్ఞాన 
నుద్వయ మెట్లో వివరింతుము. వీరిమతములో జ్ఞానము నిరాకారము. 


318 భాగవత సుధాలహరి 


జ్ఞాతృజ్జేయాది విభాగశూన్యము, చిత్సానూన్యము. చిద్విశేషములై న 
భగవద్ధామములు మొదలైన వానిని జ్ఞానమునకంశె భిన్నముగా 
అము భావింపరు. అభిన్నముగనే మనీనచేతురు. జీవుడు మాయ 
యీ రెండును జ్ఞానముయొక్క శక్తులు. అందుచే నంతర్భూతము లే; - 
కనంబడు (ప్రపంచము కారణమా తాత్మకము. అందుచే నధ్వైతము. 
యోగులు పరమాత్మయని దేనినందురో యదియును వ, దీన 
క ద్రైతమెట్లు? యోగుల మతములో బరమాత్ముండు చిదేకరూవుండు- 
కనుక జ్ఞానమా|తు(డు. జ్ఞానమూ తు(డైనను. సాక్షిత్వాది జ్ఞ జూనవిశేష 
ముల క్మాశయుడు; ద్యుమణి దీపములు జ్యోతిస్స రూపము లే, కాని, 
జ్యోతిష్కంతములనియు, (బతీతి; వీరిలో మరియొక తెగయున్నది. 
వా రిట్టందురు. 

స్వదేహాంతర్హ్భృదయావకా శే |ప్రాదేశమ్మాతం పురుషం వసంతం, 

వీరిసిద్ధాంతములో? బురుషుండు సొకారుండు. అప్పుడద్వైత 
మెట్టు? ఇట్లు. 

మాయ వానిశ కి, జీవు(డు తద్విభిన్న పదా ర్థాంశము. మాయి 
కము లన్నియు తదన్యములు. కనుక ద్వితీయమైన వస్తువు లేదు. 
అందుచే నద్వయము. భగవంతుడని భక్తు లందురు. వారి విషయ 
ములో నద్వైతమెట్లు?. భగవంతుడు జ్ఞానన్వరూపుండు. షడ్డుణము 
లాతని కున్నను అవియుంగూడ నప్రాకృతములై న దానివలన చిన్నాత 
ములే. కనుక త్యదూపములే. విష్ణుపురాణ మిట్లన్న దీ. 

ఐశ్వర్యస్య సమ్మగన్య వీర్యస్య యళస|శ్మియః, 

జ్ఞాన వెరాగ్యయో శైవ షజ్జాం భగ ఇతీరిశాః, 

జ్ఞానశక్తి దలై శ్వర్య వీర్య తేజాం స్వశేషతః, 

భగవచ్భద్దివాచ్యాని వినా 'హేయైర్లుణాదిఖిః, 

భగవంతుడు ఒకొక్కసారి. ద్విభుజుండు, చతుర్నుజుండు. 
అయన చిద్దనాకారము లనేకములు, అకై యాతండు బహిరంతరము 


ద్వితీ యాధ్యాయము 3183 


లందు వ రించును. అప్పు డద్వయ మెట్లు సిద్ధించును? స్తాంద మిట్లను 
చున్నది. 

న చ్యవం'తే చ యద్భాకా మహాత్యాం [పలయాదపి. 

ఆయనచిద్ద నాకారము లెన్నియున్నను, సేవ్య, సేవక, సేవాది 
నిఖేదము లున్నను వాండొక్కండే యనుటయే యద్వైతము, వాని 
శక్షులెన చిదాదులు, వానివీలాసములై న వైకుంఠాదులు, వాని స్వరూప 
ములుగనే వీరు భావింతురు. కనుక జ్ఞానాధి కారులు (బహ్మయందురు. 
యోగాధికారులు పరమాత్మయందురు, భక్ష్యధికారులు భగవంతు: 
డందురు, వీరిదృష్టిలో అచింత్యానంత చిదానందమయు(డు భగవం 
తుండు. స్వరూపరూపగుణ లీలాద్యనేక ధర్మవంతు,డు. 

“యన్మి తం పరమానందం పూర్త బహ సనాతనమ్‌ “|బహణో హి |సతి 
ష్టాఒహం” నగ మహిమానం bes భకక es 
మిదం కృత్స్నం ఏకొంశేన స్థితో జగత్‌.” | 

ఇత్యాది వచనములచేత, భక్తులకు మోక్షపా ప్పి mn నున్నదని 
సూచింప బడుచున్నది. |బహ్మ 'పరమాత్మోపాసకులకు భగవద్విష 
యిక _పేమ్ముపాప్తిలేదు. |బహ్మత్వ పరమాత్మ త్త్వ్వములు భగవంతుని 
రెండువిశేషము లే, కనుక భగవత్త త్త్వమే మూలరూపము. |బహ్మో 
సాసకులకంకెను యోగి శ్రేష్టుడు, వానికంకెను భగవదుపాసకు6డు 
ముఖ్యము. ఈ విషయము గేతయందే యున్నది. 

తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోఒపి మకోఒధికః, 

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మా ద్యోగీ భవార్జున, 

యోగినా మపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా, 

(శద్ధావాన్‌ భజతే యో మాం సమేయు క్రతమో మతః. 

“యోగినా మపి అనుచోట నున్నషష్టి పంచమ్యుర్గమందని 
భగవ్యదామానుజు లన్నారు; ఈ జ్ఞానము నెట్లు సాధించుట ? దానిని 
చెప్పుచున్నా (డు. 


314 భాగవత సుభాలహరి 


“తత్‌ శేద్దధానామునయః' అను శ్రోకముచేత; మూ(డురూప 
ములైన యీజ్ఞానము మననళీలురై న జ్ఞానులు, యోగులు, భక్తులు 
భ క్రిచేతనే పొందుచున్నారు. జ్ఞానులు అత్మయందు, సత్పదార్థమైన 
యీశ్వరునియందు త్వం పదార్థమైన జీవుని పశ్యంతి=అనుభవించు 
చున్నారు. యోగులు అంత ర్హృదయమం దంతర్యామిగా భ్యానముతో 
ననుభవించుచున్నారు. భక్తులు, అత్మని=అన(గా మనస్సునందు “చి 
కారముతో బయట(గూడ అత్తానం_ భగవంతుని, పశ్యంతి=తమ కనుల 
చేతనే వానిమాధుర్యము ననుభవించుచున్నారు. శుతిగృహీతేయా= 
గురుముఖమునుండివిని తర్వాత గృహీతమైన భగవద్విషయకమైన 
(శవణకీ ర్తనాదిరూపమైన భ క్తిచేత భక్తుండు భగవంతు ననుభవీంచు 
చున్నా(డు. [బహ్మపరమాత్మోపానకుల: భక్తిని వేలుగా సాధించి 
కొనవలసియున్నది. 

తస్మాన్మ దృ క్తియ కృస్య యోగినో వై మదాత్మనః, 

న జ్ఞానం న చ వై రాగ్యం |పాయః (శ్రేయో భవేదిహ. 

శుద్ధభక్తుండు వానిని వేటుగా సంపాదించికొన నవసరము 
లేదు, ఆ (తిరూపమైన జ్ఞానమును భక్తి చేతనే వాం డనుభవించు 
చున్నాడు; వాని కపయత్నముగనే సిద్ధించుచున్న వని భావము. 


విజయధ్వజవ్యాఖ్య ః 

ధర్మము హరిభకి ని గలిగించును, దానితో విషయ వైరాగ్యము 
భగవద్విషయక జ్ఞానము నేర్పడుచున్నవి, కనుక, ధర్మ మా రెండిం 
టికి, గారణ మగును. అట్టి ధర్మమే ఉత్తమమైనది. ధర్మమున కర్థము, 
దానికి? గామము, కామమున కి్య్యదియ, పీతి, దానికి మటల ధర్మా 
నుష్టానము._ ఈ చ్మకవత్పరివర్త నము కేవల [శమ మా్యతమే. 


ఈ వాదము సరికాదని (తివర్గవాదులైన యర్గశాస్త్రుకారులు 
వచింతురు. వారిమాట ముముక్షువు లాదరింప( దగినదికాదు. వర్ల 
౧ 


హ్‌ 


ద్వితీ యాధ్యాయము 315 


వాదము కేవల బహిర్తుఖులకు మా(తమే యని ఈ శ్రోకములో( దెల్పు 
చున్నారు. | అపవర్ష్యస్య '_ మోక్ష మనెడు మహాఫలమునకు సాధన 
మైన, ధర్మస్య=శాస్త్రవిపాతములై న ధర్మకార్యములకు, ఇహామోక్లాధి 
కారుల విషయమందు, “అర్థః అర్జాయ న కల్పతే హి, అందుచే శ్రీహరి 
కథయందు అసక్తి గల్లించుటయే ధర్మమునకు ఫలము, థరై్మకాం 
తన్య.భకి నీ గల్లించి మోక్షమునకు సాధనమైన, ధర్మమే ఫలమైన, 
“అర్థస్య, కామః, లాభాయ న స్మృృతఃి=జ్ఞానులగేత చెప్పణడలేదు. 
హిఎఅందుకే,సంపొదించిన ధనమునకు ధర్మమే ఫలమని తాత్పర్యము. 

తాత్పర్యము; “ధర్మము భగవంతుని కథయందు అసక్తిని 
గల్గింపకున్నను ధర్మ మర్గమునకు, అది కామమునకు(|బయోజనము, 
కామముతో సుఖ మేర్చడుచున్నది. మజిల దానికై ధర్మము”. ఈ 
వాదము అర్థశాస్త్రపరులది. భగవద్భక్తి లేనివారి మత మది, భక్తుల 
నిశ్చయ మది గాదు. వారి ధర్మమునకు మోక్షమే ఫలము, బంగారు 
మొదలైనవి కావు. సంపాదించిన (దవ్యమునకు మోక్షసాధకమైన 
ధర్మమే ఫలము. విషయసుఖానుభవము గాదు. 


“కామస్య ఇం్యదియ। పీతిః న లాభః యావతా జీవేతలాభః 
అర్థశాస్త్రములో జెప్పిన వాదము కేవల సంసారులకే, ముముక్షువు. 
లకు( గాదు. యావతా=వారి కల్పించిన విషయముల ననుభవించుట 
యనెడు కానుముతో, జీ వేత_విష్టువు, వైష్ణవులు... వీరి సేవకొజకై 
ఎట్లు (బదుకవలెనో యట్లు) సశ్హామము ననుభవింపవలెనని భావము, 
హరిభక్తులశే సేవ కుపయుక్‌ మైన “జీవనమే కామమునకు మహాఫలము. 
ఇం్యదియ్య పీతి యధమఫలము. ఇహ=-పె( జెప్పిన |పకారను, కర్మ 
భి; =యజ్ఞాది కర్మలచేత, యక=వఏ (పయోజనము, భక్ర్యాదుల( 
గల్ఫించు జ్ఞాన మనెడు ఫలము గలదో, సః=అది, అతత్త ్యజిజ్ఞాసోః= 
భగవత్తత్త్వమును దెలియని లేక తెలిసికొన వలెనను బుద్ధియే లేని, 
జివస్య=జీవునకు, న భవతి = కలుగదు. భగవదర్భణబుద్ధితో. జేసిన 


316 భాగవత సుధాలహరి 


కర్మలే ఐహికాముష్మిక ఫలముల నిచ్చును. అనర్పణబుద్ధితో నొనర్చి 
నవి నిరర్గ్ణకములు. కనుక యజ్ఞాది ధర్మాచరణముతో సామాన్యభగవ 
ద్భక్సి యేర్చడును, దానితో వైరాగ్యము, వైరాగ్యముతో _శవణము 
మొదలైన తత్త ్వజిజ్ఞాస కలుగును. దానితో జ్ఞానము. అ జ్ఞానము 
సుదృఢమైన భక్తి నేర్చణిచును. 


సుఖానుభవరూపమైన కామమునకు జీవనయా త గడచుటయే 
ఫలము. జీవించుట కెంతనూ్యూతము సుఖానుభవ మావశ్యకమో 
అంతయే సేవింపవలెను. ఇందియములను దృప్తిపణుప వలెనను 
నాసతో దానియందే మగ్ను(డు గారాదు. కనుక విషయసుఖాను 
భవము జీవనమును, జీవన మర్ధమును, అర్ధము ధర్మమును, ధర్మము 
మోక్షమును గల్గించునని తెలియుటయే భక్తుల జీవనరవాస్యము. 
తత్త ్వజ్ఞాని కానివాడు సేయు కర్మల కెప్పుడును భగవద్భక్తి ఫలము 
కానేరదు, కర్మములను భగవదర్పణబుద్ధితో జేసిననే ఫలకారులగును. 
అట్టు గానివి ఐహికాముష్మికములలో దేనినిగూడ నొసంగ లేవు, 
కనుక తత్త్వజ్ఞానమే యావశ్యకము. 

తత్త్వజిజ్ఞాసువులు గానివాని కర్మ పురుషార్ధజనకము గాదని 
చెప్పినక్లైనది. అ తత్త్వ మేది? దాని నీ [కింద విచారించుచున్నారు. 

తత్త ్వవిదఃతత్త్వమును జక్క(గా నెజి(గిన లక్ష్మీ బహ్మోది 
చేతనులుు యత్‌ =వఏీ, అద్వయం=తనతో సమానమైనది గాని, యధిక 
మైనది గాని లేనట్టి, జ్ఞానం=జ్ఞానమే స్వరూపముగా నున్న, తత్త్వంజ 
సర్వదా నొకరీతిగా నున్న, అందుకే తత్త్వ వమునంబడునట్టి పదార్థమని, 
వదంతిజబెప్పుదురో, తత్‌ =అది, ఆ తత్త త్వ్వశబ్దవాచ్యమైన పదార్థము, 
(బ హ్మేతి=అనంతగుణగణములచేత బృంహిత నుగుటచే (బహ్మ్‌ో మని 
(గుణపూర్ణుం డనియు); పరమాత్మేతి=సర్వాంతర్యామి యగుటచే. బర 
మాత్ళుం డనియు, భగవానితి_ఐశ్వర్యాది గుణవిిష్టుం డగుటచే భగ 
పంతు€౬ డనియు, శబ్ద్బతే=పతిపాదితు( డగుచున్నాండు, 


ద్వితీ యాధ్యాయము 317 


విశేషార్థములు : “అద్వయం *_ అనుటకు అద్వైతులు తదను 
యాయులు, తనకన్న భిన్నమైన పదార్థము లేనిదని యర్థము చెప్పె, 
దరు, ఇంచుమించు శంకరమతానుయాయులై న నుటికొలదటు నికే 
వ్యాఖ్యానింతురు, దానికా రీతి యర్థము చెప్పుటకు వీలు లేదు. 

యు. నిట్టున్నది, * స పురుషస్సోఒ ద్వయళి, న హన 

నుఖి కశ్చన), హ్యేన మభికశ్చన '_ వాడే పురుషుడు, వాశే 
అద్వయు(డు. వీనికి సము డెవ్వండును లేండు. మోరినవా( డెవ్వ( 
డును లేడు. కనుక అద్వయ శబ్దమునకు సమానాధిక రహితు( 
.డనియే యర్థము. ఇంతమా| తమే i ఈ యర్గమే స్పష్టముగా 
మహాసంహితలో నున్నది. 

సోఒద్వయః వురుషస్త స్మా న్నసమో నాఒధికోహ్యుతః 

ఏ కారణముతో శ్రీహరికంకె నధీకుండును, సమాను(డును 
లేండో ఆ కారణముతో నత, డద్వయుండు, దీనిలోనే తత్త ్యశబ్లార్థము 
గూడ జెప్ప(బడినది, 

ఆతీళా నాగతేకాలే యస్తొద్భశ ముదీర్య'తే, 

కుతశ్చిదన్య ధానేయా తృత్తత్త్యం తత్త్వతో విదుః. 

తికాలములయందును నేది యున్న ప్రై యున్నదనీ (మార 
కున్నదని) దేని నందురో, యే కారణముతోనై నను, నితరమున శేది 
యధీనము గాదో అదే తత్త్వము, ఒక కురీతితో సర్వకాలములయందు 
నుండి స్వతం తముగా నుండునది యని పిండి తార్థము. కనుక తత్త్వ 
శబ్దమునకు అనారోపితమైన దనియు, నిది తప్పం దక్కినదంతయు 
నారోపిత మనియు నర్థము సేయరాదు, 

సత్తామా|తం తు యత్కించిత్‌ సదసచ్చా౬ విశేషణమ్‌, 

ఉభాభ్యాం భాష్యతే సాకెదృగవాన్‌ కేవల స్మృతః. 

యచ్చజవీ తత్త్వము, సత్తామ్మాతం=కేవల మానందమే దేహ 
ముగా నున్నదోో యస్య =వఏ జ్ఞానాత్మక మైన తత్త్వమునకు, సద 


318 భాగవత సుధాలహరి 


సచ్చ=కార్యభూశములై న మహదాదులు, కారణభూతమైన యవ్యక్త 
తత్త్వము, అవిశేషణం=-తాము విషయము లగుట యను దానివలననే 
విశేషమును గల్పింపలేవో, యత్‌ వీ తత్త్వము, యత్కించిత్‌ లోక 
విలక్షణమైనదో, యత్‌ = ఏది, ఉ భా భ్యాం=కార్యకారణము లనెడు 
రెంటిచేతను, భాష్యతే = చెప్ప(బడుచున్న దో, అన(గా కారణమైన 
మట్టిని సృష్టించినవాండు కార్యమైన ఘటమును నృష్టించినవా(డు, 
లేక కారణమైన మట్టిని కార్యమైన ఘటమును దెలిసినవా(డు, అనంత 
కార్యకారణ విళిష్టుండుగా వ్యవహారింప( బడువాండు అని యర్థము. 
అ తత్త్వమే (బహ్మ మని తెలియ( బడుచున్నది. అ తత్త్యమునకే పర 
మాళ్ళు( డని భగవంతు. డని పేరులు. కనుక, భగవాన్‌ = ఆ భగవం 
తుండు, సాక్షాత్‌ _ముఖ్యరీతితో, కేవలః = పకృతిసంబంధము లేని 
వాడని, స్మృతః=స్మృత్యాదులందు( జెప్ప(బడినా(దు, 


విశేషార్థములు : సత్తామా తమని చెప్పుటచేత నున్నది స్వరూప 
శక్తి యొక్కటే తదన్యము లేదని యర్థము చెప్పరాదు. దీనికి జమా 
ణము “పెంగి ' శుతి. 

అథ కస్మాదుచ్య'తే సత్తేతి. నందతి నందయతి చేతి, 

సత్త యని యెందు కందురు? తాను సంతోషపడుటచేత, ఇత. 
రులను నంతోషపెట్టుటచేత, 'మ్యాత' శబ్దమునకు దేహ మనియు 
నర్థము వచ్చును. కనుక అనందరూపమైన దేహ మున్నవాం డని 
యర్థము. 


సరమాత్మను జ్ఞానస్వరూవు( డంటిమి. జ్ఞానము విషపేయాక్షము, 
అందుచే నుత్స్పత్సి వినాశములు గలది. “జ్ఞానస్వరూవు(డైన భగవం 
తుండును ఉత్పత్తి వినాశము లున్న వా(డే, కనుక ననిత్యుండేగదా ?” 
యని (పశ్న, దీని కుత్తరమే “సదసచ్చా విశేషణం” అనునది, 

ప్రపంచమందున్న విషయము లన్నియును కారణములుగనో 
కార్యములుగనో యుండును, కనుక సదనత్‌ అను పదములకు విషయ 


ద్వితీయాధ్యాయము 319 


సమూహము లని యర్థము. జ్ఞానము విషయసంపర్కముగల ఇంది 
యములబచేం బుట్టినదైనచో నప్పుడు విషయ్శపయుక్త విశేషము జ్ఞాన 
మున శేర్చడును- పరమాత్ముని స్వరూపమైన జ్ఞానము విషయము 

సేకీంచి పుట్టునది గాదు. “దీనిని దీనితో6 జేయును * ఇత్యాదిగా 
న. ధర్మము లే తత్స్వరూపజ్ఞానమునకు విశేషమును 
గల్చ్పించుచున్న వి, కనుక పరమాత్తు(డు విషయా"పే పత్షంయున్న జ్ఞానము 
స్వరూపముగా గలవాడని యర్థము గాదు. జడసంపర్కము లేని 
జ్ఞానస్వరూపుండు. ఇట్టి జ్ఞానమును తదభిన్ను (డైన పరమాత్ము(డును 
నీత్యులే, *ఉభాభ్యాం భాష్యతే ' అన్న దెందుకు? కనుక గార్యకార 
ఇరా పేళ్లు పరమాతజ్ఞానమునకు లేదని యర్థము. ఇవి యముఖ్యములు, 
అన(గా బరమాత్య్ము(డు (సష్టమైనందువలన వానికి గార్యకారణరూప 
ములైన విషయములనుండి వ్యావర్శ కమైన జాన ముండవ లెను. 
అట్టు గానిచో నతనిని సృష్టికర్త యనుకే పొసగదు. “'యత్కించిత్‌ ? 
తనమా అ|పసిద్ధమైన దానినింగూర్చి తెల్పును, ఇక్కడ నామాట 
వాడుటవలన నీశ్వరతత్వము లోకవిలక్షణమైనదని యర్థము. ఈ 
వ్యాఖ్యానమునకు తం తభాగవతములోని ఈ శ్లోకము (ప్రమాణము, 


విషయా పేక్షి నజ్ఞానం విషమైశ్చ విశేషితమ్‌, 

యత దానంద మాతంచ త్యదృహ్మే శ్యవధార్యతామ్‌. 

ఈ శ్లోకమందలి “విషయా పేక్షి' యనుటతో సదసచ్చా విశే 
షణం” త్ర నర్థము వివరింప(బడినది. “అనందమా[తం "* అనునది 
సత్తామ్మాతం అను దానికి మూలము. 


తాత్పర్యము : తత్త్వ మన్నచో సమము, అధికములేని 
| జ్ఞానము. దీనినే తత్త్వవిదులు తత్త్వ మందురు. జ్ఞానాత్మక మైన ఈ 
వస్తువునే శాస్త్రమందు |బహ్మ మని, పరమాత్మ యని, భగవంతుడని 
వ్యవహరింతురు. (బహ్మ మనంగా సర్వదేశ సర్వకాల సర్వగుణముల 
యందును పూర్ణుండై యుండువాడు; పరమాత్మ యనలణొా సర్వ 


320 భాగవత సుభాఅహరి 


జీవాంతర్యామి; భగవంతు( డనంగా నైశ్వర్యము మొదలైన గుణ 
ములతో. గూడీనవాండు. జ్ఞానాత్మకమైన ఈ వస్తువున కానందమే 
దేహము. తా నానందపడుటయే గాదు, ఇతరులను గూడ నానండ 
పజిచును. ఇది లోకవిలక్షణము, ఆశ్చర్యకరము. [పపంచమందున్న 
కొర్యకారణరూపమైన ఏ విశేషము గూడ నీ జ్ఞానమును తన నిమిత్త 
మున విశేషమున్న దానినిగాం జేయలేదు. అది నిత్యము; విషయ 
మైన కార్యభూతమైన మవాదాది తత్త్వములు ఘటము మున్నగు 
నవి గాని కారణభూతములైన అవ్యక్షతత్త్వము, మన్ను మొదలైనవి 
గాని పరమాత్మజ్ఞానమునకు విశేషమును గల్పింపలేవు, అ జ్ఞానము 
స్వధర్మములచేతనే దన విశేషమును దోపింపంజేయ గలది. దానికి 
విషయాపేక్ష లేదు. ఆ జ్ఞానమునే తత్స్వమని, |బహ్మ మని పిలుతురు. 
తత్త్వ మనంగా6 |దికాలములయం దొక్కరీతిగనే యుండు వస్తువు. 
జ్ఞానస్వరూవుండైన పర్మబహ్మ (పకృతిసంబంధము లేనివాడు, 

తత్‌ =ఇట్టు, (బహ్మ పరమాత్మ మొదలైన అనంత వెదిక పద 
వాచ్యు(డై నట్టియు, సగుణు(డు సర్వజగత్కర్త పరమాత్ముడు నైన 
వస్తువే తత్త్వ మగుటచేత, మునయః జ్ఞానులు, (శేద్దధానాః= శాస్త్ర 
మందు జెప్పంబడిన ఈ వస్తువునం దాస్తిక్యబుద్ధి గలవారై |శుతిగ్భ 
హీతయా=హరిమావోత్మ్య రూపమైన శాస్త్ర శవణముచేత దృఢముగా 
జేయ బడిన, జ్ఞానవైరాగ్యయుక్షయా = (శవణాది రూపమైన పరోక్ష 
జ్ఞానముచేతను, విషయవిరకి, చేతను గూడియున్న, భక్ర్యాజపరమాత్మ 
యందున్న (పేమ పవాహముతో, అత్మని.తమ హృదయములందు, 
అత్తానం చఎ_పరమాత్మనే, పశ్యంతి=చూతురు, అనగా నపరోక్షజూను 
లగుదురని భావము. ల్‌ 


విశేషార్ధములు : ఇందున్న “చి కారము ' ఆత్మన్యేవాత్మానం 

పశ్యేత్‌ అనెడు శ్రుతి పసిద్ధిని తెలుపును. కొందటు “చి కారముతో 

“ఆత్మని యనంగా 'క్షేతజ్ఞు.2ైన జీవునియందు, అతానం = పరమా 
త్యాగ 


ద్వితీయాధ్యాయము 321 


త్మను; చ=అ పరమాత్మయందు జీవుని. జూతురు అని వ్యాఖ్యానిం 
తురు, దీనితో నే మైనది? జగదాకారముగా వివర్తితమైన తత్త్వమే 
వేటు, నిర్గుణతత్త్వమే వేజన్న మైనది, ఇది (శుత్యర్థానుసాఠి గాదు, 
తాత్పర్యము : ఇట్టు ఆ పర్మబహ్మ పరమాత్మ మొదలైన అనేక 
వైదికపదములతో వాచ్య మగుటచే సగుణము, సకల జగత్తర్హ, సర్వ 
నియామకు(డు. ఈతండే తత తము; అందుచే జ్ఞానులు శాస్రోక్తపద్ధరి 
యందు 1శద్ధగలవారై అసీ స్తిక్యబుద్ధితో వేదాంతళొన్ర శవణముచే నేర్చ 
డిన దృఢతీర తత్త వజ్ఞానముతో విషయవైరాగ్యమును బొందెదరు. 
పొంది, యా పరమాత్మను భజింతురు. వానినే తమ హృదయము 
లందు6 |బత్యక్షీకరించి కొందురు. “ఆత్మనే వాత్మానం పశ్యేత్‌ ' 
అనెడు |శుతియు నీ యర్థమునే తెల్బుచున్న ది. 
అతః పుంఖి ర్ల జి శేష్టా వర్ణా_శమ విభాగశః, 
స్వనుష్టితన్య ధర్మస్య సంసిద్ధి ర్హరితోషణమ్‌, 18 
తస్మా దేకేన మనసా భగవాన్‌ సాశ్వతాం పతిః) 
(శోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యశః, 14 
యదనుధ్యాసినా యుక్తాః కర్మగంథి నిబంధనమ్‌, 
. ఛిందంతి కోవిదాస్త్రస్యకో న కుర్యా తృథారతిమ్‌! 15 
శృుళూషోః (శద్దధానస్య వాసుదేవ కథారతిః, 
. స్యాన్మహత్చేవయా వ్మిపాః పుణ్యతీర్ధ నిషేవణాత్‌. . 16 
అతః_అ కారణనుచేత, ద్విజ శేస్థాః_ఓ ద్రాహ్మణోత ములారా।, పుం 
_ ధికిఎపురుషులచేత, వర్ణా శ్ర మవిభాగశః=వర్లము, ఆశ్రమము పీని విభాగముల 
ననుసరించి స్వనుష్టిత స్య చక్కగా నాచరింపయిడిన, ధర్మస్య..ధర్మమునకు, 
సంసిద్ధిః = ఫల పాప్సి, హారికోషణం హరికి సంతోషమును గలిగించెడు..ఆతని 


యారాధసనమను, 
భాను వ 21 


322 భాగవత నుధాల హరి 


భక్తి చేతనే పరమాత్మ యనుభవ మేర్పడుచున్నది- కనుక 
బ్రాహణాది వర్గ భేదములను, |బహ్మచర్యాద్యాశమ భేదములను అను 
సరించి విధింపలుడిన నిత్యనై మిత్తిక కర్మలను శ్రద్ధగా ననుష్టించుటకు 
సరియైన ఫలము ధనము గాదు. శ్రీహరి సంతోషేమున కుపకరిం చెడి 
యారాధనమే ధర్మమునకు యథార్థమైన ఫలము. 18 


తస్మాత్‌ =అందువలన, ఏకేన మనసా=ఇతరవిషయములచే6 జలింపని, 
నివాతదిసమువలె స్థిరమైన మనస్సుతో, సొత్వతాం పతిః=భక్తులను సరిర కించి 
పాలించెడి నాథుందై న, భగవాన్‌ = భగవంతుడైన శ్రీహరి, |శ్రోతవ్యః ఆ వినం 
దగినవాండు, అనగా నతని కథలను నిరంతరము వినవలెనని భావము. కీరి 
తవ్యకిజకీర్సిం పందగినవాండు, ధ్యేయః = ధ్యానించుటకు యోగ్యుండు, నిత్యశః 
దినదినమున్తు పూజ్యః చజ=పూబింపందగినవాండు, 

భక్తి హీనమైన ధర్మానుష్టానము కేవలము శమ మాాతమే, 
భక్తియే పధానమైనది. తత్సంపాదనమునకే ధర్మానుష్టూనము. ఇదే 
వ్యాసమతము. దీనినే కింది శ్లోకముతో మజల( జెప్పచున్నాండు. 
భక్తియే (పథాన మగుటతో నో.మునీశ్వరులారా ! వీకాగమైద మన 
స్సుతో సాత్వతుల కధినాథు(డైన భగపంతుని6 గూర్చి నిత్యమును 
(శవణ మొనర్చవలెను, ఛ్యానింపవలెను; పూజింపవలెను. 14 


యదనుధ్యాసినా = ఎవనికి నంబంధించిన ధ్యాన మనెడు ఖడ్గముతో, 
యుక్తాఃజకూడినవారైై, కోవిదాక = పండితులు, [గంథినిఐంధనం = అహాంకార 
మనెడు గంధిని నిబంధించునట్టి, కర్మ=క ర్మమును, ఛిందంతిజనాశమొనర్తు రో, 
తస్య అట్టివో(డై న భగవంతునియొక్క, కథారతిం = కథయం దాసక్తిని, కః = 
ఎవండు, న కుర్యాత్‌ _చేయండు ?, 


ఇదివణకు6 జెప్పిన శ్లోకములో భక్తిరహితమైన ధర్మము వ్యర్థ 
(పొయమని నిరూపింపథబడినది, ఇంక పై శ్లోకములతో భక్తి ముక్తి ్‌ 
'నొసంగునను విషయమును విన్న రించుచున్నా (డు. భగవంతునిన్వరూప 
ధ్యానమే మహత్తరమైన ఖడ్గము. ఈ ఖడ్గమును విద్వాంసులు ధరిం 


ద్వితీయాధ్యాయము 328 


తురు. దీనితో వారు అహంకారమును. వృద్ధినాందించెడు కర్మమును 
నాశ మొనర్తురు, “నేను కర్మ నొనర్చుచున్నాను. నేనే దానిఫల మను 
భవింప€ బోదును *, ఈ నిధమైన భావములను |కమముగా నళింప 
వేసికొని 'భగవ్యక్సేరణవేతనే సమస్త కర్మలును జేయంబడుచున్నవి. 
అందుచే నే తత్భలమైన పుణ్యపాపములు రెండును భగవంతునకే సమ 
ర్పితములు' అని దృఢభావమును బూనుదురు. దీనితో వారియహం 
కార గంథి విడివడును. భగవ త్ఫేరితములై న కర్మలొనర్బుటకు సాధక 
మైన భగవత్కథ్యాశద్ధ వారి కుండును. ఇట్టి సులభమార్గముతో నహం 
కారనును దొలంగించుకొనుట కన డీష్టపడం డు? భగవత్క్మథారతి 
యహంకార్యగంథిని నాశ మొనర్చునని పిండి తార్థము. [ల్‌ 


పుణ్యతీర్థ నిషే షేవణాత్‌ =పుణ్యక రములై న తీర్ధసేననములతో, మహళత్సే 
పయా=గొప్పవారిని సేవించుటచేతనుు వ[పాః ఎట వ్మిపులారా 1, శృుకూషోః= 
వాసుదేవుని కథలను వినవలెనను కోర్కి= గల్లినట్టియ్క [శద్దధానస్య = తత్కొభా 
(శ్రవణమందు కేవల మిచ్చయే గాక తీవమైన (శద్దగలిగిన పురుషునకు, వాసు 
దేవ కథారతిః=వాసుదేవుని కథలయందలి సరమ్యపేమ, స్యాత్‌ = ఏర్పడును, 

భక్తి ముక్కినిచ్చును. అట్టి భక్తిని బొందెడి మార్గము నీ| క్రింది 
శ్లోకముతో, జెప్పుచున్నా(డు. పుణ్య తీర్థములు పాపములను నశింప 
జేయును. పుణ్యములను వృద్ధింబొందించును, అందుచే పుణ్యతీర్థము 
లందు స్నాన మొనర్పవలెను, ఆ క్షేతదర్శనము చేయవలెను. ఈ 
పుణ్యఫలముగా మహాత్ములసేవ లభించును. వారు వచించు హరి 
కథలు వినవలె నను నాస గలుగును. |కమముగా వాసుదేవుని కథల 
యందు దీీవమైన యభిరుచి యేర్చడును. 10 


శ్రీధరీయము : 

ధర్మమునకు ఫలము భక్తి యే. అర్థకామాదికములు గావు, ఈ 
విషయ మింతవజకు నుపపాొదింప బడినది. దీనితో ముగించు 
చున్నాడు, 


324 'భాగవతసుధాలహరి 
'హరితోషణం=హరికి సంతోషకారణమైన యారాధన, సంసిద్ధిః 
అన(.గా6 |బధానఫలము.. | 
భక్తి హీనమైన ధర్మము కేవల [శమ మని చెప్పెను. కనుక 
భకి కి పధానమైన ధర్మమే అను ష్టేయ మన నత: ఏకేన=ఏకా[గ 
మైన మనస్సుచేత, " 


భక్షి హీనధర్మము (శమ మౌ[తమని చక్కగా (పపంచితమైనది, 
ఇప్పుడు భక్తికి ముక్తి ఫలకత్వమును సాధించుచున్నాండు. 


యదనుధ్యాసినా = ఎవస్‌ యొక్క యనుధ్యాన మనెడు-అను 
ధ్యానమనంగా తై లధారవలె నవిచ్చిన్నమని తాత్పర్యము. అట్టి యను 
ధ్యానమే, అసిః=ఖడ్డము. దానిచేత యుక్తులు, అ|పమత్తులు, కోవి 
దొశి=వివేకులు, (గంథింజ్లు అహంకార మనెడు ముడిని, నిబంధన౦== 
గట్టిగా బిగించుచున్నదో అటువంటి కర్మజకర్మను, ఛిందంతిజ=ఛేదించు 
చున్నారు. తాను కర్తగాదని కర్మము లొనర్భుటచేత, తత్పుణ్య 
పాపములు, భగవంతునకే చెందుచున్నవని భావము, తస్య కథా 
యాం రతింజకోన కుర్యాత్‌ =రట్టి భగవంతుని కథలందు తీ|వమైన 
యాస క్తి నెవ్వరైన నేల పూనరు? పూనుదు రని భావము, 


నిజమే. హరికథారతి సమ స్థ కర్మలను నిర్మూలించును, శాని 
దానియం దఖిరుచి యేర్పడుట లేదు, ఏమిసేయవలెను? ఏర్పడుటకు 
మార్గమునే చెప్పుచున్నా(డు. ' పుణ్యతీర్థ నిషీవణాదులతో పాపము 
నశించును: దానితో మహాపురుషులసేవ యేర్చడును. అ సేవాఫలమే 
వా రనుసరించు ధర్మమునందు (శ్రద్ధ. ఆ శ్రద్ధతో శవణేచ్భ గలుగును; . 
వినంగా వినలాం బరమాత్తునికథలందు త్మీవమైన యభిరుచి గల్లును, 
సత్పురుషుల సంగతి చాలగౌప్పది. తులసీదాసు సళ్చురుషుల మాహా 
త్మ్యమును తన రామాయణమునందు బహుధా (పపంచించెను. 


బిను సతసంగ విబేక న హోయీ, 


ద్వితీ యాధ్యాయము 325 


సత్పురుషుల సంగతితోనే వివేకలాభము. వారి దర్శన మెట్ట 
గును? 

రామకృపా విను సులభన సోయీ . 

శ్రీరామచందుని దయలేనిదే వారు లభింపరు, 


సతసంగతి ముదమంగల మూలా 

సోయిఫలసిధి సబ్‌ సాధనహపూలా। 

సత్పురుషుల సహవాస మనెడు మహా పపకి సంతోషము 
'మంగళ మనునచవే పాదులు, వారి సహవాసముతో. దా నొనర్చిన 
సాధనలే వ పుష్పములు, ఏర్పడెడు మోక్షమే ఫలము, ఒక్కుతులసిదాసే 
కాదు. సత్పురుషులందరును సాధుసంగమును గొనియాడినవారే, ఆ 
విషయము లన్నిటిని బై శ్లోకము న్యూతృపాయముగా వచఛించినది. 


విజయధ్వజము : 

అవతారిక : ఇట్లు పరంపరగా నున్న యాత్మసాక్షాత్కారము 
నకును ఫలమును దెలిపి యుపసంహరించుచున్నాండు. 

Ep ద్విజ శేషూ 8 ఓ ఉత త్రమబాహ్మణులారా! పుంభిః=అధికారు 
లైన చేతనులచేత, వర్ణా శమవిభాగశ =వర్ణ ములకు అశమములకు 
భిన్న భిన్న రీతులతో శాస్త్రములందు విధింప(బడిన పద్ధతుల ననుసరించి 
స్వనుష్టితస్య = == జ్ఞాన పూర్వకముగా ననుష్టింపంబడిన, సాంగమైన, 
ధర్మస్య వేదవిపితకార్యములకు, 'అతఃడభ క్ర క్రినుండి పరమాత్ముని 
యపరోక్షత వఅకునున్న |క్రియాపద్ధతిలో, హరితోషణం=థ్రీహర్మి పీతి, 
అనగా నతని పసాదము, సంసిద్ధిః=ఫలము. 

తాత్పర్యము : ధర్మము. వర్ణ ములకు తతత దగినట్లు 
భిన్న భిన్నముగా నున్నది. ఆ కహ వర్గములవారు అ|శమసుల వారు 
తమ తమ ధర్మములను సాంగముగా ననుష్టింపవలెను, ఇట్లు లోపము 


326 భాగవతసుధాలహరి 
లేక యనుష్టింపంబడిన ధర్మమునకు శ్రీవారి పీతియే [పథధానమైన 
ఫలము, 

కృష్ణుని కథ్యాపశ్నయే పరమధర్మమని నిగమన మొనర్చు 
చున్నా(డు. 

తస్మాత్‌ =కృష్ణుని గూర్చినకథా సం|పశ్నమే పరమధార్శ్మిక 
మైన దొనివలన్క పుంభిః_అధికారులై న చేతనులచేత, సాత్వతాం పతిః 
==సాత్వతు లనంబడు యాదవులకు పాలకుడైన, భగవాన్‌ షడై 
శ్వర్యయుక్తు.జైన (శీకృషు(డు, నిత్యదా=సర్వకాలముల యందును. 
ఏకేన మనసాజఏకాగమైన మనస్సుచేత, (్రోతవ్యః=శవణమొనర్చు 
టకు దగినవాండు. కీ ర్రితవ్యశ్చ _ కీ ర్తించుట కర్హమైనవా(డు, 
ఢ్యేయః=ధ్యానింప( దగినవా(డు, పూజ్యశ్చ=అర్చించుటకు, దగిన 
వాడు. ఇక్కడ పూజ యనగా యజ్ఞాది సకల కర్మలచేత నని 
యర్థము, నిత్యదా=అనుటచేత, (శవణము మొదలై నకర్మలు. అయా 
కాలములందు జేయ6దగినవి, వ్యర్థముగా గాలము గడుపరాదని 
చెప్పిన'ఖైనది. 

తాత్పర్యము: కనుక, శ్రీకృష్ణ కథా[పళ్ళయే పరమమైన 
ధర్మము. పరమపూజ్యుయు యాదవపతియునై న కృష్ణునికథ నేకా[గ 
మనస్సుతో వినవలెను, దానినే నోటితో. బలుకుచుండవలెను. వాని 
గుణగణములనే ధ్యాన మొనర్పవలెను. యజ్ఞయాగాది కర్మములచేత 
వానినే పూజింపవలెను. ఇట్లు భగవత్మథా [శవణమందు కాలము 
గడుపవలెనే కాని, వ్యర్థముగా నెప్పుడును (పొద్దుపుచ్చరాదని తాత్స 
ర్యము, | 

ఒక కార్యమున కొక ఫలమున్నదని తెలిసికొనియే దాని 
యందు మనుష్యుడు (పవృత్తుం డగును. కనుక [శవణాది కర్మము) 
లతో నేమిఫలమని (పళ్నించుచున్నాండు. 


ద్వితీ యాధ్యాయము 327 


యదనుధ్యాయినః = ఏ పరమాత్మను ' నిరంతరము. ధ్యాన . 
మొనర్చుకు స్వభావముగా6 గలవారు, యుక్రా8=1.* మనస్సును పర 
మాత్మునియం దాస క్రమగునట్టుగా( జేసికొనుటకు సామర్థ్య మున్న, 
ది పరమాత్తుని యపరోక్షజ్ఞునమునుబొంది దానిచేత హరి పసాదము 
లభించినవారై న, కో విదాః =అపరోక్షజ్ఞానులు, కర్మ్మగంథి నిబంధనం 
వ=కర్మలనెడు పాశములచేత నేర్పడునట్టి యతిశయమైన బంధనమును 
ఛిందంతి_పోవునట్టు చేసికొందురో, కర్మక్షయరూపమెన ముక్తిని 
బొందుదురని యర్థము, తస్య=అట్టి పరమాత్ముని యొక్క, కథారతిం 
=పరమోపశకారియైన భగవంతుని కథలను వినుటయం దాసక్తిని, 
కక.ఎవ(డు, న కుర్యాత్‌ =చేయండు ? 


కృతజ్ఞు(డైన పతియొక్క డును పరమాత్మకథల యందాస క్తి 
గల్లియుండునని భావము. దీనితో |[శవణాదులు అపరోక్ష జ్ఞానమును 
గల్లించును, కనుక వానికి ము క్రియే ఫలమని తెలిపిన'కైనది. పర 
మాత్ముని |పసాదముచెత కర్మక్షయరూపమైన ము క్తిని బొందినవారు 
గూడ, శ్రీహరికి గృతజ్ఞలై యుందురు. దానితో వారు సదా పర 
మాత్ముని కథలను వినుట మొదలై న కర్మలయం దాసక్తులైయుందు 
రనియే తెలియవలెను, 


పె శ్రోకమందు ఇతర వ్యాఖ్యాత లందటును “'యదనుభ్యా 
సినాీ యనియే వ్యాఖ్యానించిరి, పీరు “యదనుభ్యాయినః* అను 
పొాఠమును స్వీకరించినారు. పూర్వవ్యాఖ్యాతల యభిిపాయములో 
కర్మ “ గంథినిబంధనం ”* అని పాఠము, అహంకార మను (గంథిని 
ఛేదించునట్టి కర్మ యని వారి భావము, మధ్వవ్యాఖ్య కర్మ గంథి 
నిబంధనం అనుదానిని ఒక్కుకే సమానముగ నన్వయించినద్వి 
కర్మము లనెడు పాశములతో నేర్పడిన బలిష్టమైన బంధనము. వూర. 
శోకమందు( గూడ “నిత్యశః” అని ఇతరుల పాఠము, నిత్యదా అని 
వీరి పాఠము, 


328 భాగవత సుధాలహరి 


హరికథా[శవణమం దాసక్తి దేనిచే నేర్పడుచున్నది? ఆ విష 
యమునే తెలుపుచున్నా(డు. 


హే విపాఃజపరమాత్మునియందే అసక్తులైన యో |బహ్మాజి 
జ్ఞాసులారా! శ్చుశూషోః.=1. గురువు మొదలై నవారిని సేవించుటయే 
స్వేభావముగా నున్న, శీ. భగవంతుని స్వరూపమును విని తెలిసికొన 
వలె ననెడు కోర్కిగల్లిన, (శద్దధానస్య = వేదాది గంథములందు 
శ్రద్ద నేర్చజచికొన్న అనంగా నాస్తి స్తి క్యబుద్ధిగల ముముక్రువులైన జీవు 
నికి, పుణ్యతీర్థ నిషేవణాత్‌ =1, పవితములై న గంగాది తీర్థములను 
భక్తితో సే పేవిరీచుటచేత, కి. భాగవతాది సచ్భాస్త్రములను (శద్ధతో 
పఠించుటవలన, మహాత్సేవయా.1. తనకన్న నుత్తములైన జీవులను 
పరమభక్తితో సేవించుటచేత, 2, జీవోత్తము(జ్రైన వాయుదేవుని సదా 
సీవించుటవలన, పొసుదేవ కథారతీఃడా మోత పదు(డైన భగవంతుని 
కథలను వినుట మొదలైన కార్యములందు గద్ధ, స్యాత్‌ = అగును. 
గంగాది మత మహాత్ములను సేవింపవలె నను బుద్ధి 
యేర్చడును. రిసేవతో వేదాదులందు (పామాణ్యబుద్ధి గల్లునుం 
అస్తి క్యము సిద్ధించును. దానితో పరమాత్ముని న్వరూపమెట్టిదో తెలిసి 
కొనవలెననియు, దానిని పెద్దల చేత వినవలెనవియు€ దీవాకాంక్ల 
జనించును. వెంటనే వారు భగవత్కథా[శవణమం దాసక్తు లగుదురు. 


కొందఖు మనస్సును బరమాత్ముని యందే లీనమగు నట్లాన 

ర్తురు. అట్టి సామర్థ్యము వారికుండును, పరమాత్తుని గుణగణము లనే 
ధ్యానించెడు స్వభావము వారిది. వీరే తు, అపరోక్షజ్ఞానులు. 
వీరు కర్మము లనెడు పొశములను ఛేదించికొందురు. అటుపై వారు 
కర్మబద్ధులుగా లెక్కింప(బడరు, ఇట్టు పరమాత్ము(డు జీవుల ననాది 
కర్మపాశములనుండి. వదలించువాండు, నిర్వ్యాజబంధువు. కనుక, 
యోగులు గూడ వానికి గృతబజ్ఞులై వాని కథా(శవణ మొనర్చుట 
యందే యాసక్తు లగుదురు, వారే కాదు. ముకి యోగ్యుంజైన 


ద్వితీయాధ్యాయము 329 
నట్టి యాసక్షి యే యుండును. పరమాత్ముని గూర్చిన. కథలు విన 
వలెననెడు తీవమేన యాకాంక్ష ఎట్టు కలుగును? వాని స్వరూప 


మును వినితెలిసికోనవలె నను జీజ్ఞానత్రో నిది యేర్వ డును, ఆ జ్‌జ్ఞా 
సకుం గారణ మేది? 


వేదాది శాస్త్రములు [పమాణము లనెడు నాసి స్పిక్యబుద్ధి ఈ 
యాని స్పీ క్యబుద్ది తనకంకు నుత్త ములై న మహాత్ములను సేవించుటచేత 
నేర్చడును. వారిని భక్తితో, పరిచరింపవలె ననెడు జ్ఞానము గంగాది 
పుణ్యతీర్ణస్నా నము ల చేతను, అ క్షేతముల దర్శనముచేతను. లభిం 
చును, కనుక ముముక్షవులందణును గంగాదితీర్ణము లను సేవింప 
వలిను, భాగవతాది నచ్భాస్త్రములను భక్రి తోం బఠింపవలెను. 


శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్య]శవణ కీర్త నః) 
హృద్యంతస్థోహ్య భ్మదాణి విధునోతి సుహృత్సతామ్‌. 18 
నష్ట పొయే ష్వభ|దీషు నిత్యం భాగవత సేవయా, 
భగవత్యుత్తమశ్లోకే భక్షిర్భవతి నై స్టికీ. 19 


తదా రజస్త మోభావాః కానులోభాదయశ్చ యే, 

చేత ఏతై రనావిద్ధం స్థితం సత్త్వే వసీదతి, 20 

ఏవం _పనన్నమనసో భగవద్భక్తి యోగతః, 

భగవ త్త త్త విజ్ఞానం ముక్త నంగన్య జాయతే, 21 

సతాం=సత్చురుషులకు, సుహృత్‌ =పాతకారియు, పుణ్య శవణకీర్ల నకి 
పుణ్యములై న శవణకీర్త నములతో. గూడినవాండును నైన, కృష్ణు = కృష్ణుండు, 
స్వకథాః = తన కథలనుః శృణ్యతొం = వినెడు వారియొక్క, ఆంతస్థః = లోపల 
నున్నవా(డై , హృదిజమనస్సునంధున్న, అభి[దోణీ*ఎమలిసములై న వాసనలను, 
విధునోతీ=నశిం స జేయును. 


330 థా గవతసుధాల హారి 


స్వామి సత్పురుషులకు సత్సలము లొనంగు మిత్రు(డు. (శ్రవణ 
కీర్త నములయందు తత్పరులై న వారియొక్క పుణ్యములను పర్థింపం 
జేయువాడు, అట్టి శ్రీకృష్ణుండు తనకథలను వినువారి మనస్సుల 
నుండి వారి దుర్వాసనలను నశింపజేయును. కథాశవణ మొనర్చని 
వారి ప్యాదయములందు. గృష్టపరమాత్మ లేడా? ఉన్నా(డు, కాని 
కథా[శవణాదులతో వాం డుద్దీపితు6 డైనప్పుడు శ్ముశూషువుల పాప 
ములు నళింపంజేయునని తాత్పర్యము. కాష్టాదులందు సహజముగా 
నగ్ని యున్నది. కాని, యా కాష్ట్రమును దహించుటలేదు. మథనా 
దులతో | బజ్వలింప. జేసినచో దహించును గదా! 18 


నిత్యం_నిరంతరమును, భాగవత సేపయా=భాగవతుల సేవచేతను, భాగ 
పతమును బతించుటచేత, అభ్య దేసు = అమంగళములు, నమ్షప్రాయేషు = చాల 
మట్టుకు నశించినవి కంగా, ఉత్స మళ్లో'కే ఉత్స మకీర్శిగల, భగవతి=భగవంతుని 
యందు నై. స్టికీఎవిఘ్నూదులచేత (వతిహతము గాని, భక్తిశ=ఐపరమౌనురాగము, 
భవతి= ఏర్పడుచున్నది. 


నిత్యమును భాగవతుల సేవించుటదేతను, భాగవత శవణ 
పారాయణాదుల చేతను, హృదయమందలి మలినవాసనలు నష్ట 
[ప్రాయము లగును. హృదయకల్మషము నళింప(జేయునట్టి పవి|త 
కీరి గల వాసుదేవునియందు విఘ్న్మపతిహతముగాని భక్తి ఏర్పడును. 
wy మనుభవమునకు వచ్చునప్పు డమంగళములు నశించును. [శవ 
చాదులతో నవి పూర్తిగాం బరాస్తము లగుచున్నవి.. కామాదులు 
నళించు కొల(దియు ' భక్షి దృఢ ముగుచుః బోవును. దానితో జ్ఞాన 
మేర్పడును. జ్ఞానముతో | నానందానుభవము, వి 


తదా=అప్పుడు, రజన మోభావాశ=జరజి స్త మో గుణములు వాని భావము 
లైన, యే కామలోభాదయక్చ...ఏ కొమలోభాదు "ఉన్నవో అవియును, (నశ్యంతి 1 
ఎసకించును) ఏత్రె కిజవీనిచేత. అనావిద్దం =స్ప స్రశింస(దిడని, సతే తై _సత తృ ్వగుణ 
మందు, స్థితం_సిలువం్మదొక్కికొన్న, చేతః క=మనన్ను, _్రసీదతి=శాంతి + నొందు 
చున్నది 


ద్వితీయాధ్యాయము 331 

అవిఘ్న | పతిహతమైన భక్తి ఏర్పడినప్పుడు రజ స్తమస్సులును 

వీనితో నేర్పడు నమంగళములైన కామ లోభాది వికారములును నళిం 
చును, అట్టి దోషములు నళించినవుడు సత్త్వగుణమందు మనస్సు 
స్థిరముగా నిలుచును. దానికున్న చాంచల్యాది గుణములు తొలగి 
పోవును. నివాతదీపమువలె మనస్సు నిశ్చల మగును. ఇదే మనస్సు 
యొక్క |పసాదము. £0 


ఏవం = ఇట్లు, భగవద్భ క్కియోగళః _ భగవంతుని యందలి తీ[వమైన 
భక్తియోగము హేతువుగా, |పనన్నమనసః=పనన్న మైన మనస్సున్న, ముక్త 
సంగస్య = సర్వవిధములై న సంగమములను వదలుకొన్నవానికి, భగవ త్తత్త్వ 
విజ్ఞానం _ భగవంతుని పరమార్హత త్త మును గుటించిన జ్ఞానము, జాయతే = 
కలుగును. 


భగవంతుని నిరంతరభజనతో మనః|పసాద మేర్ప్చడునంటిమి, 
అప్పుడు వానికి సమ స్తములై న సంగములును నిస్సారములై తోచును. 
వాడు సర్వవిధసంగరహితుండు, అట్టి వానికి భగవంతుని సత్యస్వరూ 
సమును గుజించిన జ్ఞానము జనించును. 21 

తీధరీయము : “పుణ్యే (శవణకీ ర్తనే యస్యసః పుణ్య|శవణ 
కీర్తనః' పుణ్యములైన (శ్రవణకీర్తనలు గలవాడు బహు వీహి, 
సుహృత్‌ హితకారి, హృది యాన్యభ్యదాణి వాసనాః = హృదయ 
మందున్న అమంగళములైన వాసనలను, అంతస్థః =హృదయస్థితుండై 
విధునోతినశింప(జేయును. 

నష్ట పాయేషు =ఇక్కడ (1పపాయ్మ్యగహణ మెందుకు? సర్వా 
మంగళముల యొక్క నాశము జ్ఞానో త్రరకాలమందే, అనంగా జ్జానో 
త్పత్తి తరువాతనే అమంగళములు మూలమట్టముగ వశించుచున్న వని 
భావము. భాగవతసేవయా=జభాగవతము, భాగవతులు పీరిసీవచేత, 
నైష్టిక=నిశ్చలమైనది. అనంగా నప్పుడు విక్షేపము లేవియునుండవని 


332 భా గవతసుధాలహరి 


యర్థము. “నిత్యం భాగవతసేవయా ' అనుచోట ఛందస్సులో నొక 
యకీర మెక్కువైనది. ఆర్హమని దానిని సవరించి కొనవలెను. లేక 
“సద్భాగవతసేవయా యని దిద్దికొనవచ్చును.' కాని భాగవతము 


సర్వరీతుల వేదసమ్మితము. శ్రీధరుని దిద్దుబాటు లేకుండుటయే 


మంచిది. 

అనావిద్ధం=అ నభిభూ తమని యర్థము, 

*పసన్నమనసః అత ఏవ ముక్తసంగన్యి, (పసన్నుండైన 
దానివలననే ము క్షసంగు(డని యర్థము. రెంటికిని, కార్యకారణ 
భావము వివక్తితము. 


వంశీధరు(డు ॥ 
అంతస్థః=క థ్యాశవణముచే భావనాపదవిని( బొందినవా(డు, 


నష్ట పొయేషుడనామాపరా ధలశ్షణములై న యభ[దములలో( 
గొంత (ప్రబలమైన భాగము నశించును. అప్పుడు పరమాత్తునియందు 
రతి యేర్చడునని భావము, 


రజ స్తమోభావాః=రజ స్తమోభ్యాం భావః ఉత్ప త్తిః ఏషూంతే. 
చిత్తవి'క్షేప లయాదయః_రజ స్తమోగుణములతో నేర్చడు చిత్తవిక్షేపల 
యాదులు. అదిశబ్దముచేత |కోధమోహమాత్సర్యములు., అనావిద్దంజ 
అవికృతమైనదై; యిట్టి మనస్సునకు విషయములపైన రుచి యేర్చ 
డును, |శవజకీ ర్రనాదులందు స్వాదుత్వ మాభాసించును. పూర్వదశ 
యందు తీక్జశరాయితములై న కొమలోభాదులతో హృదయ మావిద్ధ 
మైనది, అట్టిమనస్సు (పసాదము నెట్టుపొందును? వ్యాధిచే జర్జరితు( 
డైన వాని కన్నాదులు రుచింపవు గా అందుకే సత్త్వే పసీదతి= 
శుద్ధసత్త్వ మూర్తియైన భగవంతునందు, స్థితంజఅసక్తమైన దగును 
భగవంతునే గట్టి గానమ్మి వాని పాదములను భజించునని భావము, 
అప్పుడు భగవంతునందు పరమ ఎమరూపమైన భ్ర క్రియోగమేర్చడును, 


ద్వితీయాధ్యాయము 333 


భగవత తమైన స్వరూపగుణ లీలా ఐశ్వర్యమాధుర్యాదు లనుభవము 
నకు వచ్చును. 


వీరరాఘవ వ్యాఖ్య: 

సతాంసుహృత్‌ జ సువ్యూత్‌ = అనునది హేతుగర్భమైనది, 
మంగళకరమైన హృదయము గలవాడు గనుకనే పాపములను 
నశింప జేయునని వ్యాఖ్య. 


వల్ల భాచార్య వ్యాఖ్య: 

స్వక థా8==వానికి సంబంధించిన కథలు. ఈకథ లనేకములు. 
వినునప్పు డొక్కొక్క టొక్కొక్కరీతిగ భాసించును. అందుచే 
వినుటలో నాస క్తి యేర్చడును. ఇట్లనేక భావావిష్టములై న కథలుగల 
వాడు కృష్ణమూ ర్రియొక్కండే, అందుకే “కృష్ణకి అని చెప్పబడినది. 
భ క్రియోగ విధాననునకే యవతారము. (శవణకీర్తనాదుల చేతనే 
సంచితములై న సమ స్తపాపములును నళించును, వానికి వేరు సాధన 
నుక్కర లేదని భావము, ఇట్టిశవణకీర్త్సనములు గలవాండు గనుకనే 
వుణ్య్యశవణ కీర్తనుండైనాండు. ్మశోతృవ కృదోషముల కిట తావులేదు. 
(శవణకీ రనములను వా(డెప్పు డారంభించునో అప్పుడే సకల పోప 
నివృత్రియైనది. తూర్పుదిశ యెజ్జనై నంతనే చీ;కటులు పరువెత్త నారం 
భించును గదా! కామాదులు ధుతములై న వేగాని పూర్తిగా నాశన 
మందలేదు. అక్కడక్కడ వానిస్వరూపము గనపడుచునే యుండును. 
రూపము మారునంతే. (శ్రవణమందా|గహాము, శేవణపతిబంధముతో 
గ్రోధము (శవణసంబంధమందు లోభము. ఈ స్థితినిచెప్పుట కే ప్రయో 
(గ్రహణము. కొని యివి నిజమునకు (పతిబంధక ములు గావు, నిత్య 
మును భగవత్కథా్యశవణ మొనర్చుచున్న చో వాని స్వరూపము 
మారును. భగవంతునియందలి పరమ్యపేమయే పూర్వము చెప్పిన 
యాకారములు ధరించుచున్నది. ఉ త్తమళ్లోక$=ఉ త్తమమైన శ్లోకము 


334 భోగవతనుధాలహారి 


అన(గా గిర్హి యెవనికింగలదో వాల డుత్తమ శ్లోకు(డు, స్థితం స త్వే 
(పసీదతి=చి త్రముయొక్క స్వరూపమే నళించుచున్నది. చిత్త మనగా 
(దిగుణాతృకమే గదా! సత్వగుణము మెల్లంగా రజ స్తమస్సులకు దారి 
తీయును, మరల యథాపకారము. కొంతకాలము మ్మిశస్వభావము. 
తర్వాత రజ స్తమస్సుల విజృంభ్రణము. వీని యన్ని(టికి |బతీకార 
మొక్కటే, నిరంతరోత్సన్న మైన భక్తి. భగవత త్త త్త్వవిజ్ఞానం=మనస్సు 
సత్త్వాత్మకమైనప్పుడు ' సత్త్వా తృంజాయతే జ్ఞానం! “అనునట్లు సర్వ 
వస్తువులను గూర్చిన త త్త్వజ్ఞాన మేర్చడును. భగవత్స్యరూపజ్ఞానము 
గాదు, అందుకే * భగవద్భక్తి యోగతః' అనుచున్నా(డు. అంతః 
కరణ |పసాదము భ క్రికొణికే, భ క్రితోనే భగవద్దాన మేర్చడును, 
“భక్త్యా మా మభిజానాతి' అని గీత, అ 


విజయధ్వజము : 

ఇట్లు, పరమాత్తునికథలు వినుటయం దాన క్రియేర్చడిన పిదప 
నింకను గథాశ్రవణ మొనర్చుటతో నగు |పయోజనమును దెల్చు 
చున్నాడు, 


సతాం=ము క్రియోగ్యులైన జీవులకు, సుహృత్‌ =నిర్హేతుక 
బంధువైన, పుణ్యశవణకీ ర్రనక=పవి తమైన, పవ్మితులనొనర్చు "శవణ 
కీ ర్రనములుగల, (అనలా నెవనికథ్మాశవణాదులతో జనులు పవితు 
లగుదురో యని యర్థము) కృష్ణః=సర్వుల పాపములను కరణ 
మొనర్చి తనవైపునకు లాగికొను శ్రీహరి, స్వ కథాం=తన కథను, 
(శుణ్వతాం=అస క్రితో విను వారియొక్క, పృాదిహృదయమందు 
అంతస్థస్సన్‌ ఒలో నున్నవా(ై వ హృదయమందు (బకాళించుచున్న 
వాడై, అభ్యదాణీ= 1. పాపములను, 2, పరమాత్నభిన్న మైన యిత 
రాలోచనలను, విధునోతి ఇ నళింప(జేయుచున్నా(డు, సొంఈవిష 
యము (పసిద్ధము గదా! 


ద్వి తీయాధ్యాయము 335 
అవతారిక ; అమంగళకరములైన సమస్తాలోచనలు, నళించుట 
వలన: గలుగు భలమును దెలువుచున్నాండు, అభద్రేషు.. పాపనులు 
నీ. భగవదితరములైన యాలోచనలు, నష్ట పొయేషు సత్సు= నష్ట 
పొయములు కొ౭గా, లింగశరీరముండు నంతవజకును నమంగళము 
యి? సంభవ మున్నది, అందుే [పాయశ్శబ్దము. సంవపూర్ధ 
ముగా నాశన మగుట జ్ఞానానంతరమే. అందుకే నష్టమైన వానివలె 
నుండుననుట. నిత్యంఒనరంతరమును, భాగనతసేవయా. 1. భగవ 
దృక్తులసేవవలన,; జి. భగవంతునికి సంబంధించిన గుణములను 
ధ్యానించుటచేత, ఉ త్తమళ్ఞోకే భగవతి=వఏ దోషనును లేని కీ ర్థిగల 
పరమాత్మునియందు, నైష్టికిఎస్టిరమైన, భక్తిః భవతి=భ క్రి ఏర్పడును. 
తీర్థ్ణయాత్రాది ధర్మములు భక్తి జనకములు. అందుజే పరమధర్మములు. 
యాత్రాదులతో నుహాత్తులసేవ లభించును. ఆ రూపమున, నవి భ క్తికి( 
గారణము లగునని వివరించిన ఖైనది. 


భ క్రియొక్క ఫలమును జెప్పుచున్నా(డు, తదా=శ్రీహరియందు 
నిశ్చలభ క్రి యేర్చడినప్పుడు, యే రజ స్తమోఇఖంవాఃరణజ స్తమో జనిత 
ములైన యే, కామలోభాదయః=అసద్విషయక ములైన అరిషడ్వర్లము 
లున్నవో, ఏ తైఃజవానివేత, అనావిద్ధ్దం=అ|క్రమింప(బడని, చేతః= 
మనస్సు, సత్తే్వ = బలజ్ఞానాదుల సమాహారమైన శ్రీవారియందుు, 
స్థితం సత్‌ = అనకమైనదై, అనయా శ్రీహరినే ధ్యానించుచున్న డై, 
(పసీదతి_నిరంతరమును శ్రీహరిని న్మరించుటయందు సమర్థమగును. 
ఇట్టు చెప్పుటజేత భక్తితో వైరాగ్యము దానితో (శవణాదిరూపమైన 
జిజ్ఞాస వీర్పడునని ముందుచెప్పిన విషయమునే మరల జెప్పిన శ్లునది. 


అవతారిక; నిరంతరమును పరమాత్మను స్మరించుట యొక్క. 
ఫలమును వివరించుచున్నాండు. ఏవం=ఇట్టు, భ ర్లితో భగవంతుని 
నిరంతరమనును న్మరించుచు, భగవద్భ క్రియోగతః_సరమాత్మునియందే 
భక్తితో నాసక్తు(గ్షైన దానివలన, ము క్షసంగస్య=సర్వసంగరహితు, డైన 


336 భాగవతసుధాలహరి 

(పనన్న మునసః=ఎప్పుడును భగవద్విషయకమైన స్మరణ మొదలగు 
జిజ్జ్ఞానసగల జీవునకు, భగవ త్తత్త్వవిజ్ఞానంభగవంతు(డనెడు తత్త్వము 
యొక్క విశిష్టమైన జ్ఞానము_అన(గా నాయాము క్లియాగ్య జీవునకు 
యోగ్యమైన వారివారి బింబాపరో క్షజ్ఞానము, జాయ తేడాక లుగును. 


ఈ శో కములలో నంతకుముందు వివరించిన సాధనముల 
నన్నిటిని, మరల నొకసారి యనువాద మొనర్చి బింబాపరోక్షజ్ఞానమే 
విజ్ఞానమని తెలిపిరని గహింపవలెను. 


తాత్పర్యము : భగవత్కథా|శ్రవణమునం దాస క్టి జనించిన 
తర్వాత యోగ్యజీవులు శ్రీహరిమాహాత్మ్యమును వినుచునేయుందురు. 
కృష్ణ కథ _ కీ ర్హన_ఇవి, తాము పవిత మగుట మాతమే గాదు, తత్ర థా 
శవణకీ ర్రనపరులను గూడ( బవిత్రులనుగా నొనర్చును. భగవంతుడు 
సజ్జనులకు సిమ్మారణబంధువు. తన కథలు వినువారి మనస్సులందు 
Se స్థిరముగా |బకాళించి అట్టివారి సమస్త పాపములను నాశన 
మొనర్చును. జీవుల లింగదేహ మున్న ంతవబికును నశుభనంభవము 
దిజదు. కాని (శవణాదులతో( బాపములు చాలవటికు నళించి నష్ట 
(పాోయము లగును. ఇట్లు దురిత నాశనానంతరము, నిరంతర భాగ 
వత సేవచేత భగవత్సంబంధి కర్శాచరణచేత, భగవంతునందు నిశ్చల 
భ_క్రియేర్చడును, తీర్థయ్యాతాది ధర్మకార్యములు సత్పురుష సేవకు( 
గారణములై భగవద్భ క్రిని గల్గించును. పరమాత్మయం దిట్టి నిశ్చల 
భక్తి ఏర్పడిన తర్వాత రజ స్తమస్సులచే. గలుగు కామలోభాదు లంట 
శేరవు. దుర్భావసంన క్రి వదలిన సజ్జనుల మనస్సు బలజ్ఞానాది సమా 
హోరమై సత్త్యమను “పేరుగల శ్రీహరియం దా న శ్తమగును. వానిని 
దప్పకుఆి యే విషయము నాలోచింపదు. అప్పుడది నిరంతర శ్రీహరి 
స్మరణ సమర్థ మగును, ఈ స్టితియే యపరోక్షజ్ఞానమునకు హేతువైన 
భక్తి. ఇట్టివాండు విషయాసక్తు(డు గానేరండు, వైరాగ్యళాలి; ఇట్లు 
శ్రీహరినే భక్తితో నిరంతరము స్మరించెడు |పసన్న మతియైన జీవునకు 


_ ద్వితీయాధ్యాయము 337 


వానివాని యోగ్యతకు, దగిన బింబభూతు.డైన పరమాత్ముని యప 
రొక్‌ జ్ఞాన మేర్చడును. పైని జెప్పీన సాధనములు లేనివానికి శ్రీహరి 
తన యవరోతము నమ గహింపండు, ఇదే బింబొపరోక్షము. 

భిద్యతే హృదయ గంధి శిద్యంతే సర్వసంశయాః, 

క్షీయంతే చాస్యక ర్మాణి దృష్ట ఏవాత్మ నీశ్వ రే. 21 

హృదయ[గంథిః హృదయ మనెడ్ను గంధి, భిద్య'తే = భేదింపబడచున్న ది, 
సర్వసం4 యాః=సమస్త సంశయములు; ఛివ్యం తే ఎఛేదింపంబడుచున్నవి, ఆత్నని= 
అత్మదైైన, ఈశ్వరే=ఈళ్వరు(డు, దృష్టే ఏవ_చూడంబడినంత నే, అస్యజవీని 
యొక్క, కర్మాణి=కర్మములు, కీయం తే=నళించుచున్నవి. 

అవ : భగవత్త త్త్వవిజ్ఞాన మనంగానేమి? దానితో నేర్పడు ఫల 
మేమి? ఈ విషయములనే వివరించుచున్నాండు. 

సర్వేశ్వరుడైన భగవంతుండే యాత్మ. ఈ (పత్యే? జ్ఞానమే 
ఈ యపరోక్షానుభూతియే తత్త జ్ఞానము. ఈ జ్ఞాన మెప్పుడుండునో 
అప్పుడు “నేను అని తో(చుదుండెడి భావనారూవమైన యహంకారము. 
అదే హృదయ్యగంథి. అది నళించును, దేహముతో సంబంధము 
లేని వేరొక చైతన్య మున్నదా? ఉన్నచో నే ననెడు పదార్థము ఈ 
దేహమా? లేక తద్భిన్నమా? ఈ విధమైన యసంభావన విపరీత 
భావన లనెడు దోషరూపములైన సంశయము లన్నియు నళించును. 
దీనితో దమతమ ఫలముల నొసంగుటకు సంసిద్ధమైయున్న కర్మ 
ములు (సంచిత కర్మములు) నశించును. ఇట్టి యవస్థ కే మోక్షమని 
పీరు. 


శ్రీధరస్వామి భావార్థ దీపిక : 
హృదయ గంథిః = హృదయమేవ (గంథిః. హృదయ మను 
నదే ముడియని తాత్పర్యము, చిజ్జడ్యగథనరూపమైన యహంకారము; 
భామ, (వ, 22 


338 భాగవత్రసుధాల హరి 
సర్వసంశయాః=అసంభావనా విపరీత జ్ఞానాది సర్వవిధములైన సంశ 
యములు, క ర్మాణి=అనారబ్ధృఫలములై న కర్మములు అత్మస్వరూపు( 
డైన ఈశ్వరుడు, దృష ఏవ_ఇచ్చటి ఏవ కారముతో.జానానంతరచు 
కా గ్‌ 6 Ca 

యి వన్నియు నేర్చడుచున్నవని భావము, 


వంశీధరు(డు | 

శ్రీధరు(డు “ ఆత్మన్‌" శబ్దమును ఈశ్వరునకు విశేషముగా 
వా(డెను. ఆత్మనిఇమనస్సునందు, ఈశ్వరేద్భ స్టే అని యన్వయము. 
మనస్సునం దీశ్వరుండు గన్పించినంతనే ఈ ఫల మేర్చడుచున్నది. 
ఇ6క( |బత్యక్షముగ సాక్షాత్కరించినపు డేమని చెప్పవచ్చును? ఇ ట్ర 
నుటతో స్ఫూర్తి సాక్షాత్కారములు రెండును జెప్పుడిన'ప్లైనది. 

సతాం కృపా మహశ్సేవా (శద్ధా గురువదా| శ్రోయః, 

భజనేషు స్పృహా భక్తికి అసర్జాపగమ స్తతః, 

నిష్టా రుచి రథాసక్తి॥ రతిః | శేమాఒథదర్శనమ్‌, 

హరే ర్మాధుర్యానుభనః ఇత్యర్థాస్స్యుః చతుర్దశ, 

(విశ్వనాథుడు 

పై దానిలో దర్శనము గూడ నున్నది. దర్శనానంతరమే 
మాధుర్యానుభవము. ఇవన్నియు భక్తునకు సాధనములు, దర్శన 
మైనప్పుడు సౌధకు(డు పరమానంద స్వరూపుయే యగును. అప్పుడు 
ఫలరూపమైన సాక్షాత్కార మానుషంగిక ఫలమే, శ్రవణ మన 
నాదులతో సర్వసంశయనివృత్తి. శవణముతో జ్లేయగతమైన సంభా 
వన భేదింపబడుచున్న ది. మననముతో తర్గతవిపరీతభావనానాశము, 
సాక్షాశ్రారముతో నాత్మయోగ్యతాగతములైన యసంభావన, విపరీత 
భావనలు నశించును. శ్రీయంతేభగవదిచ్చామా| తము చేతనే యనా 
రబ్బఫలము లైన కర్మలు నళించునని తాత్చర్యము. 


ద్వితీ యాధ్యాయము | 339 
వీరఠరాఘవవ్యాఖ్య : 
సర్వసంశయాః = అన్యధాజ్ఞాన, విపరీతజాన, అజ్ఞానాదులు, 


ఖా 
హృదయ గంథిః = హృదయమును ముడివలె చుట్టుకొన్న అహం, 
మమతా, జ్ఞానములు సమూలముగా నశించుచున్న వి, 


విజయధ్వజము; 
స్వబింబాపరోక్ష జ్ఞ జానమనెడు విజ్ఞానఫలమును చెప్పుచున్నాండు. 


అత్మని_ సదయ కమలము యొక్క కర్ణికా మధ్యమందు, 
ఈశ్వరే= తనబింబమైన సర్వేశ్వరుండు, దృష్ట వలం గర 
నంతనే విలంబము లేక యని భావము, హృదయ।గంధథిక _ జడ 
మనస్సు పొందియున్న లింగదేహము, భిద్యలే=నిర్వీర్యమగుచున్నది. 
ఇట్లు లింగదేహము నిర్వీర్యమైనపుడు, సర్వసంశయాః = ఈశ్వరుండు 
మొదలైన సర్వతత్త్వములకును సంబంధించిన సందేహములు, ఛిద్యం 
తే=భఛేదింపంబడుచున్నవి, ఏ సందేహములు నుండవని భావము, 
అస్య, ఈ యపరోక్షజ్ఞాని యొక్క, కర్మాణి = _పారబ్ధములను వదలి 
తక్కిన పూర్వజన్మకృతములైన సమస్త స్త పాపకర్మములు, అనభీష్టము 
లైన పుణ్యములును, ముందు చేయ (బోవు పాపములు-అనభీష్టము 
లైన పుణ్యములును, శీయంతే చ=నళించిపోవుచున్న వి, 


తాత్పర్యము ; హృదయకమలముయొక్ష. కర్ణి కామధ్యమందు 
తన బింబమైన శ్రీహరిని జీవుడు చూచినంత నేమగును? అవిలంబ 
ముగా ఇడమనస్సుతో, గూడిన లింగదేహ మనెడు" గగంథికిం దనకార్య 
మొనర్చుటకు సామర్థ్యము దొల(గును. అది నిర్వీర్య మగును, నిర్వీర్య 
. మైనవుడు పరమాత్ముండు మొదలైన తత్త్వములయందున్న సంశయ 
ములు తమకు. దామే పరిహృతము లగును, అంతమా[తమే గాదు, 
అ యపరోక్షజ్ఞాని ముందుచేసిన పొపములును ననిష్టములైన పుణ్యము 
లును సర్వమును నాశ మగును. అఫ్రే చేయబోవు పాపకర్మములు, 


340. భాగవత సుధాలహరి 


పుణ్యములు వాని నంటికొనవు, కాని ప్రారబ్దము మాత మంటి పెట్టి 
కొనియేయుండును. ఇదెస్పుడు నశించును? లింగశరీరము భంగమై 
నప్పుడు. అప్పుడే దుఃఖము నిశ్ళేషమ. గ6 బోవును. తృప్తిని గల్లించు 
సుఖము అనుభవమునకు వచ్చును ఇదే మోడ్షవు.. ఇదే పరవ వుట 
మోర్థము. 

ఈ సందర్భములో మనము బిఎబాపరోక్ష మను మాటను 
వాడుకొంటిమి. బింబాపరోక్ష మనగా నేమి? 


ద్వైత్మష్మకియలో సృష్టి మూండు రీతులు, అందుకే (పథమ 
శ్లోకములో “తీసర్లః” అన్నాం డందురు. జీవేశ్వర జడముల సృష్టి 
యని యర్థము. “ఏకస్య తేజసో బవుత్వన దీశ్వర సర్లః'_-ఒకతేజము 
బహుధా భాసించినట్లు ఈశ్వరనర్లము (ఒహ్మర్ముదాదు లనుట. వారి 
నిమిత్త (పతిబింబవత్‌ జివసర్లః *. జీవ సర్గము నీటియంద. |పళ్‌బిం 
బించిన సూర్యుని ఛాయవంటిది “వృదో ఘటాదివత్‌ ' 'అవ్యక్తాజ్ఞడ 
సర్గః *. మట్టినుండి కుండవల్కె అవ్యకమునండి జడ సర్గ మెర్చడ.ను, 
ఇక్కడ బింబాపరోక్ష మనంగా |పతబి_బభూతు డైన జీవుడు బింబ 
భూతు(డైన ఈశ్వరుని దగ్శంచుట. 
పోతన్నగారు ; 

అని యిట్లు దేవతాగురు నమస్కారంబు సేసి యిట్లనియె, 
మునీంద్రులారా! నన్ను మొరలు నిభిలలోక వంగళంఖయన | [పయో 
జనం బడేగితిరి. ఏమిటం గృష్పస ఎ వశ్నంబు సేయంబడు, నెవ్విధం 
బున నాత్మపసన్నం బగు, నిర్విఘ్నయు న స్‌ో తుకయు నైన హరికి, 
ఏ రూపంబునం గలుగు నది పురుషులకు, బరమధర్మం బగు; వాసుదే 
వుని యందు [బయో గింపంబడిన భక్షి యోగంబు వైరాగ్య విజ్ఞానం 
బులం బుట్టించు, నారాయణకథల నె య్యే ధర్మంబు, దగులువడ 
వవిని నిర్ధకంబులు, అపవర్ల పర్య. తంబయిన ఈ పరమధర్మంబునకు 


ద్వితీ యాధ్యాయము 341 


దృష్టశు క పపం చార్భంబు ఫల౦బుగాదు ధర్మంబునం దవ్యభిచారియైన 
యర్ధంబు3కు. గాముబు ఫ బు గాదు విషయభోగంబై న కామం 
బున కిండియ।పీతి ఫలంబు గాదు. ఒంత తడవు జీవించు నంతియ 
కామ బునకు ఫలంబు. తత్త (జిజ్ఞాసగల జీవునకు( గర్మంబుచేత 
నెయ్యు9 నుపసిద్ధ బది నిరర్థ" ౦బు. తత్త ్యజిజ్ఞాస యనునది ధర్మ 
బిజ్ఞాస యగుట. గొందబు ధిర్మ ౧బీ తత్త్వం బని పలుకుదురు, తత్త్వ 
విదుల' జ్ఞాన + బను పేర నక్వయంబైన యది తత్త్వం బని యెలు, 
గుదురు అ తత్వం౦ంబు నౌఎగషదులచేత (బ్రహ్మ మనియు, హైరణ్య 
గగ్భుల చే” ( బరమాత్మ యనియు, సాత్వతులచేత భగవంతు! డని 
యును బలుకంబడు వేవాంత్మశవణంబున (గహింపంబడి జ్ఞా వైరా 
గ్యముల తోడం గూడిన భక్తి చేత, దత్సరుతైన పెద్దలు క్షే; తిజ్ఞు. డైన 
యాత్మయందు బరమాగ్మం బొడ గందురు. ధర్భంబువకు భకి ఫలంబు. 
పురుషులు నర్గాశమ ధర్యభేవంబులం జేయు ధర్మంబునకు మాధ 
వుండు సంతోషిచుటయె సిద్ధి. ఏకచిత్తంబున నిత్య :బును గోవిందు 
నాకర్షి పను వర్గి ంపనుం దగు చకాయుధారాధను బను ఖడ్డ బున 
వివేకవంతు లహంకార నిబద్ధ బైన కర్మ౧బు [దుంచివైతుగు. భగ 
వ తునియందలి (శేద్దయు నపవర్షదఎబగు తత్ర థ్మాశవణాదులయం 
దత్యంతాసక్షి ము బుణ్యతీర్థావ గాహన మహత్సేవాదులచే సిద్ధించు. 
కర్యనిర్హూలన హేతువులై న కమలలోచను కథలం దెవ్వ(డు రతిసేయు, 
విన నిచ్చ గించు వాని కితరంబు లెమ్వి యు రుచి పుట్టి పనేరవు పుణ్య 
శ్రవణకీర్తన (డైన కృష్ణుడు దనకథలు వినువారి హృదయ. బులందు 
నిలిచి శుభంబు లాచ్రెంచు, అశుభంబుబ( బరిహరి చు అశుభం 
బులు నష్టంబులయిన భాగవతళ స్ర్రసేవనా విశేషంబున నిశ్చ లభక్తి 
, యుదయించు. భ్‌క్సి గలుగ రజస్త మోగ అ (పభూతంబులై వ కామ 
లోభాదులకు వశుఎబుగాక చిత్త బు సత్త్వగుణంబున, (బసన్నం బగు. 
[పసన్నమనస్కుండ్రైన ముక్తస గుం డగు, ముక్షసంగుండైన సీశ్వర 
తత్త్వజ్ఞానంబు సిద్ధించు. ఈశ్వరుడు గానంఒడిన( జిజ్ఞడ[ గథన రూపం 


342 భాగవత సుధాలహరి 


బెన యహంకారంబు భిన్నం బగు; నహంకారంబు భిన్నంబైన నసం 
జాజర రూపంబులగు సంశయంబులు విచ్చిన్నంబులగు, సంశయ 
విచ్చేదంబైన ననారబ్దఫలంబులై న కర్మంబులు నిశ్ళేషంబులై నళించుం 
గావున 

“అని యిట్లు దేవతాగురు నమస్కారంబు సేసి '_ఈ పాఠము 
సరిగాదని నా యూహ. మొట్టమొదట మూలకారుండును శుక్కబవా 
స్తుతియే యొనర్చెను. తెను(గుసేతగూడ నక్రు సాంగినది, మొదటి 
శ్లోరముతో నాతని చరితను వర్ణించుచు తన్మూలమున నాతని యైశ్వ 
ర్యమును స్ఫురింపంజేసినాండు. తెను(గు గూడ నంతే. రెండవది నిలో 
శుకుని కృపాళుత్వము వర్ణింపబడినది. పోతన్నయు దానినే యను 
కరించను. తరువాత దేవతాస్తుతి రూపమైన *నారాయణునకు నరు 
నకు” అను రచన. కనుక మొదట నొనర్చినది గురునమస్కారమే. 
అందుకే శ్రీధరుండు “గురుదేవతయో ర్నమస్కారః” అన్నా(దు, 
“నారాయణం నమన్కృత్య'* అను శ్లోకమున కొవతారికగా “వీవం 
ద్వాభ్యాం గురుం నమస్కృత్య దేవం (పణమతి"* అని యారంభించి 
నాడు, అందుచే, నీ వచనమందు “దేవతాగురు నమస్కారంబుసేసి* 
అని యుండుటకు వీలులేదు, *గురుదేవతా నమస్క్మారంబుసేసి అని 
యుండవలెను. ఇది గద్యము. ఎవ్వరిదో లేఖకదోషమై యుండును. 
అధ్యాత్మిక మార్గమందు ముఖ్యముగా భక్షి మార్గమందు గురువునకున్న 
గౌరవము మజియెవ్వరికిని లేదు. భగవంతుడు గురువునకు, |గిందే, 
గురుదైవతములలో నెవ్వరిని విడుతువని యొకరు (పళ్నించినపుడు 
“భగవంతునే వదలెదనని* కబీరు |పతివచనము. తులసీదాసు గురు 
మాహాత్మ్యమును చాల విపులముగ వర్ణించినాడు. వీ రిరువురేకాదు, 
భకిగంథము లన్నియు గురువునకు మహాగాౌరవము నొసంగను. . 
సాధకు(డై. సాక్షాత్మారమందిన పోతన ఈ విషయమును విస్మరించి 
యుండు ననుటకు వీలులేదు. కొందజు వ్యాఖ్యాతలు భాగవతసేవ 
నమున కధిష్థానదైవము గురువు రెండు శుకుండే యన్నారు. 


ద్వితీయాధ్యాయము 343 


నిభిలలోకమంగళంబు_ ' లోకమంగళం ' అనునది మూలము. 
లోకములకు సమన్న మంగళములను గలిగించునదని తాత్పర్యము. 
మంగళకరమని భావము. కొని మంగళకరనునియే యఖేదముగా. 
జెప్పినాండు, మును లడిగినది సర్వశార్రోర్ధారరూపమైన (పశ్న. కృష్ణ 
సంపశ్నయే సకల _శ్రుతిసారమని ఫలితాంశము. “సం పశ్న "శబ్దము 
మూలమున నున్నదే, చక్కగా. (బళ్నించుట యని యర్థము. అన్ని 
విషయములును సమ్మగముగా' దెలియువజకు నడుగుట; దీనిచే 
నేర్పడున దేమి? ఆత్మయొక్క |పసాదము. ఇచ్చట నాత్మ యనగా 
మనస్సు. [పసన్న మగుట యనగా లయవిశ్షపాదులు లేక భగ 
వంతునందు స్థిరముగా నుండుట. నిర్విఘ్నయు.... పరమధర్మంబగు; 
ధర్మము రెండురీతులు. 1పవృత్తిధర్మము నివృత్తి ధర్మము. [పవృత్తి 
ధర్మము స్వర్గాదులనుగోరి చేయునది. నివృత్తి ధర్మము (శ్రవణాదరాది 
లక్షణమైన భక్తిని గలుగం జేయును. ఇదియే పరమధర్మము, ఇది 
ఐకాంతికమైన [శేయము,. 

నిర్విఘ్నయు . నిర్ణతాః విఘ్నాః యస్యాస్సా=నిర్విఘ్నా. 
ఇది భక్తికి విశేషణము, అందుచే స్ర్రీలింగము. విఘ్నముల వంటిదని 
భావము. అపతిహతా అని మూలము. విస్టైరనభిభూతా అని 
వ్యాఖ్య. కనుక నిర్విఘ్నయు నను శబ్దమునకు వ్యాఖ్య మూలము, 
నిర్తే తుకజనిర్లతో హేతుః యస్యాస్సా. ఇదియు భక్తి కి విశేషణమే. 
బహు వీపి సమాసమగుటచే 'కి (పత్యయము వచ్చినది. హేతు ' 
వనఃగా నిచట ఫలము, ఫలానుసంధానము లేనిదనియు నర్థము. 
ఏ కోరికయు లేనిది, వాసుదేవుని .. .. పుట్టించు. భగవంతుని 
యందు సమర్శింప(బడిన భక యోగము. జ్ఞానవైరాగ్యములను 
గల్లించునదని భావము, వాసుదేవశబ్ద్బము మూలములోనిదే, (పయో 
జితః  అనుకర్మణ్యర్థమునకు “పయోగింపయిడిన* అని తెనుగు, 
మూలమందలి ' ఆశు’ శబ్దము తెనుగులో? బోయినది. శీఘముగా 


344 భాగవత సుధాలహరి 


జ్ఞాన వైరాగ్యములు గల్లించునని మూలకారుని భావము. సాధన 
సాగెడు కొలంది క్రమక్రమముగా జ్ఞాన వైరాగ్యము లేర్పడు ననియు 
పోతన్న గారి భావము. 


తమేతం వేదానువచనేన ద్రాహ్మణా వివిదిషంతి, 
యజ్ఞేన దానేన తపపాఒ నాశశేన. 


అని శుతివాక్యము. వేద మేమని విధించుచున్నది? యజ్ఞ 
దానములచేతను, నిశ్చలమైన జ్ఞానమ చే చేతను జ్ఞాన్నపాప్పి యేర్పడు 
చున్నది. కనుక జ్ఞానము నకు ధర్మాన ష్టానము హేతువు. మటజీ 
భక్సి హేతు వెప్టైనది? దీనికి సమాధా " ముగనే *వాసుదేవునియందు 
వ +, అని వదన మారంభి ప6 బడినది. ధర్మము జ్ఞాన హేతువగుట 
భక్సి మూలము. ననే యని యభిపాయము. “౪ హైతుకం' అని మూల 
ముననే శబ్ద మున్నది. “శుష్కతర్కాద్య గోచర మౌపనిషద మిత్యర్థః " 
అని శ్రీధటండు. ఇది యాం|ధీకరణమందు లేదు. సారా నశ 
was అవి నిరర్ధకంబులు. వ్యతిరేకలక్షణతో నిరూపించుచున్నా(డు, 
ఏయే ధర్మానుష్టానములు శ్రీమన్నారాయణుని కథలయందు భక్తిని 
బుట్టింపవో అ ధర్మములు వ్యర్థములు. మూలమందు “స్వనుష్టితః ' 
తను పదమున్నది. చక్కగా నిర్వర్తి రింపంబడి నను అని యర్గము. ఈ 
పదమిందు లేదు. రతిం? అనునొకమాట గూడ మూలమందుగదు, 
ఈ పదము భ క్రిప_థలో చాలచ్చితమై గంభీరమైనది. దీని నెందుకో 
పోతన్న వదలెను. * అపవర్గపర్య తంబైన .... ఇండియ | పీతిఫలంబు 
గాదు". కొందరిట్లు పూర్వపక్షింతురు. ధర్మమున కర్ణము ఫలము. 
దానికి కామము ఫలము, కామమున కిందియ, పీతి. దానిని సంపా 
దించి కొనుటకు మరల ధర్మానుష్టూనము. “థర్మాడర్థశ్న కామశ్ళ్చ 
స కిమర్థం న సేవ్యతే”. అని వారిఢంకా. దీనిని రెండు “కోకములతో 
Sr ఖ డించెను, “ అపవర్ష్యస్య' అపవర్గ పర్గంతన్య అని 
ట్రీధర వ్యాఖ్య దానినే పోతన్న గారు అపవర్గపర్యంతం బై ని ధర్మంబు 


ద్వితీ యాథధ్యాయము 345 


అని తెని,గించినారు. ధరై |కాంతస్య ధథర్తాఒవ్యభిచారిణః అనివ్యాఖ్య, 
ధర్మంబునం దవ్యభిచార్వియైన యంర్థ మునకు అస తెను,గు, వ్యభిచ 
రించు టనంగా నిర్ణీతమైన మార్గమును పదలి యితర మార్గమందు 
చరించుట అర్ధమెప డును ధర్మము నంటి పెట్టికొన యే యుం 'దునన న్న 
మాటు, అష మన కింను | పీతిఫలము గాదని యస్థను పి.డి 
లా మీట్లు గ భాను, (తి గర్గఫ, ఎవాదుబ యభిప్రా మములో న నర్గము 
ధర్మమునకు ఫలము ము ముక్త: వులకు. గాదు. నం కపవగ్గమే ఫలము. 
మోగ్షవర్యంశము ధర్మమును నా రొదరింతును. వారిద్భృష్షిలో నర్థము 
ధర్మము నన సరి ంఉకొన యే యుండును. అర్థమునకు లోకు a 
కొన్నట్లు విషయోపభోగమైన యిది ను (ఏతి ఫలము గాదు, 
ముముగ్రు ప్రైనవాండ: సుఖము లషుభవించుకు, ఎ తః టికు? జీత 
మున కెంగవటి గవస5మో య తవజిగుు ఈ కామమునకై మటల 
ధర్మాన షూ: నమందు పాయు ద" లూనడు ఈ చ్మకవత్సరివ ర్తనము 
b వర్ణముల ఇశి చు వారికే. ముముర్టువునకు(ం|బధానమైన దృష్టి 
తల్ష్నటిజ్టైాసః నుందే, కోందటు గ త్తృజిజ్ఞానయే ధర్మజిజ్ఞాస యని 
పలుక దురు. పొరీ సిద్రాంతములో తత్త, మనంగా ధర్మమె, తత్త్వ 
విదులట్లు ఖావీంపరు, అద్వ నుమై కజ్ఞూానమే వారిదృష్టిలో తత్త్వము. 
అద్వయమను మాయచే డణీ విస్టా ఫవాదముషు ఖ )డిందుదున్నాండు, 
ఇట బౌద్దులనుతీము జా సము SN మూరుదుదు*ని పారి 
సిద్దా | ఈము. లఅద్న సమమైఫ యూ; (్రానమనెష శు తత్వమును బొపనిష 
దుఖ. అనంగ నుసనిషర్తు+ందు, | జెప్పంబడిన మార్గము ననుసరిందు 
వారు దోనిని (బహ ముందుకు పారణ py పహ చుపు * పర 
మాళ్ళ' యని పీలుతురు. సొత్త తుం అనయా భక్తులు భగవంతు: 
డందురు. ఈ విషయమ ఎదుకు సచ్చినది? * జుపసిషదులు (బహ్మ 
మనిరి, పైారణ్యగగ్భులు పరమాత్మయనిరి, సాత్వతులు భగవంతు. 
డనిరి. 'మోకు( గూడ నేశవాక్యత లేదు గదా!" అని పూగ్వపక్షము. 
ధానికి నమాధానముగనే ఇది వచ్చినది మాటలలో భెదమేకాని వస్తు 


346 భాగవత సుధాలహారి 
me తాత్సర్యము. హైరణ్యగర్భులు న 
రు. * వేదాంతశవణంబున..... ....నంతోషించు టయ సిద్ధి: “శుతి 
న అనుదానికి తెలుంగు. వేదాంత శవణంబున గహంపం 
బడి యనుట. గృహీతయా- (గహింపంబడి యనుట. ఇట్టి శబ్ద 
ములచేతం బోతనామాత్యుండు మూలమును, వ్యాఖ్యూనమును క 
చక్కగా ననుసరించుచున్నాడో వ్య క్రమగును, వ్యాఖ్యలోనూ “వేదాం 
తాది (శవణేన గృహీతయా' అనియున్నది, “జ్ఞాన వైరాగ్య యు క్షయా” 
జ్ఞాన వైరాగ్యములతో, గూడిన భ క్తిచేత, సమాసమును నిశకలితముగ 
వాడునంతటి చొరపగూడ. దీసికొనండు మహాత్ముండు, “శద్దధానాణి 
తత్స్పృరులైన పెద్దలు, ఆత్మత త్ర్వమందు( దీవమైన యాస క్షిగలవారని 
తాత్సర్యము, 'క్షేతజ్ఞుండైన యాత్మయందు శ అత్మని చాత్మానం! 
అనిమూలము. * అత్మని'క్ష్మతజ్ఞే' అని శీధరు(డు. అదిళకు తెలుగులో 
వచ్చినది. వేదాంత [శవణజన్యమై జ్ఞాన వైరాగ్యయుక్షమైన భ క్షిచేత 
(శద్ధధానులైన ముముక్ష్నవులు 'క్షేతజ్ఞుడైన జీవునియందు ఆత్మను 
పొడగందురని భావము. ధర్మమునకు. జ్మకవత్పరివర్తనము ఫలము 
గాదని ప్రారంభించిన విషయమును ఉపసంహరించుచున్నా(డు. ధర్మ 
మునకు భక్తియే ఫలము, వర్థా[శమ భిదములతో ననుసరింప(బడిన 
ధర్మమునకు హరితోషణమే (పథధానఫలము, *వీకచి త్తంబున గోవిందు 
నాకర్ణింపను వర్ణీంపను * _ దీనికి మూలము “వీకచి త్తంబునన్‌ " ఏకేన 
మనసా అనునది, నిత్యశః అనుశబ్దము నిత్యంబును అని యైనది, 
వ్యాసభ్రగవానుండు “స్తోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ 
నిత్యశః" అని నాల్గు చెప్పినాండు. పోతన్నగారు రెండే |గహించిరి, 
*ధ్యేయః పూజ్యః* వదలినారు, అకర్ణన వర్ణ నములతోనే ధ్యానమను 
గతమైయుండునని భావించిరేమో ! “పూజ్య” భాగవత రచన నాటికి 
బాహ్యపూజల పై నాసక్తి వదలినేమో ! *చృకాయుధ ధ్యానమను .... 
సిద్ధించు ' అనుధ్యా . అసిన్యా అనుధ్యాసినా అని మూలములో పద 


ద్వితీయాధ్యాయము 347 


విభాగము. నిరంతర ధ్యానమనెడు ఖడ్గ్డముచేత, యుకాః-అ|పమత్రాః 
వివేకినః* అనివ్యాఖ్య. పోతన్న రెండవ యర్థమునే (గహించినాండు. 


కర్మ్మగంథి నిబంధనం అని మూలమునందలి పదవిభాగము, అహం 
కార మనెడు | గంథిచేత కూడిన కర్మయని యరము, కర్మానుస్టాన 


ములో “చేయువాడు కేయుటి యను భిన్న దృష్టియున్నది, నేను 
చేయుచున్నా నను నహంకారము మొదటిది. దానిపిల్ల లు మజెన్నియో 
కనుక వివేకవంతు.డైనవాండు భిన్నదృష్టి కాకరమైన యహంకార 
మును బెంచు కర్మజోలికిం బోండు. నిరంతర ధ్యాన మనెడు ఖడ్గముచేత 
కర్మను భేదించును. భగవంతునియందలి శ్రద్ధ మోక్షమును గల్లించును. 
వాని కథలను వినుటయం దాస కి మహాత్ముల సేవచేతను పుణ్య 
తీర్గావగాహనమునను లభించును, '“కర్మనిర్మూలనం .... .... రుచి 
పుట్టింపనేరవు ? ఇదియొకరీతిగా పోతన్నగారి సొంతము. వాసుదేవ 
కథారతిః అనుసూతమున కిది విస్తృతి. ఇక్కడి “రతి” శబ్దము, 
పోతన్న దృష్టిని దప్పించికొనలేదు, భగవంతుని కథలను వినుట 
యందు (శద్ధగలవానికి మజి యితరములయం దాస క్తి యుండదని 
భావము. పుణ్య శవణకీ ర్గనుండైన.... ....నిశ్చలభక్తి యుదయించు' 

పుణ్యశవణకీ ర్తనః " దానికి. దెను(గు పుణ్యశవణ కీ రనుండు, అభ 
(దాణి విధునోతి? అశుభంబులు నిరసీంచు, శుభంబు లాచరించు 
అనునది పోతన్న సొంతము. పుణ్యాకరములై న శవణకీ రనములుగల 
కృష్ణుండు (శవణాసక్తులైన పురుషుల మనస్సులందు నిలిచి కథాాశవణ 
మునకు విఘ్నకరములై న యశుభములు పరిహరించును. అంతనా 
_తమే గాదు కథా్యశవణానుకూలములై న శుభములను గూడ గల్లిం 
చును. “నిత్యం భాగవతసేవయా' దీనికి శ్రీధరుండు * భాగవతానాం 
భాగవతశాస్త్రన్య వా సేవనం” అని రెండు రీతుల నర్థము జెప్పెను. 
'రెండవదానినే పోతన్న యాదరించినాండు. దొని ఫలమే భాగవత 
శాస్త్రసేవా విశేషంబున' అనునది. భాగవతమునకు శాస్త్రగౌరవ 
మెట్లో ముందే చెప్పినాము. భాగవతశాస్త్ర పఠన శవణాదులే యప 


౩48 - భాగవత సుధాలహరి 


వర్గమును గల్లి. చునని వల్లభుల మతము. దానినిగూడ ముందే విస్త 
రించితిమి.. నిశ్చలభకి, _వీళ్షపములులేని భక్తి యని యర్థము, నైషికీ 
అని మూలము, దానికి శ్రీధరీయ మది, “భక్సిగలుగ.... ,.. నళించు 
గావున] “రజస్త మో భావాః' అని మూలము. రజస్తమస్సులు వాని 
నుండి |పభీవించు కామాదులైన భావములు, ఈ యర్గమును పోతన్న 
స్పష్టముగ వివరి చినా(డు. * సత్త్వే ప్రసీదతి” స సత్త ఇగుణంబున (పస 
న్నం బగు. నిశ్చలభక్తి ఏప్పడినప్పుడు రజస్త మస్సుల | పేరణముచే( 
గలిగెడి కామాదుల నళించును. అప్పుడు మనస్సు సత్త ప్‌ో ణనముందు 
స్థినమై విశ్చ పాదుల. లేక యుంగడ'ను ముక్త BoE స 
మకుట గలవాడు. విషయసుఖముల సంగమును వదలిన 
వాడని భావము, ఎట్టి వానికి ఈశ్వర తత్త (జ్ఞానము, ఈశ్వరు' డెబ్టి 
వాండు? వాని |కియ లెట్టివి? అనువానిని గూర్చిన జ్ఞానమేర్ప్చడ ను 
ఈశ్వరుడు గానంబడినన్కఅన(గా క్షే తజ్జుడైన జీవునియందు ఈశ్వ 
రుడు సాక్షాత్కరించివపుడు చిజ్ఞడ గథనరూపమైన యహంకారము 
నశించును. సర్వసంశయా8-అసంభావనాది రూపములైన “నేను తగు 
దునా? ఇది నిజమేనా” -ఇత్యాదులన్ని యును తొల, గిపోవునన్న మాట, 
అ సంశయములు విద్భేదము లైన ననారబ్దఫలములై న కర్మలు నళిం 
చును, అనయా _ గారబ్ధము నశింపదన్నమాట దాని ననుభవించి 
తీర వలసినదే. *పారబ్ధం భోగతో నశ్యేత్‌ *_ పరమభక్తు(డైనవాండు 
ముక్తసంగు6 డగును. అనంగా కర్మను జేసికొనక సాధనతో సంచిత 
మును దొల(.గించికొనుచు (పారబ్ధృమును దృప్పిగా ననుభవించును, 
పె వాక్యములకు( బోతన్న కార్యకారణభావమును నిర్దేశించినా(డు. 
సత్త ్యగుణముతో మనస్సు ప్రసన్న మగుచున్నది. అట్టివాండే విక్షేపా 
దుల కగుపడక ముక్తసంగు( డగును. అప్పుడే ఈశ్వరళత్త ్వజ్ఞానము 
సిద్ధించును. జే తజ్ఞునియందు భగవంతు(డు సాక్షాత్కరిం ఏనపుడు 
హృదయ।గంథిరూపమైన యహంకారము దొలంగును. తదనంతరము 


ద్వితీయాధ్యాయము 349 


సర్యనంశయములకును విచ్భిత్తి అప్పుడు కర్మములు నశించును. 
ఏవి? అనారబ్లములు, |పొరబ్లము లకే యుండును 
థ థ ౧ 


అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా, 

వాసుదెవే భగవతి కుర్వం త్యాగ్మపసాదనీమ్‌. బి2 

అత!8=ఈ కారణముచేత, కవయకః=విచేకవంతులు, నిత్యంఒఎప్ఫ్స:డునుు 
భగవతి వాసుదే వే_షర్గుణెశ్వర్య సంపన్నుడైన వాసుడేవునియందు, పరమయా= 
సర్వోత్త మమైన, ముదా_సంతోషముతో, అక్మ|ప్రసాద నీం౫మనః పసాదమును 
గల్లించుసట్టి, భకి౦_భ క్రి ని, కుర్వంతిఒచేయుదురు., 

శ్రీహరిభక్తితో జ్ఞాన పొప్తి, దానితో మోక్షము ని ద్దించును. 
కనుక హరికథా (పసంగము సదాచారముగా( బరిణమి చినది. ఈ 
విషయమును స్త ష్టపజచి (పసంగమును ముగించుచున్నా (డు. 

పె వివరించిన విధమున బట్టి దీర ర్హృదర్శులై న విద్వాంసులు 
పరమసంతోషముతో సత్యమును భగవంతు. డైన వాసుదేవుని నిండు 
_సేమతో భజింతురు, తనకు. దానే స్వయముగా జ్ఞానస్వరూవుడై 
ఎవండు (పకాళించునో వాడే వాసుదేవుడు వాసయందు మన 
స్సును స్థిరముగా నిలుపుటయే భక్తి, వసీంచువా,డు గనుక వాసువు. 
(పకాళించువా(డు గనుక దేవుండు, 


విజయధ్వ జము : 

అతః =- దుఃఖము సంపూర్తి గా నశించి తృప్తి ఏర్పడెను* 
సుఖానుభవరూపమైన మోక్ష మనెడు పురుషార్థము చిక్కుటచేత కవ . 
యః=బ్రహాదులై న జ్ఞానులు-ముక్తులు_అముక్తులు గూడ, పరమయా 
=అతిశయ మైన, ముదాసంతోషముచేత, *త్మపసాదనిం=1 మనో 
నైర్మల్యము  నేర్చజచు, 2. విష్ణు పసాదము గల్లిం చెడు, భక్తిం ప్రేమ 
(పవాహమును, వాసుదేకే_ సర్వత వసించు (పకాశమాను(డై 


350 భాగవత సుధాలహరి 


వెలుగుచున్న, భగవతి= అవ్యాహత సమ స్రైశ్వర్యపూర్ణుంతైన పరమా 
త్మునియందు, నిత్యం=ఎల్ల వేళలను; కుర్వంతి=చేయుచున్నారు. 


ఈ శోక మందున్న “వై' అను అవ్యయము._ముక్తులు, అము 
కులు ఈ రెండు తెగలవారును శ్రీహరియందు భక్తి సీయుదురని 
సూచించుచున్నది. | 

తాత్పర్యము : ఇట్టి మోక్షము పరమగుటచే (బ్రహ్నాదులు ముక్తు 
ఇన జీవులుగూడ శ్రీహరిని భ్రజింతురు. ఎందుకు? అది మనస్సును 
నిర్మల మొనర్చును. శ్రీహరి యను[గహమును గల్లించును. భారా 
వాహికమెన _పేీను[పవాహమునకే భక్తి యనిపేరు. ఎవనియందు 
భకి సేయుదురు? సర్వత వ్యాపించియున్న వాసుదేవునందు నిరం 
తరము (పకాళించుచుండెడి భగవంతునందు. వాండు సమసైైశ్వర్య 
పూరుడు. అన్యదేవతలను వారు భజింపరు. కారణమేమి? వారు 
సర్యోత్తములు గారు, ఇట్టు ముక్తులు నముక్తులు గూడ! బరమాత్మ 
యెడ భక్తి సేయుదురు. 


పోతన్నగారు ! 

గురుమతులు తపసు లంతః 

కరణంబులు శుద్ధి సేయు ఘనతరభ్తిన్‌ 

హరియందు సమర్చింతురు 

పఠమానందమున భిన్నభవబంధనులై + 

అర్థములు) : గురుమతులు = తపసు లనుదానికి విశేషణము, 
గురు గొప్పదైన, మతి=బుద్ధిగలవారు. తద్దుణ సంవిజ్ఞాన బహు వీపీ 
అంతఃకరణము = మనస్సు, జ్ఞానేం దియములు, కళ్ళెం దియములు 
మొదలైనవి. ఘనతరభకిన్‌కర్మధారయము. గొప్పదైన భక్తిని అని 
యర్థము, సమర్సింతురు= అతని కర్పణముగా( జేయుదురు. పరమా 
నందమునన్‌ = గొప్ప యానందముచేత, కర్మధారయము,. విశేషణ 


ద్వితీ యాధ్యాయము 351 


విశేష్యములకు కర్మధారయము వచ్చును; భవ=సంసారముయొక్క 
బంధనము, సంసారమునందు. దగుల్కొనియుండుట. భిన్న=పోం 
గొట్టంబడిన, పోంగొట్టుకొనంబడిన సంసారబంధము గలవారై అని 

తాత్పర్యము ; గొప్పమనస్సు గలిగిన మహర్షులు అంతఃకరణ 
మును శుద్ధిచేయునట్టి ధారావాహికమైన భక్తిని, సంసారసంసక్షిని 
వదలి హరియందు సమర్పింతురు. అట్టి భక్షి యే వారికి.పరమానంద 
మును గలిగించును. కవయః అనుదాని వొడిగింపే * గురుమతులు, 
తపసు” లనునది, “పరమయా ముదా' అనుదానికి తెలుగు పరమా 
నంధమునన్‌; భిన్న భవబంధనులై అనునది పోతన్న గారు చేర్సి నచేర్చు. 
“వాసుదేవే భగవతి" అను మూలమును “హరీ యను మాటతో 
నమాత్యు(డు చెప్పెను. కుర్వంతి అను దానిని “సమర్సింతురు' అని 
మార్చినాండు. చాల మంచిపదము, “ఘనతరభకి ' యతికొటికు 
వచ్చినదే, ఇక్కడ “తరి [పత్యయమునకంశు “తమి |పత్యయ 
ముండి యుండునని నా యూహ. ఆత్మ|పసాదనీం * మనశ్శోధనీం ” 
అని శ్రీధరుని వ్యాఖ్య, అంత్కకరణంబులు అని పోతన్న మార్చెను. 
శ్రీధరునివలె మనస్సు మా(తమేనని యాతని భావమైనచో “అంతః 
కరణ” మనియే (వాసియుండును. కనుక అంతః అనుదానితో మన 
స్సును కరణములతో జ్ఞానేందియ కర్మేర్యదియములును |[గహీంప 
వలసియుండును, 


సత్త్వం రజ స్టమ ఇతి (పకృతేర్గుణా స్తై 

ర్ఫుర్తః పరః పరుష ఏక ఇహాస్యధ త్తే, 

స్థిక్యాదయే హరివిరించి హరేతి సంజ్ఞాః 

[(శ్రేయాంసి త|త ఖలు సత్త తనో ర్నృణాం స్యుః. 28 

(పకృ తేః=(ప్రకృతియొక్క, సత్త్వం రజః తమః ఇతి గుణాః=సత్శ ఏ 
రజ స్తృమస్సు లనెడు గుణములు, శైశిజవానిచేత, యుక్త్యఃఎకూడుకొన్నవాండై, 


352 భాగవత సుధాలహరి 
ఏకః _ ఒక్క డేయయెన, పరః పురుషః _ పరమపురుషుండు, అస్య = ఈ జగత్తు 
యొక్క, స్థిత్యాదయే = సీతి మొదలైన వాంకొటిక్రై. హరి విరించి హః ఇతి_ 
విష్ణువు ఒహ ఈశ్వరుం డనెడు సంజ్ఞాఃఎసం్ట అను, ధత్తే _ధరించుచున్నాండు. 
'త|త =వారిలో, సత్త్వ తనోః _ సత్త్వమూ ర్రియైన శ్రీమహావిస్థువు నుండి, 
నృణాం మనుష్యులకు, (శ్రేయాంసి = సమస్తములై స సుఖములు, స్యుః ఖలు = 
కలుగుచున్నవి గదా! 

అవ। శ్రీహరియే భజిఎపందగినవా, డను సిద్దా తమెందుకు? 
దానికి. గారణమును దెల పుచున్నా(డు, ఒక్కడేయైన పరమవురు 
షుండు (పక్యృతిగుణమ. లైన సత్త్వము, రజస్సు, తనుస్సు అనెడు ఈ 
గుణములను తవపై వేసికొనును. ఏల? ఈ జగత్తుయొక్క పరిపాల 
నము, సృష్టి, సంహారము అనెడు కార్యములను నిర్వహించుటకొటికు. 
విష్ణువు, (బహ్మా, శివుడు అనెను మూడు పేరులను భిన్న మూర్తులను 
ధరించును. వీరిలో సత్ర (మూర్తిమైన శ్రీమహా విష్ణువును సేవించు 
వారికి సమస్తశుభములు నిశ్యయముగా సమకూరును, _నాశరహిత 
మైన పదవి నొసంయటకు సవ ర్గుడు శ్రీవారి యొక్క, డే అందుచేత 
నాతండే భబింపందగినవాయి. 

పరః పురుషః=సర్వోత్తము(డ్రైన పురుషు డు. అందుకే యాత 
నికి పరమపురుషు, డని పేను. స్టిత్గాదయే= సృష్టి స్థితి (పళయముల 
కొటకు, తద్గుణసంవిజ్ఞాన బహు[నీహి హరి విరించి హరేశసంజ్ఞాః 
వ్యాకరణ శాస్త్ర పకారము ఇక్కడ స :ధిరాదు అర్హమగుటచేత స ధి 
వచ్చినది, సత్ర్వతనోః=సత్త్వస్యరూపు(డైన వాసుదేవుని నుండియే, 
స్యుః = ఏర్పడుచున్న వి. 
విజయధ్వజము : 

అవ? పై: జెప్పిన శవణభకి మొదలగు వానితో మోక్షము 
సిద్ధించుచున్న ది. ఈ మోక్ష మిమ్చుట కధికారి యెవండు? సాత్త్విక 
(పకృతియున్న శ్రీమహావిష్ణువే ఈ విషయమును జెప్పుటకు సత్త్వము 
మొదలైన గుణములను వాని కాశయములను జెప్పుచున్నా (డు. | 


ద్వితీయాధ్యాయము 363 

పురుషః _షడ్డు తైశ్వర్యవంతుండైన శ్రీహరి, ప్రకృతేః పరోఒపి= 

అ | పాకృతమైన వ్మిగహము గలవా(డైనను, సత్త్వం రజస్తను ఇళిజు 
సత్త్వ రజ స్త్వమము లనెడు, యే (పక్ళతే ర్లుణాః=జడ్యపకృతియొక్క 
న్వరూపభూతములు, చిత్పకృతియెన రమాదేవిచేత నభిమన్యమాన 
ములు నైన ఏ గుణములు గలవో, వానిని. అవి ఎట్టివి? శ్రీహరి 
జగత్తును సృష్టించుటందు ఉపాదాన కారణములై నవి; అట్టి ఏ గుణ 
ములు గలవో, తె అ గుణములచేత, యుక్త 2..కూడికొన్న వా(డై. 
తాను [పాక్యతగుణ రహితు(డ్రైనను, అ గుణములకు( |బవర్త కుక, 
అస్యఎఈ జగత్తుయొక్క, స్థిక్యాదయే_పొలన పోషణ సంహారము 
మున్నగు కార్యముల జేయుటకు ఇహ ఈ జగత్తునందు, వీకవీవ. 
తా నొక్కండే యె యుండ, హరివిరించి హరేతి సంజ్ఞాః = (బహ్మ; 
విష్ణు మహేశ్వరులను పేరులచేత (పేరులను), ధత్తే =అవతరించును 
(పొందును, ఈ గుణములలో శ్రీహరి సత్త్వగుణ సంబంధము చేని 
వాడై నను, ఆ గుణమును (బవర్తింప(జేయుటచేత, జగత్తును పాలించు 
వాండను పేరు గలవా(డై ఇంకొక్క యధిష్టానమం దుండక వేరు 
గనే విష్ణువనెడు తన రూపమును బొందియుండును, చతుర్ముఖ[బహ్హ 
యందున్న (బహ్మనామకు.డైన శ్రీహరి రజోగుణసంబంధము లేని 
వాంజ్రైనను అ గుణమునే యుపాదానముగా జగత్తును సృష్టించును. 
శివునియం దుండెడీ శిననామకుండైన విష్ణువు తమోగుణసంబంథ రహి 
తుండు, కాని తమోగుణ్మపవర్తకు(డ్రై జగత్తును సంహరించును, ఇ ట్టి 
మూడు. గుణములును విష్ణువునే యా[శయించియుండును. ఐనను 
త్యృతజగు ణాత్మకమైన ఈ జగత్తుననుండు, నృ ణాం=(మ ధ్యే్రేసాత్త్విక 
రాజస తామస శరీరులైన మనుష్యదేవాముగల బీన్నలమధ్యలో, సత్త్వ 
తన్నాసాత్త్వికశరీరిమైన; ముక్తియోగ్యతా స్వరూపియైన జీవరాళి 
యందే, శ్రీయాంసి_జ్ఞాన) భక్కి వైరాగ్యములు మొదలైన మోక్షసాధన 
రూప శేయన్సులు, స్యుః ఖల్నుఅగును. రాజసశరీరులైన మి[శజీవ 

ఖాను. (వ 22 


854 భాగవత సుధాలహరి 


రానులందును, తామసశరీరులై న యసురులందును [శేయములు గలు 
గవు. సత్త్వతనోః అనుటకు బదులుగా సత్స్యతనౌ అని వీరిపొఠము. 


విశేషార్ధములు : హరివిరించి హరజఅను నేకవచన (పయోగ 
ముతో (పమాణసిద్ధమైన విశేషార్ధమును సూచించుచున్నా (డు. 

(బ్రహ్మ విష్ట్వీశరూపాజణి [తీణి విష్టోర్మహాత్మనః 
(బహ్మణీ (చిహ్మారూపస్థః శివరూపీ శివేస్థితః 


సృథగేవ స్థితో విష్ణుః విష్ణురూపీ జనార్దనః. (వామనపురాణము) 


అర్థము : విష్ణువునకు (బహ్మ-విష్ణువు-ళివు, డను మూడు 
రూపములు, (బహ్మరూపియైన ఏష్ణువు [బహ్మయందును, శివరూపి 
విష్ణువు శిపుసందును నుండును. విష్ణురూపి తనకే యధిష్టానమును 
వేటుగా లేక తనకు. దానై తళ ఇట్లు శ్రీహరి పిశేషరూప 
సన్నీ ధాన ముండుటచేతనే (బ్రహ్మ శివుల కా సంజ్ఞలు వచ్చినవని 
తెలియవలెను, ఖలు అనుటలో * సత్త్వ ఏళ ముత్ర మ మగుటబే'ి 
అనుకారణము సూచింప(బడినది. కొందటు సత్త్వాది పకృతిగుణము 
లతో గూడిన పరమపురుషు(డు, హరి విరించి హరు లను సంజ్ఞలను 
జగత్తుయొక్క సృష్టి స్థితి లయములశ్రై బొంధదెనందురు. వారిలో 
సత్త్వశరీరియైన విష్ణువువలననే [శేయస్సులు గలుగునని వ్యాఖ్యానిం 
చినారు, ఈ యర్థము “సత్యం జ్ఞానమనంతం |బహ్మి, “సాక్షీ చేతా 
కేవలో నిర్ణణశ్చ * అనెడు |శుతులకు 'గుణాస్సర్వేపి వేత్త వ్యాః' 
“ధ్యాతవ్యాశ్చన సంశయః ' 'అనందాదయః (పధానన్య ' మొదలైన 
న్మృళతులకు విరుద్ధము, 


లాత్పర్యము ; శ్రీహరి కేవల మృ్మపాకృత శరీరుండు, అనగా. 
(తెగుణముల [(పభావములకు. బిక్ష నివాడు. 'ఈనథ త్వ రజ స్తమస్సు శో 
లకుఇగమముగా శ్రీ భూ దుర్గా “రూపమైన రమాదేవియే యభిమాన 
దేవత. ఈ గుణములే జగత్తుగా( బరీణమించెను. కనుక, జగత్తున కవి 


ద్వితీయాధ్యాయము 3555 


యుపాదానకారణములు. వీనికి దైవ ర్త ర్రఠుంజైన శ్రీహరి జగత్తుయొక్క 
సృష్టి స్థ సితి సంహారములశకై (బహ విష్ణు మహేశ్వరులను నామములను 
ధరించెను. _్రహ్మనామకు (డైన విష్ణువు (బహ్మయందుండి సృష్టి 
కార్యము నొనర్చును, శివునియం దీశ్వర నామకు(డై లయము 
నొనర్భును. విష్ణురూపముతో దానే పొలించును. ఇట్లీ మూడు గుణ 
ములును విష్ణువునే యాాశయించినవి. (తిగుణాత్మకమైన జగత్తు 
నందున్న జీవులమధ్యలో సాత్తికశరీరులై న జీవరాసులుండును. వారే 
ము క్షియోగ్యులు, వారికి దేవతాస్వభావముండును. అట్టివారికి మోక్ష 
సాధనములైన జ్ఞానభ క వైరాగ్యోది శ్రేయస్సులు గలుగును. రాజస 
శరీరులు మిశజీవులు, తానుసశరీరులు దైత్యులు. వీరికా (శేయస్సు 
సిద్ధింపదు. మూడును (పొకృతగుణము లే యైనను సత్త గుణమే 
శేయఃకారణము, సాత్ర్వికజీవియే యు త్రనుమైన (బహ్మవిద్యకధికారి, 


పొర్థివా ద్హారుణో ధూమ స్హక్మాదగ్ని స్రయీమయః, 
తమసస్తు రజ స్తస్మా త్సత్త్వం య [దృహ్మదర్శనమ్‌. 26 
పార్టివాత్‌ =వృథివీవికారమైన, _దారుణః ఒకాష్ట్రమునకం'టెను, ధూమఃజ 
పొగయు తస్మాత్‌ = దానికంత |తయీమయః = వేదో కృకర్మ హేతుక మైన, 
అగ్నిః=వహ్నయు నుత్తమము, తమసస్తు=త మోగుణమునకం"బన్సు రటికజ 
రజస్సును, తస్మాత్‌ =దానికం జ, య[దృహ్మదర్శనం=దేనినుండి [దిహ్మదర్శన 
'మేర్చడునో; అట్టి సత్త్వం=ఎసత్త్వగుణము (గ్రేస్టమెనద్సి. 
పృథివీవికారమైన కాష్ట్రములు రెంటి నొకదానిపై యొకటి 
రాచినచో అగ్నిలక్షణమైన పొగ జనించును, తర్వాత దానినుండి 
యగ్ని |పొదుర్భవించును, అగ్ని గలిగినప్పుడు దానినుండి వేదోక్త 
మైన యజ్ఞాదికర్మల నొనర్చవచ్చును. పొగ బయటికి వచ్చినవుడు 
అగ్ని గల్లునను సంభావన . మేర్చడును. యాగాదికర్మలు నిర్వహింప 
వచ్చునను భావము గల్గును కేవల ధూమమేయైనచో న. 


356 భాగవత సుధాలహరి 


లేదు. అటే తమోగుణమందు [బహ్మ్మపకాశసంగమే శూన్యము 
రజోగుణనుం దాయన కొద్దిగా నుండును. రజోగుణపూరితుని శ్రద్ధ 
కర్మ పైన. ఆ స్థితిలో కొద్దిగా బహ్మవ్రకాశ మేర్చడునని భావము. 
సత్త్వగుణము |బహ్మమును బూర్తిగాం [బకాళశింపంజేయును. అందుచే 
(బహ్మానందానుభవము సత్త్వమూ ర్తియైన విష్ణువును భజించు వారికే 
గల్గునని పిండితార్థము. 


శ్రీధరీయము ః 

అవ: ఉపాధి వైశిష్ట్యముతో ఫల వైశిష్ట్యమును దృష్టా ంతపూర్వ 
కముగా వివరించు చున్నా(డు, 

పార్థివాత్‌ జ పృథివీవికారమెన కాష్టము, స్వతః |పవ్భ త్రి= 
(పకాశరహితమైనది. దానికంక్కు ధూమః=ఇది (పవృత్తి స్వభావము 
గలది కర్మ (పచురమైనది, _తయీమయః = అగ్ని తయీమయ 
మెక్రైనది? సాక్షాజ్ఞారసాధనమైన దానివలన. ఇట్లు లయాత్మకమైన 
తమస్సునకంతెను రజోగుణము, దానికంశెను సత్త్వగుణము శ్రేష్ట ము 
లని భావము. [(బహ్మదర్శనం=[బహ్మ పకాశ మైనది. *తు” శబ్దము 
చేత లయాత్మళమైన తమస్సునకంకె రజస్సు (శేష్టమన్న ఖ్రైనది. 
ఎట్టు? రజోగుణము సోపాధిక మైన జ్ఞానమునకు హేతువు. అందు 
చేత కించిద్భృహ్మదర్శన [పత్యాసక్తి. సర్వథా త త్పకాశకత్వము రజో 
గుణమునకు లేదు. ఎంధుకు? విక్షేపములు గలది గనుక. సత్వ 
గుణము సాక్షాదృహ్మదర్శనము, అనయా (బహ్మపకాశకము, ఇళ్లే 
యేతద్గుణము లుపాధిగాగల బ్రహాదులందును యథో త్తరము వైళిష్ట్య 
మని భావము. 


విజయధ్వజము? 
అవవ మూ;డుగుణములును. ప్రాకృతికము లే. మరి సత్త్వగుణ 
మెట్లు (శ్రేయస్థారణమైనది? ఇదీ యాశంక. ఉ శ్రములగుటచే సాతి 


ద్వితీయాధ్యాయము 357 
కులే (బహ్మవిద్యయం దధికారమని స్థాపించుటకు మూండుగుణము 
లందును, సత్త్వగుణమునకే ప్రాధాన్యమని సోదాపారణముగం జెప్పు 
చున్నాడు, “'యథా_తథా_ఉ త్తమః ఈ మూ(డు పదములను అధ్యా 
హార మొనర్చి కొనవలెను. 


అర్థము ; యథా=ఎట్లు, పార్థివాత్‌ = &* (పథివీకార్యమైన, 
డి. పృథివీలో కసంబంధమైన, దారుణః_ 1, వృక్షమునకంశెను, 2, 
కాష్టమునకం కొను, ధూమః=1. పృథివీకార్యమైనపొగ జి, మేఘము, 
ఉత్తమః = లోకోపకారకమైన మేఘముగా మారుటచేత నుత్తమమో, 
తస్మాత్‌ _మేఘరూపీ పొగకంకొను, (తయీమయః=1. వేద (పతి 
పాదితమెన, 2, వేద్యపతిపాద్యులైన యింద్రాది దేవతల: జూపించు 
సామర్థ్యముగల, సకల పదార్థ్మపకాశక మైన, అగ్ని ః=సంస్కృతమైన 
యగ్ని యుత్తమమో, తథా=కట్టు, తమసఃజఅధోగతికి సాధనమైన 
[ప్రాకృత తమోగుణమునకం కును, రజః=రజస్సు, ఉ త్తమంజస్వర్గాది 
సాధనకర్మ జనకమగుటచే, నుత్తమము, తస్మాత్‌ =ఆ రజోగుణమున 
కంకును; సత్త్వం=సకల దేవతాతత్త్వ (_పకాశకమైన సత్త గుణము, 
ఉత్తమం: (శేష్టము, యత్‌ =ఎందువలన, (ఆ సత్త్వగుణము) [బహ 
దర్శనం=1. (బ్రహ్మజ్ఞానము లభింప(జేయునో, 2. వేదార్థమైన పర 
బ్రహ్మను జూచునట్టొనర్చునో(అ కారణముతో నుత్తమమని యర్థము). 


విశేషార్థము : రజసస్తు ఇచ్చట “తు” శబ్దముతో రజోగుణ 
ముత్తమ మనుటికు హేతువుగా ఫలవిశేషమును సూచించుచున్నాండు. 
అగ్నియెట్లు వేదార్థ్మపకాశక మగుటచే దారుధూముములకంకు (శేష్టమో 
అక్లే వేదార్థ పకాశేక మైన సత్త గుణము రజ స్తమస్సుల కేంకె శేష 
మనీ భావము. దీనితో సాతి త్ర్వకజీవులే (బ్రహ్మజ్ఞానాధికారులని సిద్ధ 
మైనది, జీవులు మూండు రీతులు_మోక్షప్రాప్తీయోగ్యులు, నరక|పా ప్పి 
యోగ్యులు, తమఃపా ప్రియోగ్యులు, ఈ విషయముగూడ( జెప్పి 
నళ్హునది. 


358 భాగవత సుధాలహరి 


భేజిరే మునయోఒథా[గే భగవంత మధోక్షజమ్‌, 
సత్త్వం పిశుద్ధం క్లేమాయ కల్చ్పంతే యేఒనుతానిహ. 5 


_ అథఎఅందువలన, అగే=అదికాలనుందు, మునయః =సునులు, భగ 
వంతం ఎమహిమగలవాడును, విశుద్ధం సత్త పం=పరిశుద్ధ మైన సత్స గుణముచే 
నిండిన వాండునైన, అధోతజం శ్రీమహావిష్ణువును, భేజిరే=భజించిరి, ఇహ ఈ 
లోకముందు యేఎఎవరు తాన్‌ అనుఒవారి ననుసరించి వదర్తింతురో, శేవారు, 
కేమాయ కల్పంతే = కేసుమున కగుచున్నారు, కేనుమును బొందుచున్నారని 
భావముః 

అవ: విష్ణువే సేవింప దగినవాండు. దీని కుపబలముగా 
సదాచారమునుగూడ దెల్బుచున్నా(డు, ఆదికాలము నుండియును 
మహర్షులు 'శ్రీమహావిష్ణువునే భజించిరి, అతండు సత్త్వగుణ స్వరూ 
పుడు భగవంతుండు. అ మహర్షి మార్గము ననుసరించువారు ' "క్షేమ 
ములను బొందుదురు. | ( 


శ్రీధరీయము ; 
అథ కృతం అక్షజం జ్ఞానం యస్తాత్తం అధో క్షజంఇం| దియ 
జన్య జ్ఞా జానముచేత నెప్పటికిని దెలిసికొనుట కసాధ్యమైనవా,డు. 


విజయధ్వజము t 
సత్త్వగుణమే శే శ్రేయస్సాధన మనుటకు శిష్టాచారమును జూపు 
చున్నా6డు, 


అథ=సాత్స్వికులే యుత్తమాధికారు ee అగ్రే=ముందు, 
మునయ;= 1. జ్ఞానులైన (బ్రహ్మాదులు, 2. సాత్రికస్వభావుతై న 
జీవులు అధోక్షజం=ఇం|దియగోచరు(డు గాని పరమాత్మను, భేజిరేజ 
1. సేవించిర్తి. 2. | పత్యక్షీకరించి కొనిరి. అందుచేత, ఇహ = మ. 
మూడు గుణములలో, విశుద్ధం సత్త్వం = రజ న్నమో గుణములతో 
దిరోహితముగాని సత్త త్ర్వగుణమే, కేమాయ_మోక్షము నకు, కల్పతే: 


ద్వితీయాధ్యాయము 359 


సమర్థమగుచున్నదిి ఇతరౌ = తక్కిన రజస్తమములు, న కల్చేలే= 
మోతుసమర్థములు గావు. * కల్పంతే యేను తానిహి అని శ్రీభరుల 
పాఠము. “కల్పేతే నేతరావిహో అని వీరి పాఠము. 

తాత్సర్యము : సాత్త్వికస్వభావులై న (బహ్మాదిజ్ఞానులు ఇంది 
యాతీతుండ్రైన శ్రీహరినే సేవించిరి. వారే యుత్తమాధికారులు. కనుక 
(పాఠకృతములైన ఈ మూ(డు గుణములలో సత్త్వగుణమే మోక్షకార 
ణము; తక్కిన రెండును గానేరవు. 


ముముక్షవో ఘోరరూపాన్‌ హిత్వా భూతపతీ నథ, 
నారాయణ కలాశ్శాంకాః భజంతి హ్యనసూయవః, 26 


మునముకునః.మోత్షమును గోరువారలు, ఘోరరూపాన్‌ భయంకర రూపు 
లైన, భూతపతీన్‌ = భూతపతులను, హిత్వా _ వదలి, అనసూయవః = అసూయ 
యనెడు గుణము లేనివారై ; శాంఠాకికాంతములై న, నారాయణ కలాః._నారాయ 
ణుని యంశములను, భజంతిజ సేవింతురు. 


అవ: (బహ్మ శివుడు మొదలైన ఇతర దేవతలను భజించు 
వారు లేరా? ఉన్నారు, వా రెవరు? తుచ్చసుఖములను గాంక్షించు 
వారు. వివేకరహితులు. నాశరపాతమైన మోక్షమును గోరువారు, 
ఘోరస్వరూవులైన భూతములను వారి కధినాథులైన శివ |బహ్మాదుల 
“కిక్సింతురు. కాని ఆ దేవతలను గాని, వారిని భజించువారిని గాని 
వీరు నిందింపరు. నారాయణుని యంశములు పరమ శాంతములు, 
అతని యంశము లేవి? రామకృష్ణాద్యవ తారములు, ఇవియే మోక్ష 
ల వీనినే వారు సేవింతురు. సాతి “త్తష్టక మైన మనస్తత్త పము 
. గలవారే ఈ దారికి వత్తురు, 


శ్రీధరియము : 
భూతపతి యనుట పితృ పజేశ్వరాదుల కుపలక్షణము, 


360 భాగవత సుధాలహరి 


విజయధ్వజము ; 
పూర్వమందే గాదు. నేడు గూడ మోశ్తకాములు పరమాత్మనే 
సీవింతురని చెప్పుచున్నా(డు+ 


అథ =బహ్మోది పరమసాత్రి్వికచేతనులు పరమాత్మను 'సేవిం 
చుటచేత, అనసూయవః = అసూయ మొదలగు దుర్గుణములు లేని, 
ముముక్షువః_ఇప్పటి_రేపటి సాత్తి (కజీవులు దుస్తరమైన సంసారము 
నుండి ముకి, నపేక్షించువారై, ఫోరరూపాన్‌-రాజస తామస ఫల 
ముల నొస(గుటచెత, భయంకరమెన సంసారమునకు6(గారణభూతము 
లగుటచేత, భూతపతీన్‌ రుుదుయ మొదలగు దేవతలను, హిత్వా= 
వదలి, శాంతాః=పరిపూర్ణసుఖస్వరూపములై న, నారాయణ కలాః== 
భగవంతుని మూర్తులను. "భజంతి _ వర్తమానకాలనుందు సేవింతురు. 

హిఎభవిష్యత్తునను సేవింతురు. 

' తాత్పర్యము: (బహ్మోది పరమసాత్త్వికులు శ్రీహరినే సేవిం 
చిరి. అందుచే ననూయ మొదలగు దుర్గుణములు లేనివారు వారినే 
యనునరింతురు. దుస్తరమైన ఈ సంసారమును దాంటిపోవలె నను 
త్మీవేచ్చ వారిది, వారు ఘోరరూవులైన ర్ముదాదులను. బరిత్యజిం 
తురు, ఎందుకు? చారు రాజస తామస ఫలముల నొస;గువారు. 
అందుచే వారిని వదలి సుఖపూర్లుండైన సుఖశరీరియెన శ్రీహరఠిమూర్తు 
లనే సేవింతురు, ఇక మోద వచ్చు సాత్త్వికులును ఈ మార్గమునే 
(తొక్కెదరు, 


రజస్తృమ పకృతయ స్పమశీలా భజంతి వై, 

పితృభూత (పజేశాదిన్‌ (ియైశ్వర్య (వజేప్సవః, 27 

రజస్తమ.|పకృతయః..రజ స్తమోగుణములు స్యభావముగా గలవారు, 
సనుశీలాః = తాను గొల్బు చేవతలకో సమానమైన శీలము గలవారు (కనుకనే, 


(శ్రయాజసంపదతో6౬ గూడ. ఐశ్వర్యజవై భవము, సంతానము వీనిని ఇచ్చించు 
చున్నవారై. . పితృభూత (ప్రజేళాదీన్‌ = పితృదేవతలు, భూతములు, (బహ్మ 


ద్వితీయాధ్యాయము 361 
మొదలైన దేవతలను, భజంతి = సేవింతురు, వై=ఈ విషయము సిద్ధము, 
రజ స్తృమోగుణములే స్వభావముగాగలవారు, పితృభూత (పజేశాదులతో సమాన 
మైన గుణములు గలవారు. ఆ దేవతలేమి యొసంగుదురు? నంపత్తు వై వను, 
సంతానము మొదలైన వాని నిత్తురు. వీరికి గావలసిన వవే, 


శ్రీధరీయము: 

రజస్తమసీ |పకృతిః స్వభావో ఏషాం తే=రజన్ర మో గుణములే 
స్వభావముగా గలవారు, కనుక పితృభూత (పజేశాదులత్రో సమాన 
మైన శీలము గలవారు. 


విజయధ్వజము ? 

అవ; |1పొసంగికముగా రాజన తామసిక 'స్వభావు లెవరిని 
సేవింతురని తెలుపుచున్నాండు. 

'త్రీయెశ్వర్య (పజేప్పవః = సంపద, అధికారము, సంతానము 
వీనిని బొందవలెనని యపేక్షించు, రజస్త మః పకృతయఃజ రాజస 
తామస స్వభావులైన జీవులు, సమళీలాన్‌ = నిర్జోషియైన దిహ్మనే 
సేవించెడు స్వభానముగల, పితృభూత (_పజేశాదీన్‌ పితృ దేవ తేలును, 
భూ తేశ్వరు(డైన రుదుండు మొదలైన దేవతలను, పజాపతులను, 
భజంతివై=సేవింతురు; శ్రీకాములు [పజాపతులను, ఐశ్వర్యకాములు 
రుదుని, |ప్రజాకాములు పితృదేవతలను సేవింతురని తెలియవలెను. 
ఇట్లు 'శేయస్కాము లితర దేవతలను సేవించువా రున్నను వారు 
ముముక్ష్నవులు గారని తెలియవలెను. సమశీలాః.శ్రీధరీయపాఠము, 
సమశళీలాన్‌=మ ధ్వాచార్యుల పాఠము. 


తాత్సర్యము ! రాజస తామస స్వభావులు తమవంటి గుణ 
ములే గలిగిన లేక నిర్జోషు(డైన శ్రీహరిని సేవించుటయే స్వభావ 
ముగాంగల (ప్రజాపతులు మున్నగువారిని సేవింతురు. ఐహికఫలము 
నాళించెడి జీవులు రాజస తామస స్వభావులని తెలియవలెను, 


362 భాగవత సుధాలవారి 


వాసుదేవ పరావేదా వాసుదేవ వరా మభఖాః, 
వాసుదేవ పరా యోగా వాసుదేవ పరాః క్రియాః. 28 


వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవపరం తపః, 
వాసుదేవపరో ధర్మో వాసుదేవపరా గతిః, 29 


చీదా& = వేదములు, వాసుదేవ పరాః = పరమాత్మ పరమైనవి, మభ! 
యజ్ఞములు, వాసుదేవ పరాః యోగాఃజయోగములు, వాసుదేవ పరాఃజపరమాళ్మ 
పరమైనవి, |క్రియాకి కియల్కు వాసుదేవ పరాః, జ్ఞాసంజజ్ఞానము, వాసుదేవ 
పరంఆవాసుదేవవర మైనది, ఈపఃజళఈసస్సు, వాసుదేపపరం=వాసుదేపపర మైనది, 
వాసుదేవ పరోధర్మకి ధర్మము వాసుదేవవరము, గతికఇఉత మమైసే మోక్షము, 
. వాసుదేవ పరాజవాసుదేవ పరమైనది. 
వేదములు వాసుదేవ పరములు. యాగము బంతే, యోగ 
ముల్కు |[కియలు వాసుదేవ పరముళే. జ్ఞానశాస్త్రము, తపస్సు, ధర్మ 
శాస్త్రము, పరనుగతి ఇవన్నియు వాసుదేవుని పరమతత్త్యమును 
స్పష్టీకరించున వే. అనయా వాసుదేవుని, బొందుట కుపకరించు సౌధ 
నములు. | 


శ్రీధరీయము; 
వాసుదేవ ఏవ పర; తాత్సర్యగోచరో యేషాం తే =* వాసుదేవ 
పరాః. వేదాదు లన్నిటికిని పరమ తాత్పర్యభూతుండు.వాసుదేవు,డే 
యనియర్థము. వేదములు యజ్ఞ యాగాదులను బోధించునవి గదా! 
అవివాసుదేవుని సరము లెబునవి? యాగాదులును తదారాధన రూప 
ములే. అందుకే తత్పరము ైనవి. అసన |పాణాయామాఏ [కియా 
పరమ్ముల్లైెన యోగము లన్నియును బరమాత్మ నుద్దేశించి చేయునవే 
గనుక వాని తాత్సర్యము వాసుదేవుండే యైనాండు, యోగములు 
- పరమాత్మనుబొందుట కుపాయభూతములని పిండితార్థము, జ్ఞానము, 
జ్ఞానశాస్త్రము ఇవియును వాసుదేవ పరములే. అతనిని బొందుటశే 
గదా జ్ఞానము | ధర్మశాస్త్రము దాన |వతాది విషయమైనది. దాన 


ద్వితీయాధ్యాయము 363 
(వతాదులకు స్వర్షముగదా ఫలము! అదియును పరమాత్ముని యానం 
దాంశమే, . 


వంశీధరు(డు : 

వేదములే పిత్స్మపజేశాదులు భజనీయులుగా( జెప్పుచున్నవి 
గదా! వారి నుపొసీంచు వారిదేమి దోషము? అట్టి వారు వేద ముఖ్య 
తాత్పర్యము నరయక ప్మితాదులను భజింతురని భావము. *వేదైశ్చ 
సరై రహా మేవ వేద్యః” అని భగవద్దీత చెప్పుచున్నది గదా? 


స్వంలోకనం న విదుస్తే వై య్మత జీవో జనార్జనః, 
ఆహు ర్లూమధియో చేదం స కర్భక మతద్విదః. 
ఇ 


అని నారదపురాణమందును గలదు అనుటచే ధర్మము గూడ 
భగవత్సరమే. 


వీరరాఘవీయము: 
వేదములు కర్మకాండ, జ్ఞానకాండ అని రెండు విధములు. 
కర్మకాండలో జెప్పు ఇతర దేవతలును వాసుదేవాంతర్భూతులే. 


సర్వే వేదా యత్సద మా మనంతి, 

తపాంసి సర్వాణి చ యద్వదంతి, 

ఇష్టాపూర్తే బహుధా జాతం జాయమానమ్‌, 

విశ్వం విభర్శి భువనస్య నాఖిః, 

తదెవాగ్ని స్తద్వాయు। తత్సూర్యస్తదు చం[దమాః, 

యోయోయాం యాం తనుం భక్కః. 

ఇత్యాది వాక్యములతో భాగద్వయాత్మక వేద వేద్యుండు వాసు 
దేవుడే. అతడే చతుర్ముఖాదులయం దంతర్యామిల్లై, యైశ్వర్యాది 

ఫలముల నొసంగును, అందుకే “వాసుదేవపరా వేదాః' అనుట, 

యాగాదులును వాసుదేవుండే. 


364 భాగవత సుధాలహరి 

అహం పా సర్వయజ్ఞానాం భోక్తా చ |ప్రభురేవ చ్య 

న తు మామభిజానంతి తత్తే నా ఇతశ్చ్యవంతి శే, (గీత) 

అవ: సనుస్త శాస్త్రములను తాత్పర్యమును బర్యాలోచించు 
నపుడు సర్వులచేతను సేవింపందగినవాండు శ్రీమన్నారాయణుడే 
యని చెప్పుచున్నాడు. 

"వేధాః=వేదములు, వాసుదేవ పరాఃజవానుదేవుని గుణోత్కర్ష 
మును |బతిపాదించుటయందే తాత్సర్యము గలవి, నుఖాః=సంసార 
మదమును నాశ మొనర్చు అగ్నిష్టోమాది యాగములు, వానుదేవ 
పరాః=పరమా త్మనుద్దేశించియే యున్నవి, యోగాః=అష్టాంగయోగ 
ములు, ప్రాణాయామాదులు, వాసుదేవ పరాః==పరమాత్మ నుద్దేశించి 
యే యున్నవి, |కియాః=శ్రుతి స్మృతులయందు( జెప్పణుడిన సంధ్యో 
పాసన మున్నగు (క్రియలు, వాసుదేవ పరాః, జ్ఞానంజఉపనిషత్తుల 
యందు€ జెప్ప(బడిన జ్ఞానము దేవతా తారతమ్యము మొదలై నది 
వాసుదేవపరంవాసుదేవుడే విషయముగా(గలది,  తపః=క్ళచ్భ 
చాందాయశణాది కాయశ్టేశరూపమైన తపస్సు, వాసుదేవపర। = 
వాసుదేవుని (పీతికొఅకే యేర్చడినది, ధర్మః_ఇష్టాపూర్హము మొద 
లైన ధర్మము, వాసుదేవపరాః_పరమాత్మ ప్రీత్యర్థమే చెప్పబడినది, 
గతలిఃపాంద(దగిన సత్యలోకము మొదలైన గతులు వాసుదేవ 
పరాశ్రఎవాసుదేవుని యను[గహమువలననే చిక్తునవి. , వేదములందు; 
జెప్పంబడిన అవాంతర తాత్చృర్య విషయములు గూడ చాసుదేవు 
_ నుద్దేశించి చెప్పబడినవే. కనుక బు గ్వేదాదులకు ముఖ్యతాత్పర్య 
విషయము గూడ పాడే, _ దీనిచే హరియే సర్వోత్తముండని చెప్పి 
నశ్లునది. 


న ఏ వేదం స సర్జా[గే భగవా నాత్మమాయయా, 
సదస (దూపయా చాఒసొ గుణమయ్యా ఒగుణోవిభుః.80 


ద్వితీ యాధ్యాయము 365 
సదహ్మదూపయా= కార్యకారణాత్మక రూపమైనట్టియు, గుణమయ్యా= 
గుణరూపమునునై న, అత్మమాయయా=తన మాయచేత్క,  అగుణణ=ాగుణముల 
పరిధిని మించినవాండును, విభుః=సర్వవ్యాపియునై న, ఆసౌ స ఏవ భగవాన్‌= 
అ యీ భగవంతుండే, ఇదం=ఈ సమస్త |ప్రపంచమును, అగే=అదియందు, 
సనర్జఎసృష్టించెను. 
లోకమును సృష్టించి, దానియందు. (బవేశించి, అయా పదా 
ర్థములను స్థిరముగ నుంచుటకుం దగిన సామర్థ్యమున్న వస్తువునందే 
గదా సమస్త శాస్త్రములును సనున్వయించుచున్న వి. మరి వానికన్ని 
టికిని వాసుదేవ పరత్వమెట్లు సిద్ధించును? ఈ యాశంకను నాల్లు 
శ్లోకములతో. బరిహరించుచున్నాండు. 


జగత్సృష్టాదిలీలలు నిర్వహించెడు పరమ తత్త్వము వాసు 
దేవుండనియే యీ (కిందిపద్యములలో, జెప్ప(బడు పాఠము, 


కార్యకారణఖావ మవలంబించుట స్వభావము చేతంగూడినది. 
సత్త్వాదిగుణ సముదాయాత్మికయునై న తనమాయచేత గృుణాతీతుండు 
సర్వవ్యాపియు, భగవంతుండునైన వాసుదేవుడు తొలుత నీ లోక 
మును నృష్టించెను. 


శ్రీధరీయము : 

ఈ నాల్లుశ్లోకము లతో “తన్య కర్తా ణ్యు దారాణి' అని మునులు 
వేసిన పశ్నకుత్తరము చెప్పబడినది. జగత్తును సృష్టించి, దాని 
యందు. భగవంతుడు |పవేశింపవలెను. (పవేశించి, దానిని నియ 
మనము సేయవలెను. ఇట్టి లీలలతోం గూడిన పరమాత్మునందే నర్వ 
శాస్త్రములును జేరుచున్నవి. మరి వాసుదేవుం డీ పపంచమందు 
ఖం (బవేశించుచున్నాండా! ఆ విధమెట్లు ? దానికు త్తరమే యీ |కిందిది. 
ఈ శోకముచే భగవంతుని జగత్కారణత్వము చెప్పబడుచున్నది. 
నదసద్రూపయా = కార్యకారణాత్మకమైన, అగుణః = తాను నిర్దుణు( 
డయ్యును గూడనని యర్థము. 


366 భా గవతసుధాల హారి 


విజయధ్యజము ; 

అవ: ఈ శ్లోకముతో జగత్సృష్టిరూపమైన కర్మను. దెలుపు 
న 

స ఏవ== సమస్త వేదములు, శాస్త్రములు మొదలైన వానికి, 

ముఖ్య తాత్పర్య మెవ(డో, పరమ సా త్రికులైన (బహ్మాదిదేవతల కిష్ట 
దైవ మెవండో అట్టి, భగవాన్‌ జఅవ్యాహత సకలై శ్వర్య సంపన్ను (ణన 
వాసుదేవు(డే, అగుణ్య=సత్ర్త్వాది పకృతిగుణ సంబంధము లేనివాండ్రై, 
వానికి ముఖ్యకారణమైనబా౮క్రై విభుఃజనమస్త్ల కారణములందును 
(బవ ర్తకు(డ్రై, వ్యాప్తు(డైనవా(డ్రై, అ గే=సృష్టికి మొదలు, అత్మమా 
యయా=థన స్వరూపమైన యిచ్చచేత (నిమి త్తకారణముచేత) సద 
- స్రదూపయాఎ కార్యకార ణాత్మక మైనట్టియు, గుణమయ్యాచ=సత్త్వాది 
గుణాత్మకమైన జడ (పకృతి చేతను, (ఉపాదానకారణము చేతను 
ఇద౦ంజమహత్త తము మున్నగు కార్యసమూహానుని చెప్పబడు జగ 
త్తును, ససర్జసృష్టించెను, ఇట్లు, సత్యమైన |సపఠచమును సృష్టిం 
చుటచే, విష్ణువే సర్వో త్రము(డని చెప్పబడి నశైనది. 

తాత్సర్యము : సకల వేదాది శాస్త్రముల తాత్పర్యము నాలో 
చించినను సర్వులకును నారాయణుయడే సేవ్యుండని తెలియుచున్నది. 
వేదాది సమస్త శాస్త్రముల ముఖ్యతాత్సర్యము వాసుదేవుండు గుణ 
పూర్ణుడ్రైనందుచేత సర్వో త్తముండని చెప్పుటయే. ఇంతకుమించి వేజు 
తాత్పర్యము లేదు. సంసార మదభంజకములై న యగ్నిష్టో మాది 
యాగములు శ్రీహరి నుద్దేశించి వాసి (పీత్యర్థమై యొనర్చందగిన వే, 
ఇతరుల నుద్దేశించి చేయ;దగినవి గావు. యమ నియమాద్యష్టాంగ 
యోగములు శ్రీహరిని ధ్యానించుట 'కేర్పడినవే, అణిమాది సిద్ధులు 
వాని ముఖ్యపయోజనము గాదు. (శుతిన్మృతి విహితకర్మములై న 
సంధ్యాపందనాదులును, శ్రీహరి నుద్దేశించి యేర్పడినవే. వానికి 
_ విషయము వేరొకవస్తువుగాదు. ఉపనిషత్తులచేతం జెప్ప(బడు జ్ఞానము 


ద్యితీయాధ్యాయము 367 
ఇంకను దెలియందగిన దేవతా తారతమ్యము మొదలైన విషయ 
ములు శ్రీహరి నర్థము చేసికొనుట శేర్పడినవే; శ్రీహరి |పీతికొటకే. 
క్‌ గం దాయ ౯ స్త పన “నష 
అచ్భబ రద కు ణాది కాయ శక్లేశకరములై న తపస్సులు, దోనము 
మొదలైనవి హరిపీతికొణ శేర్చడినవే. అంతమా|తమే గాదు, కర్మ 
ఫలముగా లభించు సత్యలోకము మున్నగు లోశములు మోక్షము 
గూడ శ్రీహరినుండియే పొందందగినవి. అందుచే నాత(డే సర్వోత్త 
ముండు; అతడే సర్వసంసేవ్యుండు. 


తయా విలసితేష్వేషు గుణేషు గుణవానివ, 

అంతః |ప్రవిష్ట అభాతి విజ్ఞానేన విజృంభితః. al 

తయా=ఆ మాయచేత, విలసితేషుజఉదృ్భవించిన, యేమ గుణేషమణఏ గుణ 
ములయందు, అంతః(ప్రవిష్టః=లోపల (ప్రవేశించినవాయడ్రై గుణవానినఎగుణముల 
యం దభిమానమున్న వానివలె, అభాతి= పకాశించున్సు (వస్తుతః=పరమాౌర్థ 
రూపముగా విజ్ఞానేన=జ్ఞానముచేత, విజృంభితః=విజృంభించినవాండు. 

జగత్తునకు గారణము భగవంతుండైన వాసుదేవు(డే యని 
నిరూపితమైనది. ఇప్పుడు జగత్తునందు. [బవేశించుట అందునిలుచుట 
యనెడు లగ్షణములతో,గూడీన లీలలు నిర్వచించుచున్నా (డు. 

(తిగుణములు మాయచే నేర్పడినవి, వానికార్యము లేవి? 
ఆకాళాదిభూతపంచకము. వానియం దాభగవంతు(డు |బ'వేశించును. 
స్త నన్నా [శయించుట చేతనే యీ పంచభూతములు స్థరములై యున్న 
వని యభిమానమున్న వానివలె నాత(డు గన్పించును. కాని పర 
మార్ధముగ్యా నా వీధమైన యభిమాన మాతనికి లేదు. గుణములతోడి 
నంబంధము శూన్యము. ఎందువలన? ఆతని స్వరూపమే చిచ్చ క్తితో6 
గూడినది, దానితో నాత డత్యంతమూర్జితుండు. అందుచే నాతనియం 
దభిమానముండుటకు వీలులేదు. : 


368 భాగవత సుధాలవారి 


శ్రీధరీయము : 

గుణవానివ = మదదీనా వఏతేగుణా ఇత్యభిమానవానివ “ఈ 
గుణములు మదధీనము”* లని యభిమానమున్న వానివలె నగుపిం 
చును. నిజముగా నట్టిదిలేదు. ఎందుకనగా నాతని స్వరూపమే 


చిచ్చ కి. దానితో నాత( డత్యూర్డితు(డు, 


విజయధ్వజము : 

ఈ సమ'స్తజగత్తుయొక్క నియమన కర్శృత్వము ఆ శ్రీను 
న్నారాయణుని యొక్కనియందే యున్నదని చెప్పుచున్నా (డు. 

భగవంతు(డు (పకృతిగుణ రహీతు(డు, కొందు గుణబద్దు( 
డైన జీవునకు భగవంతునకు భేదములేదని యందురు. అది వారి 
(భాంతి. దీనికి గారణమేమి? సృష్ట్యనంతరము తన్నియనునమున'కె 
భగవంతుగు జగత్తునందు. (బవేళించెను. ఎందుకు [బవేశించెను ? 
తత్తదాకారము గలవా(డై తచ్చ క్తి ని (బకాళింప జేయుటకొణిరు. ఆ 
శ్రీహరి, తయా=కార్యకారణరూపమైన జడ|పకృతిచేత, విలనితేషు= 
(పకాళితముల్రైన పంచభూతములు, భౌతిక దేహము, ఇం[దియములు 
- మొదలైన రూపములుగాం బరిణామమందిన, యేషుఎఈ కన్నులకు 
గన్పించెడు, గుణేషు = పాక్ళత గుణములయొక్క కార్యములందు, 
అంతః పవిష్టః = పేరణ మొనర్చవలెనను నే కారణముచేత లోపల? 
[(బవేశంచినో ఆ కారణముచేత, గుణవానివ = ప్రాకృ తగుణబద్ధుండైన 
జీవునివలె, అభాతిజఅజ్ఞానులకు( గన్పించును, అంతే గాని అథండు 
గాండు. ఎందు కన్యగా, విజ్ఞానేన =విశేషవిషయ కజ్జానముచేత, విజృం 
భితః పరి వూర్ణు(డైనవా(డు. పరమాత్ముని జీవభిన్ను (డని తోపింపం 
జేయుటకే ఈ విశేషణము వాడబడినది. నానావిధములైన కర్మ 
విపాకములకు లోబడిన జీవులకు విజానము లేదు, అందుశ్తే వారం 


దజును నియమ్యులు. శ్రీవారియే నియామకుండు. కనుక శ్రీపారి 
సర్వజీవభిన్ను 6కే. 


ద్వితీయాధ్యాయము ' 369 
తాత్పర్యము ; శ్రీహరి సర్యోత్తము6 డగుట కేవల సంకేత 
మా|తమేయని తెలియరాదు. సకలశాస్త్రములకు ముఖ్యవిషయమును 
(బహ్మాది సాత్రి్వికజీవుల కిష్టమైన శ్రీమన్నారాయణు(డు ప్రాకృత 
రహొతు(డు. నముస్తమునకు ముఖ్యకారణ మతండే. సర్వత వ్యాపిం 
చిన శ్రీహరి తన న్వరూపభూతమైన యిచ్చను నిమిత్త కారణముగా 
జేసికొని, కార్య కారణాత్మక మైన ఈ జడ్య పకృతి అనలా సత్త్వ రజ 
స్తమో గుణాత్మకమైన [పకృతిని యుపాదాన కారణముగా. జేసికొని 
కన్పించెడి ఈ సత్యమైన జగత్తును మొదట సృష్టించెను. ఈ చిత 
మైన సత్యజగత్తును సృష్టించుటచే తనే యాత(డు సర్వోత్తము,డు, 
సృష్టిసేయుట మా(తమే గాదు. ఈ జగత్తును, నియమించువా(డు 
గూండ నాతండే. జడ్మపకృతియొక్క పరిణామములై న పంచభూత 
ములు, భౌతికదేహము మొదలగు పదార్థములు, ఇం; దియములు 
వీనికి (పేరకు( డాతండే, వాని కాయా శక్తుల నాసంగుటకే నాత(డు 
వానిలో( |బవేశించెను. అందుచే మూఢుల కాతండు (పొకృతగుణ 
బద్ధు(డైన జీవునివలె. గన్పించును. కాని సమస్తమునందును శ్రీహరి 
విశిష్టజ్ఞాన పరిపూర్ణుగకాయే యుండును, అందుచే నాతనికి జీవభావ 
మెప్పుడును రాదు, “జివులందమా? వివిధకర్మల ఫలము ననుభవించు 
వారు విజ్ఞానరహితులు గనుక హరియే సర్వనియామకుండు, తక్కిన 
వారెల్ల నాతనిచే నియమింప బడువారే. 


యథా హ్యవహితో వహ్నిర్దారుపే ష్వేక స్ప్వయోనిషు; 
నానేవ థాతివిశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్‌, ' శిజ 


న్వయోనిము_తన యుతృత్తిస్తానములై న, దారుముఎకాష్టములయందు, అవ 
హిొఠఃఉం౦డునట్టి, ఏకః వహ్నిః యథా=జఒక్ష అగ్నియే యే (పకారమో, తథా 
చ ళా 
అట్లు, విశ్వాత్మాఆసర్వాత్మయైన, పుమాన్‌_పురుమండు, భూతేషు = భూతముల 
యందు, నానా ఇవ దిహురూసములు గలవానివర, భాతి_[వకాశించును, 


370 భాగవత సుధాలహరి 


అవ; బహురూపములతోం గానయిడెడు వాండును, వానుదే 
వుండే యని చెప్పుచున్నా(డు, ఉపాధిభూతములైన కాష్ట్రముల 
యందు |బవేశించి శోభించు నేకరూపుండైన యగ్ని, వాని స్థౌల్య 
దైర్థ్యాదుల ననుసరించి బహురూపు(డుగా౭€ గసపడును గదా! అళ్హ్రే ' 
యొక(డైన భగవంతుండు సమస్తమునందును అంతర్యామియై 
యున్నను చతుర్విధ సృష్టివర్గములలో జీవరూపుండుగా వసించు 
నప్పుడు బహురూపములు గలవాని తెబిగున శోభించును, 


శ్రీధరీయము :; 

బహురూపత్వము లీలలను జెస్పుచున్నా(డు. న్వయోనిషు ద 
తన క భివ్యంజక ములైన కాస్టాదులందు, అవహితః = ఉన్న వాడై, 
నానాత్వమును బొందిన వానిపలె( గనిపించును. 


వీరరాఘవ వ్యాఖ్య: 

ఇచ్చట యోనిశబ్ధముచేత సభివ్యక్సి స్థానము మాత మనియే. 
గహింపవలళెను, కాష్ట్ర మగ్ని కుపాదానముగాదు. నిమిత్త మా|తమే. 
దొరువులనుండి వహ్ని వ్యతిరిక్తుడుగనే యుండి స్వాభివ్యక్తస్థలము 
లైన దారువులయం. దనేకరూపములుగ* గన్చించుచున్నా (డు. అగ్ని 
యొక్ట కైనను తృణ పర్ణ శాటాదులం దెట్టు భిన్నముగా గన్పించునో 
అ'క్లే పకృతి పరిణామరూపములై న “డెపాముళం దభివ్యక్తుండైన 
జీవుడు జ్ఞానానందరూప ధర్మములతో నేకరూపుండే కాని “నేను దేవ 
తను, నేను మనుష్యు(డను” అనెడు భిన్న భావము నందుచున్నా (డు, 
మూలనుందలి “వుం” శబ్దము జీవ వాచి. దానికి తచ్చరీర పరము 
పురుష పర్యంతమర్థము( జెప్పికొనవలెను, “పుమాన్‌ విశ్వాత్మా" జీవ 
శరీరకు(డైన సర్వేశ్వరు(డు బఒక్కుఃడే, దేవాదిరూపములతో భిన్న భిన్న 
ములుగ (బకాశించుచున్నా( డని భావము. *దారుషు” “భూతేషు! 
అను రెండీంటికిని దృష్టాంత దార్దాంతికభావము., ఈ రెండును బహు 

లు 


ద్వితీ యాధ్యాయము 371 


వచనమందే యున్నవి .దారువులందే హన్వత్వ స్టూలత్వ వ|కత్వాది 
ధర్మములు. అగ్నియందు లేవు, అజ్రే దేవత్వ అజ్ఞత్వ దుఃభి త్వాది భేద 
ములు గూడ విశ్వాత్మునియందు తేన. దారుభేదములవంటి దేవాది 
శరీరముల యందున్న జీవులయందే యా ధర్మములున్నవని భావము, 
* వహ్నిః-విశ్వాత్మా! ఈ రెండు నేకనచనములే, కనుక వహ్నివలె 
విశ్వాత్ము(డును, సర్వతావస్థితు(డై నను స్యరూపముతో+ గాని స్వభా 
వముతో( గాని నానావస్థల: బొందుటలేదు. ఈ రెంటికిని కించిద్భా 
వము మ్యూతమున్నది, దారువులనుండి అగ్ని సాక్షాత్తుగా నభివ్యకమై 
నానారూపములుగా భాసించుచున్నది. దార్జాంతికమందు విశ్వా 


్న ఓ 
త్ముండు జీవునిద్వారా దేవాదిరూపములతో ననేకములుగా భాసించు 
చున్నాండు. జీవవిశిష్టములైన దేవాధిశరీరముల కే యధిష్టేయత్వము, 


విజయధ్వజము : 

అవ; పంచభూతములు, భౌతికదేసాము, ఇం[దియములు 
వీనికి _పేరకముగా నాయా శక్తుల నొనంగుటకు భగవంతుండు వాని 
'యందుం (బవేళించుననీ చెప్పితిమి, “వా(డు పూర్ణ రూపు(8ై సర్వస్థల 
ముల యందును నున్నచో స్థానభేదముతో వానియందును_ భేద. 
మేర్చడవలెను గదా !* అని యాశంక, దీనిని బరిహరించుటకై ఈ 
శ్లోకము [పవృత్తమైనది. పరమాత్ము( డొక్కండే యనేక పదార్థము 
లందు బహురూపములతో నుండును. అద్వయుండ్రైన శ్రీహరికి స్థాన 
భీదముతో భేద మేర్చడదు, ఈ విషయమునే యుదాహరణ పూర్వక 
ముగా( దెల్బుచున్నా(డు. 


అర్థము : యథా=ఎట్టు, ఏకః వహ్నిః=ఒక (డే యైన యగ్ని 

_౪ యనెడు యభిమానదేపత, స్వయోనిషు= తన యభివ్యకి, కిం గారణ 
ములైన, దారుషు.క స్టైలయందు, వ్యనహితః=కన్ను లకు గనయిడక 
యున్న వా(డై, సానేవభాతి=బహురూపములు గల దానివలె గనుపిం 
చునో (నిజమునకు భిన్నముగాదోో, తథా. క్లే, ఏకః=ఒక(డేయెన 


372 భాగవతసుధాలహరి 


విశ్వాత్మా_ పపంచమునం దెల్లెడ వ్యాపించిన, పుమాన్‌ = పరమపురు 
షుండైన శ్రీహరి (విశ్వాత్మా ఏవ పరిపూర్ణ రూపముతోనే, భూతేషు 
(పవిష్టోఒపి = (పపంచ పదార్థములందు, జేరికొనియున్నను, నానేవ 
భాతి=భిన్న భిన్న రూపములు గలవానిపలె గన్పించుచున్నా(డు. నిజ 
మునకు వాండు భీన్ను(డుగా(డు. అనేక రూపములు గలవాగానను 
స్వగతశూన్యుండు. “నేహ నానాస్తి కించన * అనెడు శ్రుతిగూడ శ్రీహరి 
యందు. భేదము లేదనియే చెప్పుచున్నది. అతనికి సర్వథా ఏ రూప 
మందును నే భేదమును లేదు. ఎక్కడనున్నను వాండు పరిపూర్ణు(డే. 


తాత్పర్యము : భిన్న భిన్న పదార్థములందున్న ఖ్రీహరి పదార్థ 
ములు పరస్పరభిన్నములై నట్టుగా. దన రూపములయందును బరస్పర 
భేదములు గలవాడని తెలియరాదు, అనేక కాష్టములలో నగ్ని 
(అభిమానదేవత) అణ;గికొని యుండును. ఆ కళ్లైలను బరస్పరము 
రాచినప్పుడు బయటికివచ్చి కాస్బించును. క క్టైలు భిన్న మైనను తద్గత 
మైన యగ్ని యొక్కటే, అక్షే భిన్నవస్తువులందు శ్రీహరి (పవేశించి 
యున్నను బహురూపములుగల వాండేగాని యా రూపములలో నే 
భేదమును( బొందిన వాండుగాదు. అద్వయు డైన శ్రీవారీకి స్వగత 
భేదము లేదు. ఈ యర్థమునే “నేహనానా స్థికించన ” అనెడు |శుతి 
వాక్యముగూడ స్పష్టపఅచుచున్నది. అనహితః అనునది శ్రీధరుల 
పాఠము, వ్యవహితః అనునది వీరి పాఠము. 


అసొ గుణమయైర్భావైః భూతసూక్షింది యాత్మభిః, 
స్వనిర్మితేషు నిర్విష్టో భుం శ్రే భూతేషు తద్గుణాన్‌, లలి 


అసొజఈ సరమాత్ముండు, గుణమయైక. గుణస్వ రూవము లైన, భావై $= 
భానములచేత, భూత సూక్ష్మం ద్రియాత్మధిక=భూతనూ క్ష ్మములు, ఇం|దియములు, గ 
అత్మ-వీనితో, న్వనిర్మి'కేమ= తనచేత నిర్మితములై న, భూతేవు _ భూతముల 
యందు, నిర్విష్టః = వసించుచున్నవా(డై, తద్గుణాన్‌ జ అఆ యా భూతముల కను 
గుణములైన విషయములను, భుం_క్టేఎభుజించును (భుజింపంజేయును). 


ద్వితీయాధ్యాయము 373 


అవ? సుఖవిషయముల ననుభవింపంజేసెడు లీలను వర్ణించు 
చున్నా(డు. అకాశాదులు సూత్ష్మభూతములు. (శో కాదు లిం్య్యదియ 
ములు, మనస్సు, శ్రీహరి వీనితోబాటు భూతములను సృష్టించెను, 
ఆ సృష్టి నాల్గు విధములు. వానియందు దాను |బ'వేశించును. |పవే 
శించి, అయా సృష్టివర్గముల కనుకూలములైన సుఖవిషయములను 
భుజింప(జేయును. ఆయా ప్రాణివర్గములలో 'జీవరూపముతో వ్యాపించి 
యుండునది శ్రీవారియే. అందుచే) నాయా జీవులనుభవించెడు సుఖ 
దుఃఖములభో క్ర వాసుదేవుణే. జ్ఞాన స్వరూవు(డైన భగవంతు? 
డజ్ఞాన సంబంధము లేని వా(డు. అందుకే జీవుల సుఖదుఃఖములకు( 
గారణభూతు.2 మ్మాతమే యుండునని చెప్పుటకే “భుంక్తే” అను 
దానికి * భోజయతి” యను నర్థము( జెప్పికొనుట యైనది, 


శ్రీధరీయము : 

భోగరూపమైనలీలను జెప్పుచున్నా(డు, శ్రీహరి, భూతసూక్ష్మ 
ములు, ఇందియముల్సు మనస్సు వీనిచే నిర్మింప(బడినట్టి నాల్లు= 
తెజంగులైన భూతములందు, అన(గా నాయా వర్గమునకు. జెందిన 
భూతములు అవి తమ తనుకు నబ్బెడు సుఖము ననుభవించుటలో 
స్వాతర్యత్యముగలవి యని భావము, తద్దుణాన్‌=త త్తదను రూపము 
లైన విషయములను, ఇచ్చయా భుంక్తే = కోరికతో ననుభవించు 
చున్నాడు, 


వంశీధరుండు ౩. 

| అంతర్యామి స్వరూపముగా. దనుయండు వాసుదేవు6 డుండి, 
వాని [పేరణలేక జీవులకు భో క్షృత్వము సిద్ధింపదు. వాసుదేవుని 

తటస్థశ క్రియైన జీవునిద్వారా స్వయముగా నంతర్యామియే సుఖదుఃఖ 

షం 'ననుభవించుచున్నాండని తొలుత శ్రీధరుండు ' భుంక్తే” అని 

యర్థము. జెప్పెను. జీవునివలె నీశునికి గుణభో కృత్వ మనుచితమని 

తోంచి (పేరణార్థమును జెప్పుచున్నా (డు. 


374 భాగవతసుధాల హరి 


వీరరాఘవీయము ; 

అవ। విశ్వాత్ముండైన భగవంతునకు స్వశరీర భూత పకృతి 
పురుషద్వారా దేవాది రూపములుగా ననేక (ప్రకారముగా ఖాన మని 
ముందు? జెప్ప(బడినది. సుఖదుఃఖాది భో క్షృత్వము తన్నిమిత్తమైన 
కర్శృత్వము రెండును స్వశరిర భూతమైన జీవుని మూలముననే. 
స్వయముగా, బరమాత్కుండు భయరహితుండని చెప్పుచున్నా(డు. 


అర్థము ; అసౌఒవి శ్వాత్ము (డైన పరమాత్ముడు, గుణనుయెః= 
సత్త్వాది గుణపరిణామరూపమైన దానివలన త్మత్పచురములైన భూత 
సూక్ష్మాదిరూపములై న, భా వైః=పదార్థములచేత, ఇచ్చట భూతము 
లనయా సృథివ్యాదులు, సూక్ష్మములు గంథాదులు, ఇం[దియములు 
(శో్కోతాదులు, ఇవి రెండు రీతులు. జ్ఞాన కర్మేం|దియములు, జ్ఞానేం 
దియములు వాగాదులు, కర్మేం దియములు పాదాదులు, ఆత్మజ 
_ అంతఃకరణమైనను గావచ్చును. ఇవి తనచేత నిర్మింపంబడిన వే, ఈ 
దేవాదిభూతములందు, నిర్విష్టఃజజీవునిద్వారా (పవేశించినవా(డై, 
తద్దు శాన్‌ జపృథి వ్యాది భూతగుణములై న గంధాది విషయములను, 
భుంక్తే=జీవునిద్వారా అనుభవించుచున్నా(డు. స్వయముగా. గాదని 
తాత్పర్యము. జీవునిద్వారానే పుణ్యపాపరూపములైన కర్మల నాచ 
రించుచున్నా డని యర్థము, 


వల్లభాచార్య సుబోధినీ వ్యాఖ్య: 

సృష్టి నాల్లురీతులు గదా? అంతఈకరణములు, ఇం|దియములు 
తన్మాత్రలు, భూతములు. ఈ నాల్లును (తిగుణాత్మకములు, వీనిచే 
నిర్మింపబడిన దేవ తిర్యజ్నరాది భూతములయందు, నిర్విష్టః జనిత 
రాం విష్టః అని విగసాము, ఎక్కువగా నున్నవా౭డై, స్వనిర్మి తేషు 
దీనికి విగహము మూండురీతులు, * స్వన్మిన్‌ నిర్మితేషు, స్వార్థం నిర్మి 
తేషు, స్వేన నిర్మితేషు '_ తనయందు నిర్మింప(బడినవి, తనకొజకై 


~ 


ధ్వితీయాధ్యాయము 875 


నిర్మింపయిడినవి, తనచేత నిర్మింప(బడినవి, [తిగుణములు, సాత్త్విక 
మైన దంతఃకరణము, సౌత్త్వికరాజసము లిందియములు. రాజస 
తానుసములు తన్మాాతలు. తానుసములు భూతములు. 'ధర్తార్థకాను 
మోక్ష చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థమే నాల్గురీతులుగా భేదము. దేహము 
చేత ధర్మము, తన్మాత్రలచే నేర్ణము, “ఇం దియములతో, గామము, 
అంతఃకరణముతో మోక్షము. జీవుడు వీని యనుభవములలో 
ముఖ్యుడు, తక్కిన వంగములు, అందుకే తద్గుణాన్‌ అన్నాడు. 
చతుర్విధ పురుషార్థరూపములైన గుణనుల ననుభవించు చున్నాండని 
భావము. 


విజయధ్య జము; 

అవ? హేయములైన దేహములందు బచేశించిన శ్రీహరి, 
అ యా దేహములందున్న . జీవునివలె భోగము ననుభవించునని తలంప 
రాదని చెప్పుచున్నాండు. 

=అ సర్వోత్తముండై న శ్రీహరి, గుణమయైః = సత్త్వము 

మొదలైన గుణముల వికారములైన, భూ తసూకేందియాత్మభిః 
భావైః=పృథివ్యాది పంచమహాభూతములు, శబ్దాది పంచతన్మాతలు, 
శ్రోత్రాది దశేందియములు మన స్సనెడు తత్త్వములచేత (ఉపాదాన 
కారణము లచేత), స్వ నిర్మితేషు జంక తత్త్వములయందు( (బవిష్టు(డైన 
తనచే నిర్మింపబడిన, భూతేషు=(పొణుల దేవాములందు, నిర్విష్టః== 
తన మహిమతో, అసంగుండుగనే |పవేశించి, తద్దుణాన్‌ ఏవజఅ యా 
ఇంద్రియముల విషయములైన అనందాది గుణములనే, భుంక్తే =అను 
భవించును. దోషనిమిత్తములైన గుణముల ననుభవించుట లేదు, 
స్వతం్యతుంత్రైన శ్రీహరి శరీరమందున్నను దుఃఖము నెప్పు డనుభ 
వింపండు. 

విశేషార్థములు ; శ్రీహరి యానందాది గుణములనే యనుభ 
వించును. దుఃఖముల ననుభవింప(డు, ఈ విషయమునకు. |బమా 


3/6 భాగవత సుధాలహరి 


ణముగా మధ్వాచార్యులు వామన పురాణములో నీ (క్రింది శ్లోకము 
లుదహరించిరి, ' 


సర్వత్ర సారభు గ్లేవో నాజసారం న కదాచన, 

సమస్త [1పాణిదేహములందును శ్రీహరి |శేష్ట విషయములను 
మా|తమే యనుభవించును, అసారములైన దుఃఖముల ననుభవిం 
చుట లేదు, ఉపనిషత్తులలో సీ శ్లోక మున్నది. 

ద్వా సుపర్డా సయుజా సభాయా 

సమానం వృక్షం పరిషస్వజాశే, 

తయో రన్యః పిష్పలం స్వాద్య 

త్య్యనశ్నన్‌ అన్నో అభిచాక శీతి, (ముండకోఫనిషత్‌) 

ఒక చెట్టుకొమ్మపై రెండు పక్షులున్నవి. రెండును బంగారు 
రంగు గలవి, అవి యొక జంట, అభిన్న మైన మైతి. వీనిలో నొక 
పక్షి పిప్పలమును దినుచున్నది. రెండవది తినక తినుదానిని జూచు 
చున్నది, ఈ రెండు పక్షులును జీవాత్మ పరమాత్మలు, 


మధ్వాచార్యుల వారు * అనుభవించు? నని వ్యాఖ్యానించిరి. 
ఈ |శుతిలోని “అనశ్నన్‌' అనుట కేమిగతి? ఇది |పశ్న, దీసికి సమా 
ఛానము *అనశ్నన్‌? అనయా నశుభవీషయముల ననుభవించుట లె 
దని మాృాతమే యర్థము. అశుభవిషయములను పరవశమైన దానిని 
యత్నసాధ్యమును భగవంతు( డనుభవించుట లేదు, 


అక్ష ప్యాచ స్వతంతత్వా దశుభస్య చ వర్జనాత్‌, 

అఖోక్తా శుభభోక్త విత ద్భోశ్తే త్యేవ చ ళం విదుః, 

న్యూనొ ఒనధికత్వాచ్చ పూర్ణస్వానంద భోజనాత్‌, 

విరాగాచ్చ పరస్యాస్య భో కృత్వా 1పతిషేధనమ్‌, (స్కాందము 

[పయత్నము లేకుండుటచేతను పరవశు(డు గాకుండుట 
చేతను అశుభవిషయములను బొందకుండుట చేతను శ్రీహరి నభోక్త 


ద్వితీ యాధ్యాయము 377 


యందురు. అశుభవిషయమునే యనుభవించుటచే భోక్తయుం గూడ 
నగును. లేక భోగముచేత నుచ్చ నీచభావము లేకుండుట చేతను 
స్వరూపభూతమైన యానందమునే యనుభవించుట చేతను, విషయ 
భోగములం దాసక్తి: లేకుండుటచేతను సర్వో త్తము(డైన హరికి |శుతి 
యందు భోక్షృత్వము నిషేధింపంయిడినది. 


భావయత్యేష నత్త్వేన లోకా నైైలోఠక భావనః, 
దు " యా 
లీలావతారానురతో దేవతిర్యజ్నరాదిషు, 84 
లోకభావనః_లోకముల నభివృద్ధి పజచుచున్న; ఏషకజఈ భగవంతుండు, 
దేసతిర్యబ్నరాదిష్టు దేవతలు, తిర్యక్కులు, మనుష్యులు-వీరియందు, లీలావ 
తారానురత॥=లీబావతారమును స్వీకరించుటయం దిష్టమున్నవాండై , సత్తేనఎ 
సతృ్వగుణముతో, లోకొన్‌=లోకములను, భావయతి=పాలించుచున్నాండు. 


లోకములకు సుఖమును వర్థింప(జేయు భగవంతు(డైన శ్రీహరి 
దేవతలు, మృ గాదులు, మనుష్యులు-వీరియందు స్వేచ్చగా నవతరించి 
యొక్కొక్కవిధమైన లీలను (బకాళింపం జేసి, సత్ర తి లోక 
ములను. బాలించుచున్నా (డు. 


శ్రీధరు(డు ; 

భావయతి_పఫాలించుదున్నా (డు. ఇది సర్వావతారములకును 
సాధారణమైన [పయోజనము,  విశేషముగా( గృష్టావ తారమునకు, 
లోక భావనః= లో కకరయైనవా(డు. దేవాదులం దే లీలావతారము 
లున్నవో వానియం దనురతు(డై యని విగ్రహము, 


తి శ్రీ మద్భాగవతే మహాపురాజే 
అష్టాదశ సహ్మసికాయాం, సంహితాయాం 
పారమహంస్య్యాం, శ్రీవై వై యాసిక్యాం, శ్రీహయ గీవ 
(బహ్మవిద్యాయాం [(పథమస స్మంధే ద్వి తీయోధ్యాయః. 


378 భాగవత సుధాలవారి 
విజయధ్వజము ; 

అవ; పూర్వాధ్యాయ మందలి “ అథాఖ్యాహ హారేర్ణీనున్‌ ' 
అనెడు |పశ్నకు త్తరము( జెప్పుచు నా విషయమునే యిచ్చట లం 
సముగాం జెప్పుచున్నాండు, లోకభావనః=జగత్కర్త రయెన, ఏషః. 
పురుషో త్రము(డై న శ్రీహరి, సత్త్వేన= సత్త త్వగుణముతో దక్కిన రజ 
స స్తమస్సులను క్రు కుంగందీసి; లోకాన్‌= సజ్జనులను, భావయన్‌=పాలనతో 
నభివృద్ధి పజిచెడువా(డై , తిర్యజ్నరాదిషు= =వరాహోది తిర్యగ్గాతుల 
యందు, మనుష్యులందును, దేవతలందును, ఆదిపదముతో స్తంభము 
మొదలైన వానియందును, (నృసింహమూ ర్తి) బుషుల యందును, 
లిలావతారాను గతః భవతి=కీడతోనే జగ|దక్షణ కనుకూలమైన 
యవతారములను బొందును. (వాని యవతారములు sss 
గాదు, తా నుద్భవించెడు జాతికిద గినట్లు చేష్టల నొనర్చును.) ' 
యత్యేషః” అని శ్రీధరపాఠము, * హావ న్నేషః అని ప. శ 
* రిల్రావతారానురతః అని ' శ్రీధరు(డు. 


* రీభ్రావతొారానుగతః ” అని వీరు, ' ద్రేవతిర్యబజ్నరాదిషు” అని 
శ్రీధరపాఠము: తిర్యబ్నరసురాదిషు అని వీరి పొఠము, ' 


తాత్పర్యము; అయా జీవుల దేహములయందు వసించు 
చున్నను శ్రీహరి జీవులవలె దుఃఖము ననుభవింపండు. పృథివ్యాది 
పంచభూతములు గంధాదిపంచతన్లాత్రలు, దశేంద్రియములు, మనస్సు 
ఈ తత్త్యములతో వానియందు, (బవేశించిన శ్రీహారియే దేహము 
లను నిర్మించినవా(డు.. అ (పాణిదేహములలో హా(డు దన సామ 
ర్థ్యముచేత నసంగుండుగనే |పవేశించెను. ఇట్లు దేహము లందున్న 
వాడై త త్రదిం దియ విషయములందు (శేష్టములై న స్వాత్శకములైన. 
శుభవిషయములనే యనుభవించును, అసారములైన విషయముల " 
'ననుభవించుట లేదు. [శుతిలోని *అనశ్నన్‌' అనుటకు ' అశుభము 
"లను శుభముల యందును బరవశమైన వానిని పయత్న సాధ్యము 


ద్వితీ యాధ్యాయము 379 


లను అనుభవింపవలెనను నాసతో ననుభవింపక * అనియే యర్థము, 
స్వళంతు(డైన శ్రీహరి యీ శుభానుభవముతో నుచ్చనీచముల కాస్ప 
దు(డు గాడు. విషయ జన్యమైన యానందము ననుభవించుట లేదు. 
తద్గతమైన స్వరూప భూతమైన యానందమునే యనుభీవించును. 
ఇట్లు లోకక ర్హయెన శ్రీహరి సజ్జనులను రక్షించి వారి సాధనతో 
వారి నభివృద్ధిపణచుటకు లీలగనే వరాహాది తిర్యక్షులు, మనుష్యులు, 
బుషులు దేవతలు, స్తంభములు, మొదలైన స్థలములు, వీనియందు 
వ్యక్తుండై యవతరించును, అయా జాతులందు జన్మించి నవుడు తదను 
గుణముగనే కర్శలనుజూపి సజ్జనులను రక్షించును. వా 6డవతరించుట 
కర్మఫలముగా గాదు, వాయు గర్మబద్ధుండు గాడు, వాని యవతా 
రము లన్నియు. [గిడకొటికై స్వేచ్చతో (గహించినవే. కనుక హరియే 
సర్వో త్రము(డు, సర్వసం సేవ్యుండు. 


పోతన్నగారు! 
త, పరమపూరుషుం డొక్కం డాఢ్యు(డు పాలనోద్భన నాశముల్‌ 

సొరిది జేయు ముకుందసద్మజ శూలిసంజ్ఞలం (బొకృత 

స్ఫురిత సత్త్వరజ స్తమంబుల బొందు నందు కుభస్థితుల్‌ 

హరిచరాచర కోటి కిచ్చు ననంతస త్త ్యనిరూఢుండై 

అర్థము : ఒక క్ష (డుబక(డేయైనట్లియు, ఆఢ్యు(డుసర్వనమర్గుం 
డై నట్టియు, పరమపురుషుండు = జు సర్వో త్ర త్రము£డై న వాసుదేవుడు, 
ముకుంద పద్మజశూలిసంజ్ఞలన్‌ = విష్ణు బహ్మశివ సంజ్ఞ లనుబొంది 
కన సల = సమస్త (పపంచముల యొక్క తనము 
సృష్టి, లయము మొదలైన పనులను, సొరిదిన్‌ చేయున్‌=| కమముగా 
గావించును, (పొకృతస్సురిత= =_పకృతిగుణము లై యున్న, సత్త్వరజస్త 
* సుంబులనీ=సత్త్వ రజ స్తమోగుణములను-వీనిని, 'పొందున్‌ ఇ(ప్రాపిం 
చును. అందున్‌_ఆ మున్వురిలో, హరిజవాసుదేవు(ండు, అనంత సత్వ 
నిరూఢు(డై=అసంతమైన సత్త్వగుణము నాాశయించిన వా(డై,చరా చర 


380 భాగవత సుధాలహరి 


కోేటికిన్‌=చరా చరములై న (పాొణులకు, శుభస్థితుల్‌ =ఉ త్రమములై న 
(శేయస్సులను, ఇచ్చున్‌ =కల్గించును. 

తాత్పర్యముః సర్వస్వతంతు..2న పరమపురుషు; డొక్కండే. 
అతడే పొకృతగణములైన సత్త్వరజ స్తమస్సులను బొంది విష్ణువు, 
(బ్రహ్మ శివుడను పేరులతో పలయును, ఈ (బ్రహ్మాండములయొక్క 
పాలనము సృష్టిలయము మొదలైన కార్యము లొనర్చును. అ మువ్వు 
రిలో సత్త్వగుణసంబంధము గలిగిన్య శ్రీమహావిష్ణువు తన్ను. గొలుచు 
వారికి సను స్తశేయము లొడ(గూర్చును. 


తరబవృ త్రము: 

సలుకుచో తరళంబులందుల భానువి[శ్రమ పద్ధతిన్‌ 

గలియ న|భసజాగముల్‌ సమకట్టి చెస్సుదు రుత్తముల్‌ , 

న్యు భర్య స్క జు జ గ్య లు, 1వ యింట విశమము, 

పాలనోద్భవ నాశముల్‌ “ పద్మజశూలిసంజ్ఞలన్‌ ' “స త్ల్వరజ 
స్తమంబులన్‌? అను చోటులందు, (గమాన్వయము, “పరః పురుషః" 
అను సంస్కృతపదమునకు పరను పూరుషు(డని యున్నది, *వీళ” 
శబ్దము మూలములోనిదే, ము క్రిందదాతీతి ముకుందః, ఈ శబ్దమిచ్చట 
జ సము వితముగా పోడముడేనది. పరమాత్ముని నాభికమలమసున 
నుద్భవించినవాండు గనుక, పద్మజుండు (బ్రహ్మదేవుండు. శూలాయు 
ధమును ధరించువాడు శూలి. ర్ముదుండు, ముకుందపద్మజ శూలులు 
అనుట ద్వంద్వసమాసము *ద్వంద్వాంతే [శూయమాణం పదం 
(పత్యేకేన సంబధ్యతే ! అను నియమము ననుసరించి, సంజ్ఞాశబ్దము 
నకుబక్యేకాన్వయము., (పాళ్ళతస్ఫురితము, (పాకృతములన(గా 
(ప్రకృతికి సంబంధించినవి. ప్రాకృతములై స్ఫురితములై నవి, రెండును 
విశేషణములు, తండువికేషణములకుషస డీ కర్మధారయము వచ్చును 
“ఉషస్నాత పయాత ద్విజావలి పిండీకృత శాటులన్‌ సవిన్‌* అని 
యాముక్షమాల్యదా (పయోగము 'స్నాతాశ్చతే (పయాతాశ్ళ' అని 


ద్వితీ యాధ్యాయము ౩81 
సమాసము. ఇక్కడ(గూడ “సాకృతాళ్చ తే స్ఫురితాశ్చ' అని సమా 
సము, పొలనోద్భవనాశములు, సత్త్వ రజ స్తమములు ఈ రెండును 
ద్వంద్వసమాసము లే. “హరి విరించి హరేతి సంజ్ఞాః' అనిమూలము, 
హర ఇతి హఠలేతి. ఇక్కడ సమాసమార్ష మని శ్రీధరుండు. ఒక్కొవ్యకి, “కే 
శివ విష్ణు (బహ్మనామము లని సమాసస్వారన్యము. పోతనామాత్యు 
డును “ముకుంద పద్మజ” సంజ్ఞలని, సమాసము నొనర్చుటచే నా 
స్వారస్యము తెలు(గున(గూడ వచ్చినది. నిరూఢు( డనంగా న నధిష్టాత 
యని యర్థము. వాని కధీను.2ై కాదు వానిని నియమించునని 
భావము, అందున్‌=అ మున్వరియందును, శుభస్థితుల్‌ _ధర్మార్గకాను 
మోక్షము లనెడు శుద్ధఫలములు. (ఎహ్మ శివు(డు ధర్మార్థ కామాదు 
లొస(గినను, ఉపాధిదృష్టితో నతి సుఖములు గావు, ఎందుకనగా 
రజోగుణము ఘోరము, తమోగుణము మూఢము, ఆ యుపాధులను 
వదలి వారిని సేవించినను మోక్షము తొందరగ రాదు. సాక్షాత్తుగ 
లభింపదు, అతికష్టముతో నేర్చడును. ఈ | బ్రహ్మ శివులు పరమాత్మ 

యంశభూతులే. ఈ విధమైన యనుసంధానాభ్యాసము చాల దిన 
ములు సా(గవలెను. అపుడు తదంతర్యామియైన పరమాత్మనుండియే 
ముక్సి లభించును. ఉపాధిదృష్టితో నైనను విష్ణువును సేవించినవుడు, 
సత్త్వము పరమశాంతరూప మైనందున దానినుండి (పాపించు థర్హార్థ 
కామములును సుఖదములై యుండును, నిష్కూమముగ నాతని 
సేవించినపుడు *సత్త్వా తృంజాయతే జ్ఞానం” అనుటచేత జ్ఞానము, 
తత్సలమైన మోక్షము శీ ఘముగ నేర్చడును. స్కాందమం 6 “దిదియే 
చెప్పబడినది. 


బింధకో భవపాశేన భనపాశళాచ్చ మోచకః, 

కై వల్యదః సరం[దిహ్మ విష్ణురేవ సనాతనః, (స్కాందము 

సర్వథా ఉపాధిని పరిత్యజించి నందుపలన పంచమ పురుషార్థ 
మైన భక్తియే సిద్ధించును. ఆ భక్తి పరమాత్మాకారముతోనే భాసించు 


382 భాగవత సుధాలహరి 

నది గనుక; కర్మ జ్ఞానాదులను వదలి భక్తి యే యెట్లు సేవింపదగి 
నదో అ'క్ల్లే దేవతాంతరోపాసనమును వదలి విష్ణువునే యుపాసింపవలె 
నని సిద్ధమైనది. “ఒక్కడు '=ఆ భగపంతుం డొక్కండేయైనను |కీడగా 
నవతరించి, యనేక రూపములుగా భాసించుచున్నాండు. దశమ 
స్కంథధములో *బహుమూరే ర్ర్యక మూర్తికంి అని చెప్పబడినది. అతని 
యవతారములు రెండు రీతులు, చిచ్చక్తి తో నేర్చడునవి. భూయా 
శక్తి తోం గలుగునవి, చిచ్చక్తి కృతములు మత్స్య కూర్మాదులు. 
మాయాకృతములు సత్త్వ రజ స్తృమోగుణముల ద్వారా ఐి విష్ణు (బహ్మ 
రుుదులు, వాసుదేవుడు గుణయుక్తు.డ్రైనను అచింత్యశకి, జేత నా 
గుణములకు బహిర్భూతుండై యుండును. పరమపురుషునియందు 
మాయాగుణమైన సత్త్వగుణ మున్నను దానితో నతనికి యోగమే. 
సత్త్వ మాతని |పకాశము. లేక దానియం దాతం డుదాసీనుండు. 
కనుక సచ్చిదానంద వస్తువెన పరమాత్మకు సత్త్యగుణముచేత ఉప 
రాగము సంభవింపదు. కనుక నది వారి శరీరముతోడి నంబంధ 
మున్నది గాదు. 

' బ్రహ్మశివుల కట్టుగాదు, అ రెండుగుణములును విక్షేపరూపములు, 
అవరణములు; (ఉపకారాపకారములు గల్లించును. కనుక్క వారితో 
వారి యానందన్వరూపమునకు విక్షేప మేర్చడును. ఉపరాగము గూడ 
(పోప్పించును. (బహ్మ ర్నుదాదులకు రజస నుత్వము లున్నందువలన 
వారు సగుణులీ. హరియే నిర్లుణు( డనుటయు నుక్తి సిద్ధమే, హరి 
నిర్లుణుడైనను ప్రాకృతమైన సత్త్వగుణము |పకాశరూపముతో నాతని 
సమిపనుం దున్నదిగదా | తద్ధర్మమైన విశ్వపొలనమును నాతనియం, 
దేర్పడినది; మణి నిర్గుణుః డెట్టయ్యెను? అత(డు దానియందు, 
గేవల ముదాసీనుండని 'యుత్తరము. ఉదాసీను(డైనంత మాతముతో : 
సంబంధ మెట్టు పోవును? సత్త ్యాగుణము శ్రీమహావీష్ణువునందు 
సంయోగ సమవాయ సంబంధములతో లేదు, శేవల సామోప్య 
సంబంధముతోనే యున్నది, స్వభక్తపాలనము స్వరూపభూతమైన 


ద్వితీయాధ్యాయము 383 
శుద్ధసత్త్వముయొక్క ధర్మముగా6 దెలియవలెను, (బహ్మజీవుండే... 
రజోగుణయుక్తు.జైన (బహ్మయందు పరమాత్మయోగము కేవలమా వే 
శమే, (బహ్మసంహితలొ నిట్టున్నది.. 

భాస్వాన్యథాళ్ళ శకలేసు నిజేషు తేజః 
స్వీయం కి య[త్చకట యత్యపి తద్వద|త, 
(బ్రహ్మాయ ఏవ జగదంత విధానకర్తా 
గోవింద మాదిపురుషం తనుజం భజామి. 
శివునకు జీవత్వము లేదుగనుక నతనికి గుణయు క్తేశ్వరత్వమే, 
3 Was ఆక ne: , 
= నల నే యిట్లున్నది... 
క్షీరం యథా దధివికార విశేషయోగా 
త్సృంజాయతే న తు తతః నృథగస్తి హేతోః, 
యశ్శంభు తామపి తథా సముపైతి కొర్యా 
ద్లోవింద మాదిపురుషం తమజం భజామి, 
ఇది కొందత్రివాదము, కొందు నియామక సంబంధముతో 
గాని సామీప్య సంబంధముతో( గాని భగవంతునికి సత్త్యగుణసంబం 
ధము( జెప్పెదరు, నియామకతా సంబంధమైనచో విష్ణువు స్వరూ పేణ 
నిర్ణుణుండే 'యగుచున్నా(డు. రజ స్త్వమస్సులు సంయోగసంబంధము 
చేత (బహ్మ శివులయం దుండ(గా వారు సగుణులే యగుచున్నారు. 
సత్త మందు సామోప్యసంబంధ మా[తముచేతనే యోగమని పక్షాం 
తరము, అట్టి యెడల గూడ నాతడు నిర్గుణు(డే, భాగవత చతుర్ధ 
స్కుంధనుం దీ శ్లోక మున్నది, 
[తయాణా మేవ భావానాంయో న సశ్యతి వై ఖిదామ్‌, 
సర్వభూకాత్మనో (బ్రహ్మన్‌! స శాంతి మధిగచ్చతి, 
ఇక్కడ “శాంతి! యనగా మోక్షము. ఒక్కండేయైన పర 
మాత్మ సోపాధికమైన మాయాగుణములైన గుణ్యతయములతో, 


384 భాగవత సుధాలహరి 


గూడినవాండు. అప్పు( డాతనికిం గర్మభేదత్వములతో నామభేదము* 
ఒక క్షేతముందు సేద్యగా(డు బీజములను విత్తునపుడు ఆవాపకు(డు. 
సస్యోపేతమైన “శతమును జలములతో, దడుపుచు పాలకుడు, 
కొడవలి మొదలైన వాటితో పంటం గోయుచు లావకు(డు. కారణ 
భూతమైన రజోగుణ[గహణముతో సర్వ్మపపంచమును సృష్టించుచు 
(బహ్మ మనిపించికొనును, పొరణ్యగర్భు(డు పంచీకృ తమైన సృష్టినే 
యొనర్చును. పంచీకృతభూతభె "తిక సృష్టి యొనర్చినను నాత(6 డవు 
డపుడు (బహ్మ యనిపించికొనును, కాని యది యౌపచారికమే. అ 
జీవుడు గల్పాంతమున జేసిన * యహం|గహోపాసన చే |బహ్మ 
భావమును బొందినవాండు, ఈ విషయ మితిహోసొాదులందు! |బసి 
ద్ధమే, అతనియందు వాండగుడు “ఈశ "త్వాది పదములు తదంత 
ర్యామియైన పురుషునకు జెందినది, అస్త్రే వహ్నీం్యదసూర్యాదులకు 
వాడు నీశత్వాదులు, తదంతర్యామి పదములు, వహ్న్యాదులకును, 
తదంతర్యామికిని అభేదమైనను భేదము |గహొంప( బడుచున్నది. 
శ్రుతియే దానికి( [బమాణము. 


యళశ్చాది'త్యే తిష్టన్‌ ఆదిత్యాదంతరః యమాదిక్యో న 'వేద యస్యాదిత్య 
శృరీరం య అదిత్యమంతరోయ మయతి భీషాస్మాధ్వాత క పవశే. 


కనుక వ్యావహారిక భేద మంగికార్యమే. కారణీభూతమైన సత్త్వ 
గుణముతో( జరాచరమును బాలించుచు విష్ణు వనబడుచున్నా (డు. 
తమస్సుతో రుదు+డు. కనుక పర్మబహ్మ; పరమశివ, మహావిక్లు, 
వాసుదేవాది శబ్దగోచరు.త్రైన యొక కే వస్తునునకు చతుర్ముఖ, చతు 
ర్భుజ, పంచముఖరూపములై న పుమాకారములు వాణీ రమా ఉమా 
కారములైన స్ర్రీరూపములును, లీలావి| గవాములు. చతుర్ముఖాకారమ్ము 
బ్రహ్మకు, చతుర్భుజాకారము విష్ణునకు, పంచముఖాకారము రుదు 
నకు, అ'క్లే వాణ్యాకారము విధికి, రమాకారము హరికి హారున 
కుమాకారము అని వేరువేరుగా. జెప్పవలెను గదా! గుణ్బతయ 


ద్వితీ యాధ్యాయము 385 
భేదముతో తదవచ్చిన్నులకును భేదమున్నది, ఒకనికే యిన్ని యునని 


యెట్లు చెప్పబడినది? ఇది పూర్వపక్షము. 


సమాధాన మో |క్రిందిది, చతుర్భుజశరీరునకు పాలకత్వ 
పయాజనము విష్ణుత్వమే యనుటకు వీలులేదు. అతడును దైత్య 
సంహారాది కార్యము లొనర్చినవాండే. నిజమున కవి తమో2వచ్చిన్న 


రుదకార్యములు గదా! అ్రే పంచము ఖాకారావచ్చిన్ను( డైన యీశ్వ 


ఖై 


రుండును (తిపురాది సంహారరూపమున దేవతాపొలనాదుల నొనర్చెను, 
ఇవి విష్ణుకార్యములే గదా! “శివ ఏకోఢ్యేయ శ్నివంకరః' “పేజ్ఞాచ 
తస్మా త్వసృతావురాజీ ' అనెడు |శుతిచేతను “సమోచయతిను నుపీతేః ' 
*' మోచయామీు శ్వపాకం వా అనెడు సృృతిచేతను సత్త్వావచ్చిన్ను ( 
డైన విష్ణుశార్యముగూడ శివునియందు( గన్సడుచున్నది. 

త మూచుర్బాతరో రు దః సేవిత స్వాతి (కర నెక 

మో చ ap శ వ శక్తః ర. 

అని భాగవతమే యనుచున్న ది, కౌర్మమునందు రుదునికి 
సాక్షాత్స త్వగుణమే (పతిపాదితము. ఈ మాటలతో తమోగుణా శ్ర 
యత్వముతో రుదున కపకర్షణ మాపొదించిన వాదన వీంగిపోయి 
నది, జీవులు నిరంతరదుఃఖమయ సంసార పరివృత్తిచేత |శాంతులు, 
వారికి గొంతకొలము విశేప విగము సముల్ల సితమైన యానందాను 
భవము నొసంగి వ్మిశాంతిని గల్లింపవలెను. అందుకే పరమాత్మ 
తత్సంహారమున కై తమోగుణమును స్వీకరించెను. దుళ్చికిత్సవణ 
'పీడితులైన జనులకు వైద్యుడు శస్త్రపయోగ మొనర్చినట్లు, శివ 
పురాణవ్యాఖ్యాన మిక్లు యనుచున్నది, 

నిదానజ్జస్య భిషజో రుగ్గహింసాం (పయుంజత,, 

న కించిదపి నెర ణ్యం ఘృణై'వా [త్యప్రయోజితాం 

కనుక పరమ ళివుండు నిరతిశయ కరుణాంబునిధియే. విష్ణు 
పురాణాదులందు “సత్త్వోది క్ర స్తతోబహా' అని |[బవ్మాకు(గూడ సత్త్వ 

భాన్క, (వ్ర 25 


.386 భాగవత సుధాలహరి 


గుణయోగముతో విష్ణుత్వము (పతిపొదింపంబడుచున్నది, భారతనుం 
దతివృద్ధులైన (పజలను విధి కోపాగ్నిచే దహించెనని యున్నది. 
అది రుదత్వ (పతిపాదకమే. వసిష్టపురాణమందు ' సత్త్వం దేవా 
హరాదయః” ఇత్యాదులతో, [దిమూర్తులకును శుద్ధస త్త్వ్మృపధఛానమైన 
మాయోపాధికత్వము చెప్పబడినది. అశ్రు భచానియు దైత్యాది 
సంహారమొనర్చినను పాలనరూప విష్ణుకార్యమును జేసినది. “నృణాం 
భవతి ముక్తయే? అను మార్కండేయ పురాణవచనముతో మోచకత్వ 
గుణావచ్చిన్న మైన విష్ణుకార్యము పార్వతికి. జెప్ప(బడెను, నుహిషా 
సురయుద్ధమందు అనేక గణములను సృష్టించినది. (బ్రహ్మకార్యము. 
మోక్షపదత్వము మహాలక్త్మి కే మార్కండేయమునందు( జెప్పు 
బడినది, 


'సాచానై ౪వ సమష్టిరూపా' అని మార్కండేయ |పొధానిక 
రహస్యములో( గలదు. మరి పార్వతియందు మోచకత్వాదిరూపమైన 
విష్ణుత్వము చెప్పబడుచున్నది నిజమే, దీని నింకను గూఢముగ 
శోధింతము, 


మార్కండేయమునకు భిన్నముగా మహిష్క శుంభ, నిశుం 
భాది సంహారము నందపుతీత్వము హారివంశమందు గౌరీదేవికే 
చెప్పబడినది, సందర్భము (పద్యుమ్ను శంబరాసురుల యుద్ధము. ఆ 
శ్లోకము లీ కిందివి, 


హతాయాం సర్వమాయాయాం శంబరో ఒచింతయ త్సునః, 
అస్తిమే కాలదండాభో ముద్గరో హేమభూషిత॥, 
పురాయో మమపార్యత్యా దత్తఃసరమ తుష్టయా, 
గృహాణ శంబరే మంత్వం ముద్గరం హేమభూషిళ మ్‌, 
మాయాంత కరణం నాను సర్వాసుర వినాశనమ్‌, 
అనేన దానవౌొ రౌదౌ బలినొ కొమరూపిణొ, 

| శుంభశై పవ నిశుంభశ్చ సగణౌ నూదితౌ మయా. 


ద్వితీ యాధ్యాయము 387 

ఈ ముద్దరవృత్తాంతమును (పద్యుమ్నునితో, దెల్పుటకు, 
దేవేం[దు(డు నారదునంపెను, అతడు వచ్చి, |పద్యుమ్నునకు6 
గోర్యుపాసనా కమము నెజి(గించి వెళ్ళినాండు. యుద్ధమున శంబ 
రు(డు గారీదత్తమైన ముద్దరమును [గహించెను. వెంటనే ద్వాదశా 
దిత్యుల వెలుంగులు మానినవి, ఉత్సాతముల! జనించినవి. |పద్యు 
మ్నుండు దేవి నిట్లు స్తుతించినా(డు_ 

నక సా 

ఓం నమః కొత్యాయనైక గుహస్య జననై్య నమః, 

నమ స్ర్రైలోక్య మాయాయై కాత్యాయనై్య నమో నమః, 

నమ స్తే శంభుమథనీం నిశుంభహృ ద్విదారిణీమ్‌, 

వింధ్యవాసినీం దుర్గఘ్నీం రణదుర్గాం రణ (పియామ్‌. 

(తిహలినీం నమస్యామి, మహిషాసుర ఘాతినీం, 

సింహనాహాం నమస్యామి. 


ఈ విధముగా మార్కండేయ మధ్యమ ఉత్తమ చరితోక మైన 
సర్వవిషయము నక్కడః జెప్పినాండు- (పథమచర్శిత దేవత యోగ 
న్మిదారూపిణియైన తామనీశ క్షి, అది రుద్రాంతర్భూతమే యనుట నిర్వి 
"వాదము, మార్కండేయమందు శుంభనిశుంభపధథ శూలఖడ్గములతో( 
జేసినట్టున్నది. ఇక్కడ ముద్గరము పా(డ(బడినది. ఇంతమాాతమే 
రెంటికిని భేదము. దీనిని కల్పభిదముతో సమర్థించికొన వచ్చును. 
' వైవస్వతేంతరే? అని భగవతియే చెప్పుచున్నది. అనిరుద్ధ విష్ణువులు 
హరివంశమందు దేవ్మీసార్ధన మొనర్చిరి, భీష్మపర్వమం దర్జునుండును. 
ఇది తక్కిన వురాణములందు( గూడ6౬ గలదు. ఇట్టి చోటులందును 
మాహాత్మ్య్యవర్ష నములో హరివంశోకమైన యర్థమే చెప్పంబడినది. 
ఉమాదిశక్తులు ముహాలక్ష్మీ విభూతపరములే యనుట ఉపాసనార్థస్తుతి 
సరము, నృసింహస్తుతిలో విష్ణ్వాదులు నృసింహుని విభూతులే యని 
చెప్ప(బడినట్లు. కనుక మహాలక్ష్యాదులు గౌరీదేవి విభూతులేయనుట 
స్పష్టము, ఈ వాక్యములన్నియు వివిధమూర్తులక భేదపరములు, రామ 
స్తుతిలో “త్వమక్షరంబహ్మ' అని యున్నది. అప్పుడే మగును? అక్షరు 


385 భాగవత సుధాలహరి 


డైన పర్మబహ్మగూడ రామచందుని విభూతియే యగునుగడా 
తారములెత్తు మూలరూపమునకును, అవతారములకును అభేద ౩ 
ఇత్యాది వచనముల యభిప్రాయము. కూర్మపురాణనుం దిట్ట, 


న మే నారాయణో ద్భేదో విద్యతే హి విచారతః, 

తన్మాయాఒహం పరంబహ్మ స విష్ణుః సరమేశ్వరకి. 

తనకే విషురూప మున్నదని గౌరీదేవి చెప్పుచున్నది. 
లోనే_ ¥ 

సదా శివాంక మారూథా శక్తి రిచ్చాత్యయా శివా, 

మహాలక్ష్మీ ,.. త్‌ me: ats 

క మహాలక్రీ రూపముగా మాయ యాడ 
దనియు నొకమాట. లక్ష్మీతం తములో ఉమాదేవి లక్షీదే $ 
తారమే యని |ప్రతిపాదితము. 


హిరణ్యగర్భ రుచిరౌ స్ర్రీపుంసొ కములాసనౌ 
ఇత్యాది [పాథానిక రహస్యనుందును రమాదేవికి ఈ 
చిన్న (బహరూపత్వము |పతిపాదింప(బడినది. కనుక నామె 
విషురూపత్వమే గాదు. అట్లని కేవల విధిరూపత్వము మాత 
£3 య౧ 
దనియు జెప్పరాదు. 


ఇయం సా పరనూశక్తిః మన్మాయా [బ్రహ్మ రూపిణీ, 

అని కౌర్మవుందు విష్ణువనుట చేతను, విష్ణుపురాణాఠి 
నముచేతను నామెకు విష్ణుత్వము గూడ గలదని విదితమగు' 
అక్లే రుదయాళమములో 'మోక్షదే ముక్తిమార్డే” అని స 
గూర్చి వాడంబడీనది. కనుక నామెకు మాక్షాదిరూప సత్తా 
కార్య మున్న క్ర, 'పాథానిక రహస్యమందును. 

సత్తా ఖ్యేనాతి కుద్ధేన గుజేనేందు[ వభం దదొ 

అనుటతో సరస్వతి శ్వేతరూపిణి. సత్త్వయోగ చ 
శివునకు గూడ నీ గుణములే చెప్పబడినవి. కనుక సర్వులకు 


ద్వితీయాధ్యాయము 389 


దేహము లున్నవని సిద్ధమగుచున్నది. సర్వులకు నేకరూపత్వమనియు 
పర్యవసానము. హరివంశమందు. ' 

యో విష్ణు స్తతో రుద్రో యో రుదస్స పితామహః, 

ఏీకమూ ర్తి స్రయో దేవాః ర్ముదవిష్ణు పితామహాః, 

సరదా లోకళర్తారో లో కనాథో స్ప్వయంభువః, 

అర్థనారీశ్వరా స్తేతు (వతం తీవం సమాస్థితాః, 

అనెడు శ్లోకము లున్నవి. వీనిచేత నే మగుచున్నది? 

రుద్రో నారాయణ'కైైవేతే్యకం సత్త్వం ద్విధా కృతమ్‌. 

ఇత్యాది భారతవచన ముపపన్న మగుచున్నది. అందుచే శివ 
విష్ణువు లిర్వురును సత్త్వావచిన్ను లే, సై, జెప్పిన విషయముచేత, 
(బహ్మ జీవుండే యనువాదము పరాస్తమయ్యెను, ఒక్కొక్కచోట 
పురాణాదులలో శివునినుండి విష్ణు వుద్భవించినట్టును విష్ణువునుండి 
శివుడు జన్మించినట్టును చెప్పంబడుచున్నది. 

అండం హిరణ్మయం రుదస్య వీర్యా[త్పథమం సంబభూవ తత (దివా 
విష్ణుర్థాతః, 

హరివంశమందును, శివునితో విష్ణు వన్న వాక్యము. 

అహం |బహ్మా కపిలో ఒధావ్యనంతః 

పుత్రా స్సర్వే _్రహ్మణ శ్చాతివీర్యాః 

త్వత్త స్సర్వే దేవదేవ । |ప్రసూశాః 

ఏవం సర్వే కారణాత్మా త్వమీడ్యః, 

అని యున్నది. [శుతి * నారాయణా దృహ్మా జాయతే, నారా 
యణాదిందో జాయతే, నారాయశణాద్ద్వాదశాదిత్యాః రుదస్సర్వే 
దేవతాః' అనియును గలదు. ఇళ్లు అనేకము లున్నవి. ఇవన్నియు 
గల్పభేదముచే జరిగినవని సమాధానపడవలెను. ఈ విషయమింకను 
విపులముగా వసిష్టుండు రామునకు. జెప్పినట్టుగా వాసిష్టములో 
గలదు. వసిష్టునితో నీశ్వరు డనుచున్నాండు. 


390 భాగవత సుధాలహరి 

ఏవం సర్లే హి కస్మింశ్చిత్‌ (పథమోఒథ సదాశివః, 

కస్మిం శ్చిద్విష్ణు రిత్యుక్రో నా భ్యుత్సన్న పితామహః, 

పితామహస్స కస్మింశ్చిత్‌ కస్మింశ్చి దపిచేతరః, 

ఇక్కడి “ఇతరి శబ్దముతో దుర్గా భైరవ వినాయకాదులు 
- గాహ్యులు, తన్నాహాత్మ్య |పతిపొదిక పురాణాదులు వారినుండియే 
_్రహ్మోదు లుద్భవించినట్టు చెప్పుచున్నవి. వాయుపురాణమందునుఎ_ 

(దిహ్మనారాయణా పూర్వం రు|ద్రః కల్పాంత రేఒ సృజత్‌, 

కల్పాంతరే పున|ర్పహ్మా రుద విష్ణూ జగన్మయః, 

విష్ణుశ్చ భగవాన్‌ తద్వత్‌ (బహ్మాణ మసృజత్చునః, 

నారాయణం పున్మర్బహా (బ్రహ్మాణం చీ పుసళ్ళివః, 

ఏనం కల్చేషు కల్చేషు (ిహావిష్ణు మహే హెశ్వరాః, 

పరస్పరస్మా జ్ఞాయంతే పరస్పర జమైషిణః, 

తత్తత్కల్బాంత వృత్తాంత మధికృత్య మహర్షి ధిః, 

(పభావః కథ్యతే తేషాం పరస్పర సముదృవాత్‌ + 

అని పె వాక్యము లున్నవి, కౌర్మములో_ 

క్వచిదుదకి క్వచి(దృహ్మా క్వచిద్విష్ణుః (ప్రశస్యతే, 

నాన్యేన శేషామాధిక్యం న్యూనత్వం వా కథంచన, 

తత్త త్కల్బాంతవృతా ౦త మధికృత్య మహర్షి భిః, 

శాని తాని (పణీతాని విద్వాన్‌ త|త న ముహ్యతి, 

అని యున్నది. మార్కండేయములో_ 

విష్ణు శరీర గహణం అహమీశావ ఏవ చ, 

కారితాస్తే యతో ఒతస్త్వాం కస్తోతుం శ క్రిమా నృవేత్‌. 

ఇత్యాదులతో విష్ణ్వాదులు దుర్గాదేవినుండి పుట్టినట్లు గలదు. 
కనుక (తీమూర్తుల నుండి దేపిజన్మము. గూడ. గల్పభేదముతో సమర్థ 
నీయమే. అ'క్లే గణేశ పురాణాదులందును వినాయకాదుల మ 


ద్వితీయాధ్యాయము 391 


(బహ్మాద్యావిర్భావ మని చెప్పంబడిన విషయముగూడ సమరింప( దగి 
నదే. కనుక సర్వులును సత్స్వతనులే. సత్వతనుత్వముతో (బ్రహ్మో 
దుల నుపొసించినను [శేయమే గలుగునని స్థిరమైనది, 


ఐనను, నుహావిష్ణువునకు సాక్షాత్వ అసాక్షాత్వ ఇీదములతో( 
(బకాశమందు తారతమ్య మేర్చడుచున్నది. ఆ దృష్టితోం జూ చినపుడు 
విప్లూపొసనే తక్కినవానికంయె నుత్తమమనియే చెప్పవలెను, ఈ 
మాటలనే వంశీధరుండు తనవ్యాఖ్యలో నిట్లు బేర్కొన్నా డు. 


తథాపి తస్య తత్ర తత్ర సాకొత్త్వ అసాకొత్స్య భేదేన |ప్రకాశేన కార 
తమ్యుం దుర్నివార మేవేతి స దృష్టాం త మాహా పార్టివాదితి. 


వచనము: మరియు నొక్కవిశేషంబు(గలదు. కాష్టంబుకంకొ 
ధూమంబు, ధూమంబుకంకు. |దయీూమయంబయినవహ్ని, యెట్లు 
విశేషంబగునట్టు తమోగుణంబుకంకె రజోగుణంబు, రజోగుణంబు 
కం'కు (బహ్మపకాశంబగు సత్త్వగుణంబు విశిష్టంబగు. తొల్ది మునులు 
సత్త్వమయుండని భగవంతు హరి నధోక్షజుంగొలిచిరి. కొందజు సం 
సారనుందలి మేలుకొజకు నన్యుల సేవింతురు. మో క్షార్థులయిన 
వారలు ఘోరరూపులయిన భూతపతుల విడిచి దేవ తాంతరనింద 
సేయక శాంతులయి నారాయణ కథల యందు. (బవ ర్తింతురు, 
కొందరు రాజస తామసులయి సిరియునై శ్వర్యంబును (బజలనుంగోరి 
పితృభూత (పజేశాదుల నారాధింతురు, మోత్షమిచ్చు టంజేసి నారాయ 
ణుండు సేవ్యుండు, వేద యాగ యోగ్మకియా జ్ఞానతపోగతి ధర్మం 
బులు వాసుదేవపరంబులు. నిర్గుణుండైన పరమేశ్వరుండు గలుగుచు 
లేకుండుచు (దిగుణంబులతోడం గూడిన దనమాయచేత నింతయు 
ఇ సృణియించి గుణవంతుని చందంబున నిజమాయా విలసితంబులైన 
గుణంబులలో( (బవేళించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు, అగ్ని 
యొక్క రుండయ్యు. బెక్కు _మాకులందు6 దేజరిల్దుచు€ బెక్కం 
తోంచు తెజంగున, విశ్వాత్మకుండైన పురుషుండొక్కండ తనవలనం 


8392 భాగవతనుధాల హరి 


గలిగిన, నిఖిలభూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు. 
అతండు మనోభూతనూశ్షేయ్యదియంబుల తోడంగూడి గుణమయంబు 
లైన భావంబులం దనచేత నిర్మితంబులైన భూతంబులందు.6 దగులు 
వడక తద్గుణంబు లనుభవంబుసేయు. లోకక ర్తయైన యతండు దేవ 
తిర్యజ్మనుప్యాది జాతులందు లీల నవతరించి ట్‌ రక్షించు 
అని మజీయు సూతుం డిట్టనియె. 


మజియు నొక్కవిశేషంబు గలదు, అ విశేషమేమి ? ఉపాధి 
వైశిష్ట్యముచేత ఫల వైశిష్ట్యమే విశేషము. అ యుపాధి విశేషమునే చెప్పు 
చున్నా(డు. 


అర్థములు : కాష్టంబుకం కున=స్వయము గౌ( (బవ త్తి (పకాశ 
రహితమైన కళ్టైకంయెను, ధూమము విశేషము. ఎట్లు విశేషము ? 
దానికి( (బవృత్తి యున్నది, (పవృత్తి తిస్వభావమైన ధూమముకంకొను 
[తయీమయంబైన వహ్నీ=వేదో క్ర కర్మ పచురమైనయగ్ని. అగ్నియే 
వేదోక్త సమ స్తకర్మలకును సాధనము, తమోగుణము లయాత్మకము. 
దానికన్నను రజోగుణము గొంతమెణు(గు. కొద్దిగా దానియందు 
దైవ త్తియున్నది. అది సోపాధికమైన జ్ఞానమునకు హేతువు, కాని 
విక్లేపాదు లుండుటత్రో ధ్యానము నిలుకడగా నిలువదు. కొద్దికొద్దిగా 
మా|తమే (బహ్మదర్శన సంభావనయుండును. రజోగుణమునకంకును 
“బహ్మపకాశకము ”, |బహ్మానుభూతిని సాక్షాత్తుగా గలిగించునది, 
అట్టి సత్త్వగుణము |శేష్టము. కాష్టమునకంకె ధూమమును, ధూమ 
మునకంకు వైదిక కరానుషస్టానమునకు( (బధాన హేతువైన వహ్నియు 
నెట్లు విశిష్టములో, అక్లే తమస్సుకంతె రజోగుణము. దానికంకె 
స త్త్వగుణము విశిష్టములని పిండి తార్ధము. 'బహ్మదర్శనంి దీనియర్థ 
వివరణమే (బహ్మ్యప్రకాశకము అనునది, తొల్లి మునులు',,.. .... **** 
కొలిచిరీ, అధోకజ శబ్దము మూలమందున్నదే ఇం్మదియజన్య జ్ఞా జాన 
మున కతీతుండని యర్థము. భగవచ్చ్భబ్దమును మూలములోనీటే, 


ద్వితీయా ధ్యాయము 393 
“సత్త్వం విశుద్ధం" అను దానికి “స త్త్వమయుండగు' అని పోతన్న 
రచన, కొందరు ,.,, .....*. సేవించుచుందురు. ఇది పోతన్న గారి 
సొంతను, అనగా మూలార్థమునకు వివరణ పాయమైనది, ' నన్వ 
న్యానపికేచిద్భజంతో దృశ్యంతే ' అని శ్రీధరుండు ఒక శ్లోకమున కవ 
తారికగా వాడిను. దానినే పోతన్నగారీ వాక్యములో వివరించినారు. 
సంసారమందలి మేలుకొజఅకు=మేలనంగొ సుఖములని యర్థము. 
సనంసారమందలి తాభ్రాలీకములై న కష్టములుకొలంగి సుఖము లనుభ 
వించుటకని తాత్సర్యము. మో క్షార్గులైన వ. (పవ ర్లింతుగు ఇ 
“ముముక్తువః* అనుదానికి మోక్షార్టులెన అనియాంధము, ఘోర 
రూఫులైనజఇది మూలసదమే. భూతపతిశబ్దమును అట్టిదే, దేవతాంతర 
నింద సేయకజఅనునది 'అనసూయవః * అను దానివివరణను. 
' సొరాయణకలాః శాంతిః” ఇది మూలమందలి పదము, ఇక్కుడి 
‘wom అను శబ్దమును “ముముక్షవః' అను గానితో నన్వయింప 
వచ్చును. “సరాయణకలాg' అనుదానితోను జీర్బికొనవచ్చును, 
రః శబ్ద ముభయాన్వయి. పోతన్న గారు మో శ్షార్ధులెన వారికే యన్వ 
యించికొ ౨ రు, దీనితో నొకస్వారస్య మీర్భడినది. నారాయణకళబలు 
నహజముగనే శాంతములై నవి, వానికి మరల విశేషణాంతర మక్కలి 
లేదు, మో క్షార్గులైనవారు కేవలము నారాయణ గథలయందు. [బవ 
ర్లించుట నమూ(తమేగాదు, పరమశాంతునై గూడ ను౧ండవలయును, 
అనంగొా సంసారమందలి మేలుగీళ్ల తో తమ శాంతిని బోంగొట్టుకొన 
రాదని తాత్సర్యము. వారు ఘోరరూపుశై స భూతపతులను వదలి 
నారాయణ కథలందే (పవ ర్లింపవలెను. శాంతియను కవచమును 
ఎప్పుడును వదలరాదు. దేవతాంతర నింద సేయకుండుటయు( 
(బ్రధానమైన లక్షణము. కందటు రాజస .... .... .... సేవ్యుండుజు 
కొందరు మానవుయి, రజ స్తమోగుణములు గలవారై పీఠృభూత 
(పజీశాదుల సారాధించుచుందుగు,. ముముగ్హువులైనవారికి నారా 


394 భాగవత సుధాలహరి 


యణు(డే సేవ్యుండు. ఎందుకు? మోక్షమిచ్చుశ క్షి వానికే గనుక, 
మూలమందు “|శియెశ్వర్యపజే ప్ఫవః' అని కలదు. (శియాసహ 
ఐశ్వర్య పజేప్పవః = అని వ్మిగహము, లేకున్నచో నా సనూసమున 
కర్ణముచెప్పుట కష్టము. దానిని పోతన్న గారు పనిగట్టినారు, “సిరియు 
నైశ్వర్యంబు (పజలునుంగోరి అని సరసనుగో( దమరచనలో దించి 
కొన్నారు. ఈ శ్లోఠకమందు “ సమళీలాః” అనియున్నది, సమంళీలం 
ఏషాంతే=అని శ్రీధరుడు. రజ స్తమోగుణులైన సాధకులవలెనే తదు 
పోస్యులైన దేవతలును, రజ స్తమోగుణులేయని తాత్పర్యము, ఈ విశే 
షణము పోతన్నకు నచ్చినట్లు లేదు. దేవతాంతరనిందకిందికి వచ్చు 
నేమో యని యాతని భయము. పైగా భూతపతులు, |పజాపతులు 
వీరందరును సహజముగా శాంతులే, సాధకుని యభ్యర్థనను బట్టి 
వారు రజ స్తమస్సులతో; గూడిన వరము లిత్తురు. తావన్మా్యతముతో 
పితృభూత్మపజేశాదుల గుణములు కేవల రజ స్తమస్సులేయని యొప్పి 
కొనుట యమాత్యున కిష్టము లేనట్టున్నది, “అతో మోక్షపదత్వాత్‌ 
వాసుదేవో భజనీయి' ఇత్యుక్తం “అను శ్రీధరుని వాక్యమునే” 
“మోక్షమిచ్చు టంజేసి నారాయణుండు సేవ్యుండు' అని యమాత్యుండు 
తెలుగులో బెట్టినారు. వేదయాగ 4 44 46 పరంబులు = మూల 
మందలి రెండుక్టోకముల యర్థము తెలుగులో. నోకవాళ్యములో 
గుదింప(బడినది. వేదములు, యాగములు, యోగ।క్రియలు జ్ఞాన 
తపోగతులు, ధర్మములు, ఇవి యన్నియు; వాసుదేవ పరములే 
యని యర్థము. వేదములు మఖపరములైనవి గదా! నిజమే. కాని 
వేదములకు బరను తాత్సర్యము వాసుదేవుండే., ఎందుకనగా 
యజ్ఞాదులు భగవదారాధనారూపములై నవి. యోగములు, ఆసన 
(పాణాయామాద్శికియలు అన్నియును వాసుదేవుని, బొందుట క్రుపా _ 
యములే. జ్ఞానం అనయా జ్ఞానశాస్త్రము. తదధ్యయనముగూడ 
వాసుదేపపరమైనదే, కాయ్టేశాది తపస్సులకు( |బథానఫలము 

శ్రీమన్నారాయణుని తృ ప్రియే. తసస్సనంగా నిచ్చట జ్ఞానము, 


ద్వితీ యాధ్యాయము 395 


ధర్మమనంగా ధర్మశాస్త్రము, దానవతాది విషయకమైనది. దానికి 
స్వర్ణాదులు గదా ఫలము! దానిని సమర్థించుట కే క్రీధరు(డు 
గొంచెము గష్టపడి నట్లున్నది. *గమ్యత ఇతి గతిః” స్వర్గాదిఫలం, 
సాఓపితదానందాంశ రూపత్వాత్‌ తర్పరై వేత్యుక్షంి అని సమర్థించి 
కొన్నాండు, ధర్మానుష్టానమునకు ఫలమైనగత్కి. అనయా స్వర్గాది 
ఫలము వాసుదేవుని యానంద లేశమైనందు వలన తత్పరమే యని 
వ్యాఖ్యానము, ఇంతకష్ట మెందుకని గతిశబ్దమును తపస్సుతో నమాత్యు 
లన్వయించిరి. తపోగతి యని యర్థము చేసినారు. తపస్పుయొక్క 
యనుష్టానము, నిర్గణుండైన పరమేశ్వరుండు స్‌ టు విజృంభీ 
తుండై వెలుంగు=పరమేశ్వరు(డు స్వభావముతో నిర్లుణుండు. అతడు 
దనమాయను స్వేచ్చగా స్వీకరించును. అదిగుణమయమైనది. దాని 
చేత నీసమ స్తమును స్యష్టిసేయును. చేసి నిరుణు(డై నను గుణవంతుని 
వలెనే తస మాయావిలనితములైన గుణములయందు( (బవేళించును. 
(పవేశించియు నిరంతరము విజ్ఞానవిలసితు(డై (పకాళించును, అన(గా 
దాను గుణములచే( గూడిన వాడను భావ మాతని కెప్పుడుగూడ 
నుండదు, ఎందుకు? నిరంతరము చిచ్చ క్తిచే( గూడియుండునుగనుకః 
గుణమయ్యా = ఇది మాయయా యనుదానికి విశేషణము. దానినే 
పోతన్నగారు “గుణంబులతోడ(గూడీిన తన మాయచేత” నని యాం 
(ధీకరించినారు. “బృణవానివ * అనుదానికి. దెనుంగు. గుణవంతుని 
చందంబునన్‌, 'తయావిలసితేప్వేషు' ఆ మాయచేత విలసితములైన 
గుణములలో. ఇక్కడ *విలసిత' శబ్దమునకు, ' ఉద్భూతేషు' అని 
శ్రీధరుని యర్థము. తెలుంగులోంగూడనిదియే. “తన మాయశేత 
aren సృజియించి” అనుపర్యంతము పరమేశ్వరుని జగత ర్హృత్వ 
“మైన లీల |పతిపాదింప(బడినది. పరమేశ్వరుండు నిర్గుణు(డ్రైనను 
(తిగుణములతో( గూడిన తన మాయతో (బ్రహ్మాండములు సృష్టించు 
చున్నా(డని యర్థము. ఇచ్చట నొకవిశేష మున్నది, మూలమందు 


396 భాగవత సుధాలహరి 

“సదస్మదూపయా'* అనుపదము గద్దు, ఇది “మాయయా” అను 
దానికి విశేషణము. దీనికర్ణమును శ్రీధరు(డు “కార్యకారణాత్మికయా' 
అని చెప్పినా(డు. కార్యకారణములు రెండును మాయయే యని 
తాత్పర్యము. పోతన్నగా రిచట భేదించి *కలుగుచు లేకుండుచు”, 
నని యర్థము తీసినారు. ఇది రామానుజుల. సంపదాయమునకు.( 
గొంతదగ్గరగానున్నది, మిథ్యయనంగా 'మిథ్యాత్వంనామ |[పతీయ 

మానత్వపూర్వక యథావస్థిత వస్తుజ్ఞాన నివ ర్హ్యత్వం' అని శ్రీ 
భాష్యము, వారు శ్రీభాష్యమును గూడ జూచి యుండిరేమో | 'విజ్ఞా 
నేన విజృంభిత్మ' అని మూలము, * విజ్ఞాన విజృంభితుండా' అని 

తెలు(గులోని క్లే వచ్చినది. అగ్నియొక్కరుం .... .... .... అంత 
ర్యామి రూపంబున దీపించు=అగ్ని యొకండే యయ్యును పెక్కుచెట్ల 
కంటుకొన్నప్పు డనేకములైన యగ్నులుగా భాసించును. పెలొ 

వాసికి దై ర్థ్యవ|క త్వాదులు అగ్నిగుణములై న క్రై గన్పడును, కాని, 

వా స్తవమునకు వహ్నికాగుణములతో సంబంధము చేదుగదా! అక్ర 

అంతర్యామియైన పురుషునకు జీవునిగుణములతో సంబంధము లేదు. 

ఉన్నట్టు భాసించునంతే. “విశ్వాత్మా అనునది మూలములోని పదమే. 

ఇంతకముందు అన్నుపవేశనియమన లక్షణమైన లీలను వివరించి 
నాడు. దీనితో బహురూపత్వలీలను జెప్పిన'కైనది. అంతర్యామి 

యొక్క(డేయెనను జీవుల భిన్నత.ననుసరించి నానారీతులై నట్టు గన్పిం 

చును. మహాభూత ..,. .... అ సూతుండిట్టనియెజఈ కింది భోగ 

లీలను వివరించుచున్నా (డు, భూతసూక్ష్మనములు, ఇం[దియములు, 

వీనితోంగూడి గుణమయములైన భావములతో భూతములయందు( 

దగులువడక తద్గుణము లనుభవించు నన్నమాట, ' స్వయంనిర్మితేషు. 
భూతేషు? ఇదియే “తనచేత నిర్మితంబులైన భూతంబులందు? అని 

యెనది, భూతంబులందు, దగులువడక అనునది అర్థవివర ణార్థము 

పోతన్న గారి. చేర్చు. అంతరాత్మగా బరమాత్మ అందరియందున్నను 


ద్వితీ యాధ్యాయము 397 


వారీ యహంకార మమకారములతో నాతనికి సంబంధము లేదు. 
ఎందుకనగా నాతండు సతతవిజ్ఞాన విజృంభితుండు. తద్దుణము 
లనుభవించు టనంగా విషయా |శ్రితములై న సుఖదుఃఖాదులను గాదు. 
కేవల ధసస్వరూపమేయైన యానందాంశములనే యనుభవించును. 
అనందమాతని స్వరూపమేగనుక బాధలేదు. మూలమందు “భుంక్తే” 
అనియున్నది, దీనికి శ్రీధరుండు రెండర్థములు చెప్పినాండు. అనుభ 
వించు* 'అనుభవింపంజేయుచు'* నని, పోతన్న గారు మొదటియర్థ 
మునే స్వీకరించిరి, నిరంతరజ్ఞాన రూపుడైన సరమాత్ముండు భోగ 
ముల ననుభవించుట పొన(గదని మొదటియర్గమునం దస్వారస్య 
ముండుటచే రెండవయర్థమును శ్రీధరుడు చెప్పెనని వంళీధరు 
డన్నా(డు. ఈ సందేహము పోతనగారికిని గలుగక పోలేదు. 
“భూతంబులందు, దగులువడకి అని యాసంశయమును నివృత్తి జేసి 
కొన్నారు, లోకకరయైన పరమాత్ము(డు దేవతిర్యబ్మనుష్యూదులందు 
లీలగా నవతరించి లోకముల రక్షించుచుండునని యర్థము. దేవాదు 
లం దాతని యవతారము కేవల లీలమాతమే. పోరబ్దము ననుస 
రించి గాదు. లోక భావన8=అనుటకు( దెనుంగు “లోకక ర్తి యనుట, 
ఇది శ్రీధరీయమే, ఈ విషయములు చెప్పి మజియు సూతు డిట్లా 
రంభించినాండు. 


పుట్టపర్తి 'నారాయణాచార్యదాసునిచే విరచింపంబడిన 
* భాగవతసుధాలహరి* యందు (పథమ 
స్కంధము |పథమాధ్యాయ ద్వితీయా 
భ్యాయముల వ్యాఖ్య 


న లల మదా కా దద కాగా 
గ 7 ఇ 





shh 





Fe giro i 


aR]: 


ల... 


సత్తు PEN 








పద్మావతి అమ్మవారు 


శ్రీ 





వేంఠబేశ్వరస్వామివారు 


శ్రీ 


